శృంగారనైషధము 


Scholars's Edition 


శ్రీరస్తు 
శ్రీనాథకవి ప్రణీతము 


శృంగారనైషధము 
ఉత్పల వేంకటనరసింహాచార్యపరిషృతము 


చెన్నపురి: 
వావిళ్ల రామస్వామిశాస్తులుఅండ్‌సన్సు వారిచే 
బ్రకట్‌తము 
1951 
All Rights Reserved. 


Printed by 
V. VENKATESWARA SASTRULU 
of V. RAMASWAMY SASTRULU & SONS 
AT THE 'VAVILLA' PRESS 
Madras. - 1951 


పీఠిక 
శ్రీనాధుడు 


ఆంధ్రవాజ్మియమున( దిక్కనతరువాత నింతపండితుడు మటోొక(డులే(డు. 
తిక్కనవలెనే యీతండును గురుపీఠమలంకరించిన మహామూర్తి. సోమయాజివలెనే 
యీకవిసార్వభౌముండును రాజభోగములన్నిటిని ననుభవించిన -పుణ్యశాలి. ఇతండు 
తనసమకాలముననేగాక మొన్నమొన్నటివజకును గూడ, నీభాషపయిం దనప్రభావము 
నెబిపిన _శక్షిమంతు(డు; విపులకావ్యేతిహాసములనుండి యాంధ్రరసికులదృష్టిని 
బ్రబంధములవైపు మరలించిన రసికావతంసుండు. 


శ్రీనాథునింగూర్చి యెజీంగినంతపూర్ణముగ మనకితరకవులం గూర్చి తెలియదు. 
శ్రీనాథుండు చిన్నతనముననే సమస్తేవేదవేదాంగపాండిత్యమును సంపాదించెను; 
సాంఖ్యాదిసిద్దాంతములను, శైవవైష్ణ్షవాగమములను, పాతంజలాదియోగసూత్రములను, 


న్యాయవైశేషికాదిదర్శనములను గబలించెను. ఈసమస్తవిద్యాపరిశ్రమ 
మాతనిగ్రంథములయందు( గానవచ్చును. సంస్కృతకవి ప్రపంచమున 


గాలిదాసభారవిమురారిశ్రీహర్లు అతనికి గురుస్తానము. ఆంధ్రకవులందు. 
గవిత్రయమువారియెడను 'ఖిమకవియెడను నీతనిది కేవలము శిష్యభావము. (చూ. 
వచియింతు _ వేములవాడభీమనభంగీత్యాది.) పాల్కురికి సోమనయెడసైతమీతనికి 
గౌరవములేకపోలేదు. ఏలన నితండతని ద్విపదకావ్యమైన పండితారాధ్యచరిత్రమును 
బద్యకావ్యముగ సంతరించి మామిడిప్రెగడయ్యకుం గృతి నొసంగెను. 
ప అం. గేవలము చదివి పరి వర్తనమొనర్చుటయేగాక తజచుగా 
నందలిద్విపదలన తనపద్యముల నెక్కించె నని పిడుపర్తిసోమన వచించియున్నవాండు. 


కానీఖండమున వేమభూపాలుడు త న్నుద్దేశించి చెప్పినట్టు లీతండురచించిన 
“ఈక్షోణిన్‌ నిను. బోలుసత్కవులు లేరీనాంటికాలంబునన్‌.” అనుపద్యార్థమెంతేని నిజము. 
అట్టికవి యానాడు లేడు. శ్రీనాధుడు కొండవీటిరాజులలో బెదకీమటియాస్థానకవి. 
అంతేగాదు. తత్‌ సంస్థాన విద్యాశాఖాధికారిగసహిత ముండెను. వేమారెడ్డియాస్థానమున 
దిగ్గంతివంటి సంస్కృతకవి వామనభట్టబాణుండను వాండొకండుండేను. “ఇతడు 
విద్యారణ్యులవారిశిష్యుడు. వామనభట్టబాణుండు సంస్కృతమున వ్రాసిన గ్రంథములలో 
నలాభ్యుదయ మొకటి. అది నలునిచరిత్రలోః బూర్వభాగము. ఈరచనయే శ్రీనాథుని 
హర్షనై షథాంధ్రీకరణమునకుం బ్రేరకమయియుండును. మైత్రికి భంగమురానివిద్యాస్పర్థచే 
శ్రీనాథుండాకృతిం దలపెట్టియుండును. ఇది క్రీ. శ. 1415 ప్రాంతమున 
రచియింపంబడియుండునని యూహ. 


"చిన్నారిపొన్నారి చిబుతకూఢశటినాడు రచియించితి మరుత్తరాట్పరిత్ర” 
ఇత్యాదిపద్యములవల్ల శ్రీనాథుడు బహుగ్రంథకర్తయని స్పష్టమగుచున్నది; కాని వాన 
నుపలభ్యమానములు నైషధము (1415), హరవిలాసము (1425), భీమఖండము 
(1430), కాశీఖండము (1445), శివరాత్రిమాహాత్మ్యము, క్రీడాభిరామము (వీథినాటకము), 
పల్నాటివీరచరిత్రము ననుగ్రంథములే. 


శృంగారనైషధము 
సంస్కృతవాజ్బయమాంధ్రపరివర్తనము బొందినచరిత్రములో మూండవస్థాభేదములు 


గలవు. మొదటిది కనిత్రయమువారు ప్రారంభించిన పురాణితిహాసపరివర్తనపద్ధతి. 
నామమాత్రమున నివి పరివర్తనములు, గాని మూలకథ నాధారముగాం గొని వారు 
గావించిన స్వతంత్రరచనలు మూలముతోపాటు  సమానకార్యములుగ  నొప్పినవి. 
కొన్నిఘట్టములందు వారు మూలమునకు వన్నెచిన్నెలు దిద్దిరి. కావ్యకళాదృష్టిచే 
మూలమును దాఖుమాటు చేసిరి. ఈస్వతంత్రపద్దతి మొదటిది. ఈ చరిత్రలోని 
రెండవయవస్థకు నైషధము తార్కాణము. ఇందు మూలానుసరణము తప్పలేదు. ముక్కకు 
ముక్కగా దేలింగింపను లేదు. అనగా మూలవిధేయతయు స్వతంత్రతయు నను 
రెండుగుణములును గలిసినసంధి. ఈప్రక్రియకు నైషధమే మొదలు. మూండవపద్ధతి 
సంస్కృతనాటకములకు నేంటితెలుంగుసేత. ఇందు భాషాంతరికర్తలు కేవలము 
మూలమునకు దాసులయిరి. 


నైషధము _ సంస్కృతమున నెంతమహాకావ్యమైనను దత్కర్తయగు శ్రీహర్షుండు 
కాళిదాసాదులతో బోల్ప(దగిన కవికాడు. అతడు మహాపండితుడు, శబ్దార్థకల్పనాచౌతురి 
గలవాడు. కాళిదాసభవభూతులకు లభించిన యుదాత్తకవితాతత్త “మీతనికి లేదు. 
శ్రీహర్షనైషధమును లోకము _ కొనియాడుట యిందలి  పాండితీవిలసనమునకును 
గల్పనాచాతురికిని, ఈగ్రంథమున _ ననౌదిత్యదోషము దొరలినతావులును గలవు. 
స్త్రీవిషయమున నెట్టివర్ణనలనైనను జేయుటకు వెను దీయని శ్రీనాథుడు సైత మిందలి 
యనౌచిత్యముల( జూబి కంటగించుకొనెను. బుద్ధిపూర్వకముగ వానిని బరిహరించితి నని 
తానే చెప్పుకొనెను. చూడుండు హర్షుని నలగుణవర్ణనము:- 


శ్లో. సాపిశ్వరే శృణ్వతి తద్దుణౌఘాన్‌ ప్రహస్య చేతో హరతో౭ర్థశంభుః, 
అభూదివర్ణాంగులిరుద్ధకర్ణా కదానకండూయనకైతవేన. 


శ్లో. అలంసజన్‌ ధర్మవిధే విధాతా రుణద్ది మౌనస్యమిషేణ వాణీం, 
తత్కంఠమాలింగ్య రనన్య తృప్తాం న వేద తాం వేదజడః సవక్రాం. 


శ్లో. శ్రియస్తదాలింగనభూర్నభూతా వ్రతక్షతః కాపి పతివ్రతాయాః, 
సమస్తభూతాత్మతయా నభూతం తద్భర్తురీర్షాకలుషాణునాపి. 


పైశ్లోకములలో రంభాద్యప్పరోభామినులేగాక త్రిమూర్తులభార్యలుసైతము 
నలునిగుణములను విని చాపలము వహించిరని యాతడు సూచించినాండు. 


జగన్మాతలకిదోషము నంటంగట్టుట మిక్కిలియనుచిత మని దానిని బరిహరించి 
రంభావిషయమునుమాత్రము తా నిట్టులు తెలింగించెను. 


శ్లో. అస్మత్కిలశ్రోత్రసుధాం విధాయ రంభాచిరంభామతులాం నలస్య, 
తత్రానురక్తా తమనాప్య భేజే తన్నామగంధాన్నలకూబరం సా. 


చం. వినుకలి ......... వాసనన్‌". 


హంస దమయంతియొద్ద నలుని వర్ణించునపుడు 


అనుళ్లోకములోని "స్మరకేళికాల” యనునసందర్భపదప్రయోగమును శ్రీనాథుడు 
పరిహరించుట లెస్స. అతని తెను(గిది. 


గీ. కనకశైలంబు డిగ్గి ......... వైశాఖ వేళలందు. 
ఇచ్చట "వైశాఖవేళ” యన్న దెంతసందర్భశుద్ధిగలదో రసికు లరయుదురుగదా? 


బెచిత్యసంపాదనముకై చేసినమార్పుల నటుండనిచ్చి మొత్తముమీంద 
భాషాంతరీకరణపద్దతి. జూచినచో శ్రీనాథుం డన్నట్లు నిజముగా నిది "భావం 
బుపలక్షించియు, రసంబు పోషించియు, నలంకారంబు భూషించియు, 
నౌచిత్యంబాపాదించియు, ననౌదిత్యంబు పరిహరించియు మాతృ కానుసారంబునలొ 
జెప్పుబడినదేయని న్చష్టమగును. ఇట “భావం బుపలక్షించి” యనగా 
మూలకారునియభి ప్రాయము గుజుతించి యనియర్థము చెప్పవలసియుండును. కొన్ని చోట్ల 
నాతనియాశయములు న్పష్టముగా లేనప్పుడు ఆంధ్రకవి వానిని చక్కగా నుపలక్షించి 
స్పష్టపజిచినాండు. 


శ్లో. విధిం నధూసృష్టిమపృచ్చమేవ తద్యానయుగ్యో నలకేళియోగ్యాం, 
త్వన్నామవర్ణా'ఇవ కర్ణసీతా మయాస్య సంక్రీడతి చక్రచకే. 


చ. అడిగితినొక్కనాండు కమలాసనుతేరికి వాహనంబనై 
నడుచుచు నుర్విలో నిషధనాథునకెవ్వతెయొక్కొ భార్య య 
య్యెడు నని చక్రఘోషమున నించుక యించుకగాని యంత యే 
ర్పడ విననైతి నీ వనుచుం బల్కినచందము దోచె మాలినీ. 


ఎంత మూలము ననుసరించినను మూలమునకు నితండు వన్నె పెట్టుట మానలేదు. 


సీ. నలినసంభవు సాహిణము వారువంబులు కులముసాములు మాకుంగువలయాక్షి 
చదలేటిబంగారు జలరుహంబులతూండ్లు భోజనంబులు మాకుంబువ్వుంబోడి 
సత్యలోకముదాక సకలలోకంబులు నాటపట్టులు మాకు నబ్దవదన 
మధురాక్షరములైనమామాటలువినంగ నమృతాంధసులె యోగ్యులనుపమాంగి 


గీ. భారతీదేవి ముంజేతిపలుకు(జిలుక, సమదగజయాన సబ్రహ్మచారి మాకు 
వేదశాస్త్రపురాణాది విద్యలెల్లం దరుణి నీయాన ఘంటాపథమ్ము మాకు. 


అను సుప్రసిద్ధపద్యము మూలార్ధమునకుం బ్రత్యాదేశము చేయుచున్నది. 


కేవలము మూలానుసార మని తెలుపుటకుం గొన్నిచోటుల 
మూలమునందలిపదములనే పద్యమున నెక్కించవలెనని యితండుచేసినప్రయత్నము 
స్వతంత్రతాలక్షణముగాం దోచుటలేదు. అది మూలాభిమానమునకు లక్షణము. ఆ 
సంస్కృతపదముల నవలంబించుటలో దత్ప్రుయోగము ఆంధ్రభాషావిరుద్దమనియైన 
నాతడు దల(వ లేదు. 


శ్లో. సరసీః పరిశీలితుం మయా గమికర్మీకృతనైకనీవృతా 
అతిథిత్వమనాయి సా దృశోః సదసత్సంశయగోచరోదరీ. 


పై శ్లోకమునందలి “గమికర్శీకృతనైకనీవృతా, సవసత్సంశయగోచరోదరీ” అనెడు రెం 
డపూర్వశబ్దకల్పనముగల ఒక్క భావమునే రెండుపద్యములలో జెప్పినాడు. 


మ. కమలేందీవరషండమండి తలసత్కాసారసేవారతిన్‌ 


గమికర్శ్మీకృతనైకనీవృతు(డనై కంటిన్‌ విదర్భంబునన్‌ 
రమణిం బల్లవపాణిం బద్మనయనన్‌, రాకేందుబింబాననన్‌ 
సమపీనస్తని నస్తి నాస్తి విచికిత్సాహితుశాతోదరిన్‌. 


మ. మృదురీతిం బ్రతివాసరంబు గమికర్మీభూతనానానదీ 
నదకాంతారపురీశిలోచ్చయుండనై నైకాద్భుతశ్రీజిత 
త్రిదివంబైన విదర్శ్భదేశమున నారిరత్నముం గాంచితిన్‌ 
సదసత్సంశయగోదరోదరి శరత్సంపూర్ణచంద్రాననన్‌. 


మూలములోని 


శ్లో. అస్తివామ్యభరమస్తి కౌతుకం సాస్తి ఘర్మజలమస్తి వేపథు, 
అస్తి భీతిరతమస్తి వాంఛితం ప్రాపదస్తి సుఖమస్తి పీడనమ్‌. 
అనుశ్లోకమునందలి "అస్తివామ్యభరా"ది సమాసములు. వ్యాకరణసాధ్యములును, 
వైయాకరణమనోరంజకములును, అంతేగాని పూర్వకవిప్రయోగార్హములు కావు. అయ్యును 
బండితుండయిన శ్రీహర్షుుడు బ్రయోగించుటచే, దానును బ్రయోగింపకుండుట 


పరిహాసహేతువగునేమో “ యనిజంకి శ్రీనాథుడు వానిని యథాస్థితముగా నిట్లు 
వాండుకొనెను. 


గీ. అస్తివామ్యభారమస్తికౌతూహల, మస్తిఘర్మసలిల మస్తికంప 
మస్తిభితి యస్తిహర్ష మస్తివ్యథం, బస్తవాంఛమయ్యెనపుడు రతము. 


ఈయెత్తుగీతి పైనున్ననాలుగుసీసపాదములును  శ్రీనాథునికల్పనమే. ఈరీతి 
యాసీసమునకెంతేని వన్నె పెట్టుచున్నది. సీసపద్యపు ఆనాలుగుపాదము లివి. 


సీ. పతిపాణిపల్లవచ్యుతనీవిబంధన వ్యగ్రబాలాహస్తవనరుహంబు 
ధవకృతాధరబింబద శనక్షతవ్యథాభుగ్నలీలావతీభ్రూలతంబు 
ధరణినాయకభుజాపరిరంభమండలీ గాఢపీడితవధూఘనకుచంబు 
వరనఖాంకుర మృదువ్యాపారపులకిత నీరజాక్షీనితంబోరుయుగళి 
గీ. అస్తివామ్యభార .......... 


మూలశబ్దానుసరణము పరమావధిని బొందిన దనుటకుం బయి నుదాహరించిన 
శ్లోకములతో బాటు దీనినిగూడం బేర్కొనందగును. 


శ్లో. అశ్రాంతశ్రుతిపాఠపూతరస నావిర్భూ తభూరిశ్రవా, 
జిహ్మబ్రహృ్మముఖౌఘవిఘ్నితనవస్వర్గక్రియాకేళినా... 


అనుటకు 


శా. వేదాభ్యాసవిశేషపూతరస నావిర్భూతభూరిశ్రవా 
సాదబ్రహ్మముఖౌఘవిఘ్నితనవస్వర్గక్రియాకేళిచే. 


నన్నది తెలుంగుసేతయంట. 
ఇక నీగ్రంథము. గూర్చి యొకటిరెండుమాటలు. ఇది లో! కులనుకొనునట్టు 


హర్షనైషధమునకు డుమువులు చేర్చిన యాంధ్రగ్రంథముకాదు. శ్రీనాథునిశ్లోకములలో 
మూలశ్లో కము లిమిడినట్టుగాం గనంబడునుగాని "మూలక్లో కములలో నాతడీమిడినట్టు 
లగపడదు. చమత్కారార్హము గమికర్మీకృతాదులగు నొడురేండుశ్లోకముల తెనుగుసే.తను 
జూచిమోపిన యీలోకనిందలో ' నేమాత్రమును సత్యము లేదు. మిక్కిలి 
ప్రాఢసాహైత్యముగల సంస్కృతనైషధము 'నటుంచి శ్రీనాథుని కృతినే చదివితిమేని 
మూలాపెక్షలేకయే సర్వమును విశదమగును. ఇదియే. దానిమూలసమప్రాధాన్యమును 
విశదము సీయును. 


ఈకావ్యమునం  గవితాశిల్పము చక్కగా. బ్రదర్శితమైనపట్టు నలదొత్యఘట్టము. 
హంసదూత్యము దానితరువాతిది. అందు మొదటిదానిలో నాయికానాయకులకు జరగిన 
ప్రాఢసంభాషణాక్రమము, కవికిగల లోకజ్ఞతకును నౌదితీపరిపాలనకును సాక్ష్యముగా 
నున్నది. హంసదూత్యము పింగళిసూరన శుచిముఖీదూత్యమునకు నొరవడిగా నున్నది. 


శ్రీనాథునిశైలి 


నన్నయ సంకల్పించి నాచనసోముండు కొంతవటకు( గొనసాంగించిన 
శయ్యానాభాగ్యము శ్రీనాథునివలనం బరిణతి. జెందినది. ప్రబంధకవులకును, 
బురాణితిహాసకర్తలకునుగల ప్రధానమైనవాసి యాశయ్యయందే గలదు. తిక్కనాదు లర్థము 
నారాధించిరి గాని శయ్యను గాదు. ప్రబంధకవులు శయ్యాసంపాదనార్థమై శబ్దము 
నారాధించిరి. అర్థమును గౌణము చేసిరి. వారికి నీత్రోవచూపినవా(డు శ్రీనాథుండు కాని, 
శ్రీనాథునివిషయమున మాత్రము క్వాచిత్మముగా. "దక్క నర్ధ్థమును 'శబ్దమునుగూడం( 
బ్రథానములే. ఇతనిశయ్యలో జిగిబిగులు రెండును గలవు. ఇతనివాక్కు మిక్కిలి 
భావభరితము కావుననే యితనిశైలి యుద్ధండముగా నుండును. 


శ్రీనాథునిజివితచరిత్ర వ్రాయుటనంగా బదునేనవశతాబ్ది యాంధ్రదేశచరిత్రవ్రాయుట 
యని శ్రీచిలుకూరి వీరభద్రరావుగారొకచో వచించియున్నారు. ఆకాలమున నుచ్చస్థితిలో 
నున్న యాంధ్రకర్ణాటకరాజ్యములతో నతనికిగలసంబంధము,  నానామంత్రులతో 
నతనికిిగలమైత్రి నానాదిశల నాతండొనర్చిన సంచారము - ఇత్యాదు "లతని 
నాంధ్రలో కైకకవిగాం జేసినవి. 


ఇంక మిగిలినదొక్కటి. చంద్రునకు నూలుపోగన్నట్టులు శ్రీనాథమహాకవిచక్రవర్తింగూర్చి 
రెండువాక్యములు వ్రాయ నాకవకాశమిప్పించిన శ్రీ శ్రీవావిళ్ల వేంకటేశ్వరశాస్తుల వారికి మిక్కిలి 
కృతజ్ఞుడను. 


టీచర్స్‌కాలేజి, సైదాపేట, మద్రాసు 
ఇట్లు, 


వృష్ప ఆషాఢ శు 5. 
గ. న్రీ. న. ఆచార్య 


విషయసూచిక 
ప్రథమాశ్వాసము 
ఇష్టదేవతాప్రార్థనాదికము 
ఆదికవిస్తుతి 
కృతిపతిప్రశంస 
కృతిపతివంశావతారవర్ణనము 
షష్ట్యంకములు 
నలమహారాజవర్ణ్లనము 
దమయంతి నలునియం దనురక్త యగుట 
నలుండు దమయంతియం దనురక్తుం డగుట 
నలుని యుద్యానవనవిహారము 
నలుడు హంసముం బట్టుకొనుట 
ఆశ్వాసాంతము 
ద్వితీయాశ్వాసము 
హంస నలునిచే విడువంబడి కృతజ్ఞతం జూపుట 
హంస నలునికడ దమయంతి నభివర్ణించుట 
హంస దమయంతికడకు దూతయై చనుట 
కుండిననగరవర్ణ్లనము 
రాజహంస దూత్యము 
దమయంతి నలునిం దక్క నన్యుని వరియించ ననుట 
హంస దమయంతి వీడ్కొని నలునకు దూత్యసిద్ధిం దెల్పుట 
హంన నలుని విడ్కొని సత్యలో కంబున కేగుట 
దమయంతీవిరహవర్ణ్లనము 
చంద్రదూషణము 
మన్మథదూషణము 
సఖులు దమయంతికి శిశిరోపచారములు సేయుట 
దమయంతీ స్వయంవరప్రకటనము 
ఆశ్వాసాంతములు 


తృతీయాశ్వాసము 


నారదపర్వతు లింద్రునికడ కేతెంచుట 
నారదుం డింద్రునకు దమయంతీస్వయంవరము దెల్పుట 
ఇంద్రాదులు దమయంతీస్వయంవరమునకుం దరలుట 
ఇంద్రాదులు నలుం గాంచుట 
ఇంద్రాదులు దమయంతికడకు నలుని దూతగా బంపుట 
నలుండు రాయబారియై దమయంతికడ కేంగుట 
దమయంతికడ కింద్రాదులదూతికలు వచ్చుట 
నలుండు దమయంతీసౌందర్యమును వర్ణించుట 
ఆశ్వాసాంతము 

చతుర్థాశ్వాసము 
నలుని రాయబారము 
నలుడు దమయంతికి: దననామాదుల నెజీింగించుట 
దూత్యము నెటివేరమికి నలుండు చింతిల్లుట 
దమయంతిమాజుగాం జెలియ నలునితో ముచ్చటించుట 
నలదమయంతులు చింతిల్లుట 
నలదమయంతులకడకు హంస వచ్చుట 
హంస సాంత్వనవాక్యములం బలుకుట 
నలుని మనశ్ళుద్ధి 
నలునిమనశ్ళుద్ధికి దేవతలు సంతోషించుట 
స్వయంవరాగతవర్ణ్లనము 
భీమరాజు సరస్వతీదేవిం బ్రార్థించుట 
సరస్వతీసాక్షాత్యారము 
ఆశ్వాసాంతము 

పంచమాశ్వాసము 
దమయంతి స్వయంవరాస్థానమున కేతెంచుట 
రాజులు దమయంతిసౌందర్యమున కచ్చెరు వందుట 
సరస్వతి దమయంతికి వరణీయుల వర్ణించుట 
దేవతలు 
వాసుకి 
పుష్కరద్వీపాధిపతి 


శాకద్వీపాధిపతి 
క్రెంచద్వీపాధిపతి 
కుశద్వీపాధిపతి 
శాల్మలిద్వీపాధిపతి 
ప్లక్షద్వీపాధిపతి 
జంబూద్వీపరాజులు 
ఉజ్జయినీపతి 
గౌడరాజు 
మధథురాధిపతి 
కాశీరాజు 
అయోధ్యాధిపతి 
పాండ్యరాజు 
కాళింగుండు 
నేపాళరాజు 
కామరూపాధిపతి 
ఉత్కలదేశరాజు 
కీకటుండు 
పంచనలళి 
దమయంతి నలుని దెలిసికొనుట 
ఆశ్వాసాంతము 
షష్టాశ్వాసము 
నలమహారాజవరణము 
ఇంద్రాదులు నలదమయంతులకు వరంబు లిచ్చుట 
సరస్వతి నలునకు( జింతామణిమంత్రం బుపదేశించుట 
నలుడు విడిది కేగుట 
దమయంతీకళ్యాణనేపథ్యము 
నలునికల్యాణనేపథ్యము 
నలుడు కల్యాణమంటపంబున కేతెంచుట 
నలదమయంతీపరిణయము 
బువ్వపుబంతి 
ఆశ్వాసాంతము 


సప్తమాశ్వాసము 
నలుడు దమయంతీసహితుండై నిజరాజధాని కేగుట 
నలదమయంతుల పురప్రవేశము 
ఇంద్రాదులు స్వర్గమునకు మరలుట 
ఇంద్రాదులకు మన్మథుం డెదురుపడుట 
క్రోధుం డెదురుపడుట 
లోభుం డెదురుపడుట 
మోహుం డెదురుపడుట 
కలియెదురుపడుట 
నిషధదేశంబునం గలిపురుషుని దుర్వరనము 
నలదమయంతీగృహప్రవేశము 
విహారసౌధవర్జనము 
నలదమయంతులవిహారము 
ఆశ్వాసాంతము 

అష్టమాశ్వాసము 

ప్రాభాతవైతాళికగీతములు 
నలుండు ప్రాతఃకాలకృత్యంబులం దీర్చుట 
నలదమయంతుల గోష్టి 
మాధ్యాహ్నికము 
నివపూజ 
హరిపూజ 
హరిస్తుతి 
భగవద్దశావతారవర్ణనము 
సంగీతాదిగోష్టి 
సాయంసంధ్యావర్ణనము 
నక్షత్రవర్ణనము 
అంధకారవర్ణనము 
చంద్రవర్ణనము 
ప్రబంధోపసంహారము 
ఆశ్వాసాంతము 


శ్రీరస్తు 


శృంగారనైషధము 


ప్రథమాశ్వాసము 
కకక. 


ఇష్టదేవతాప్రార్థనాదికము 


శ్రీరామాకుచమండలీమృగమదశ్రీగంధసంవాసిత 
స్ఫారోదారభుజాంతరుండు ధరణీసంశ్లేషసంభావనా 

పారిణుండు కృతాస్థుం జేయు. గరుణాపాధోధి పద్నాక్షుం డిం 
పారన్‌ మామిడిపెద్దమంత్రిసుతు సింగామాత్యచూడామణిన్‌. ||1॥ 


మ. [1]*కనకక్షోణిధరంబు కార్ముకముగాం గద్రూతనూజుండు శిం 
జినిగా మాధవుం డమ్ముగాం బురము లక్షీణైకదోళ్ళక్తి గె 
ల్చిన జోదీశ్వరుం డిచ్చుం గాత జయలక్ష్మీసుస్థిరైశ్వర్యశో 
భనముల్‌ పెద్దయసింగమం త్రికి జగత్స్రఖ్యాతసత్కిర్తికిన్‌. |॥2|॥ 


ఊఉ హాటకగర్భుచేతం గమలాసనుచే. జతురాస్యకంఠశృం 
గాటకవీథికాకృతవిగాహచతుశ్శృతిచేత దేవతా 
కోటికిరిటసంఘటితకోమలపాదసరోజుచే జగ 
న్నాటకనూత్రుచేతం గృతినాథుడు గాంచు. జిరాయురున్నతుల్‌. ॥3॥ 


శా. జే జే యంచు భజింతు నిష్టఫలసంసిద్దుల్‌ మదిం గోరి ని 
ర్వ్యాజప్రాఢకృపావలంబునిం గటప్రస్యందిదానాంబునిం 
బూజాతత్సరదేవదానవకదంబున్‌ బాలకేలీకళా 
రాజత్కౌతుకరంజితోరగపతిప్రాలంబు హేరంబునిన్‌. ||4॥ 


సీ, సింహాసనము చారుసితపుండరీకంబు 

చెలికత్తె జిలువారుపలుకుంజిలుక 

శృంగారకుసుమంబు చిన్నిచుక్కలరాజు 
పసియికిన్నెరవీణ పలుకుందోడు 

నలువనెమ్మోము(దమ్ములు కేళిగృహములు 
తళుకుటద్దంబు సత్కవులమనను 

వేదాదివిద్యలు విహరణస్థలములు 
చక్కనిరాయంచ యెక్కిరింత 

తే. యెపుడు నెదేవి కాదేవి యిందుకుంద 

చంద్రచందనమందారసారవర్ల 

శారదాదేవి మామకస్వాంతవీథి 

నిండువేడుక విహరించుచుండు గాత. |5॥ 


వ. అని యిష్టదేవతాప్రార్థనంబు చేసి. | 6॥ 


ఆదికవిస్తుతి 


సీ. వ్యాసవాల్మీకిసంయమివాక్సు ధాంభోధి 
లోలోర్మిపంక్తుల నోలలాడి 
భట్టబాణముయూరభారతీసందర్భ 
సౌభాగ్యగరిమంబు సంగ్రహించి 
భాససౌమిల్లిక ప్రతిభాసమున్మేష 
'హేలావిశేషంబు నిచ్చగించి 
మాఘభావవివచోమకరందనిష్యంద 
మాధుర్యమునకు సమ్మదము నొది 
తే. కాళిదాసు మనంబులో గాంచి మ్రొక్కి 
రాజశేఖరుం గవిరాజు బ్రస్తుతించి 
ధీరమతి నన్నపార్యునిం దికయజ్వ 
శంభుదాసునిం గర మర్థి సన్నుతించి. ॥7॥ 


వ. నవరసభావానుబంధబంధురంబుగా నొక్క ప్రబంధంబు నిర్మింప దలంచి 
కౌతూహలాధీనమానసుండ నై ' తన్మహాప్రబంధప్రారంభంబునకుం 
దగినపుణ్యశ్లోకపురాతన మహారాజ చరిత్రం బెయ్యది యొకో యని వితర్కించుచున్న 
సమయంబున. ॥8॥ 


కృతిపతిప్రశంస 


న్‌ తనకృపాణము సముద్ధతవైరిశుద్ధాంత 
తాటంకముల కెగ్గుం దలయచుండం 
దనబాహుపిఠంబు ధరణిభృత్కమఠాహి 
సామజంబులకు విశ్రాంతి యొసంగం 
దనకిర్తినర్తకి ఘనతరబ్రవ్మాండ 
భవనభూముల గొండ్లిం బరిఢవిల్లం 
దనదానమహిను సంతానచింతారత్న 
జిమూతసురభుల సిగ్గుపజణుప 
తే. బరంగు న్రీవేమమండలేశ్వరునీమంత్రి 
యహితదుర్మంత్రివదనముద్రావతార 
శాసనుండు రాయవేశ్యాభుజంగబిరుద 
మంత్రి పెద్దయసింగనామాత్యవరుడు. ॥9॥ 


శా. పంచాంగ స్థిరమంత్రరక్షణకలాప్రాఢుండు బాలామనః 
పాంచాలుండు విరించివంశజలధిప్రాలేయభానుండు దో 
శ్చంచచ్చాపకృపాణలబ్ధవిజయై శ్వర్యుండు దిక్కామినీ 
కాంచీమెక్తికకీర్తి పెద్దవిభుసింగం డొక్కనాం డిమ్ములన్‌. |10॥ 


వ. మృదుమధురచిత్రవిస్తరకవితావిలాసవాగీశ్వరు లగుకవీశ్వరులును, 
పతంజలికణాదాక్షచరణపక్షిలాదిశాస్తసిద్దాంతకమలవనహంను లగు విద్వాంసులును, 
భరతమతంగదత్తి లకోహలాంజనేయేప్రణీత 


సంగీత విద్యారహస్యవిజ్ఞాన వైజ్ఞానికస్వాంతు లగుకళావంతులును, 
శక్తిత్రయచతురుపాయషాడ్డుణ్యప్రయోగయోగ్యవిచార లగురాయబారులును, 
నిఖిలపురాణేతిహాససంహితాతాత్సర్యపర్యాలోచనాధురంధరధిషణాసముత్సాహం 
బగు పౌరాణికసమూహంబును, బరివేష్టింపం గొలువుండి, సకలవిద్యాపారీణుండు 
సరససాహిత్యగోష్టివినోదప్రసంగంబున. ॥11॥ 


శా.* భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్సూత్రు వి 
ద్యారాజివేభవుండు మారయకు బుణ్యాచారఖిమాంబకు 
న్లారామైనతనూజ న న్ననఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి న 
త్కారం బొప్పంగ గారవించి పలికెన్‌ గంభీరవాక్వౌఢిమన్‌. ॥12॥ 


శా. బ్రాహ్మాదత్తవరప్రసాదుండ వురుప్రజ్ఞావిశేషోదయా 
జహ్మాస్వాంతుండ వీశ్వరార్చనకళాశీలుండ వభ్యర్హిత 
బ్రహ్రాండాదిమహాపురాణచయతాత్పర్యస్థనిర్ధారిత 
బ్రహజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే! ॥13॥ 


క. జగము నుతింపంగం జెప్పితి 
ప్రెగడయ్యకు నాయనుంగుం బెద్దనకుం గృతుల్‌ 
నిగమార్థసారసంగ్రహ 
మగునాయారాధ్యచరిత మాదిగ బెక్కుల్‌. |14॥ 


వ. కావున నాకు నొక్కప్రబంధంబు 
పుణ్యశ్లోకపురాతనరాజర్షిచరితానుబంధబంధురంబుగా రచియింపు మందును. ॥||15 || 


సీ. కవిరాజరాజిశేఖరహీనముకుటంబు 

శ్రీహీరకల శాబ్దిశిశిరకరుడు 

మామల్లదేవీకుమారరత్నంబు చిం 
తామణిమంత్రచింతనఫలంబు 

కవికులాదృష్టాధ్వగమనాధ్వనీనుండు 
కాగ్మీరనృపసభాకమలహేళి 

ఖండన గ్రంథసంగ్రంథకర్కశబుద్ధి 
షట్కర్మధర్మైకచక్రవర్తి 

తే. భట్టహర్షుండు ప్రాఢథవాక్సాటవమున 

నెద్ది రచియించె బుధలోకహితముపొంటె 

నట్టనైషధసత్కావ్య మాంధ్రభాష 

ననఘ యొసరింపు నాపేర నంకితముగ. |16॥ 


చ. పనిపడి నారికేళఫలపాకమునం జవి యైనభట్టహ 
ర్లునికవితాసుగుంభములు సోమరిపోతులు కొంద జయ్య లౌ 
నని కొనియాడ నేర రది యట్టిద; లేజవరాలు చెక్కు గీం 
టిన వస వల్బుబాలకు(డు డెందమునం గలంగంగ నేర్చునే? |॥17|॥ 


వ. అని పలికి సబహుమానంబుగాం గర్వూరతాంబూలం బొసంగి 
జంబూనదాంబరాభరణంబులు గట్ట నిచ్చి వీడ్కొలిపిన; నేను నమ్మహాప్రథానునిం 
గృతినాయకుం జేసి వైషధకావ్యంబు దొడంగితి. దత్సారంభంబునకు 


మంగళాచారంబుగాం దదీయవంశావతారం బభివర్ణించెద. [18|| 


కృతిపతివంశావతారవర్లనము 


శా. తోరం బైనతపోవిశేషమున సద్యోజాతవక్తుంబున 
న్లారీవల్లభుచేత దీక్ష గొనియె న్సప్తర్షులం దొక్కండై 
తారావీథి నలంకరించెం గనియెం ద్రియ్యర్థసంఘాతమున్‌, 
భారద్వాజమహామునీంద్రుం దగదే భక్తిం బ్రిశంసింబపంగన్‌. [19|| 


ఉ. ఆమునినాథునన్వయమునం దుదయించె. బయఃపయోనిధిన్‌ 
యామవతీకళత్రుం డుదయం బయినట్లుగం గల్పవృక్షచిం 
తామణి కామధేనుసమదాననిరూఢుండు విద్విషత్తమ 
స్నోమదివాకరుండు పదతూర్కనమంత్రి కులాగ్రగణ్యుండై. |॥20॥ 


వ. తత్సంతానక్రమంబున. |21॥ 


మ. కుటిలారాతివరూథినీధవశిరఃకుట్టాకధాటీషహా 
పటహధ్యానవిపాట్యమానదశదిగ్భాగుండు త్రైలోక్యసం 
పుటపేటీపరిపూర్ణకి ర్షిమయకర్పూరప్రకాండుండు శ్రీ 
చిటిపెద్దప్రభుం డోప్పె విక్రమపురీసీంహాసనాధ్యాసియై. 22|| 


క. ఆచిటిపెద్దప్రభునకు 
వాచస్పతి సదృశనీతి వైభవలక్ష్మీ 
వైచిత్రి కధికవిమలశి 
వాచారఘనుండు మామిడన్న జనించెన్‌. |॥23॥ 


ఉ. స్వామిహితంబునన్‌, సమదశాత్రవభంజనశక్తి, బంధుర 
క్షామహనీయసంపద, వసంతసమాగమఫుల్లమల్లికా 
స్తోమతుషారపాండురయశో గరిమంబున, ధర్మశీలతన్‌, 
మామిడిమంత్రిం బోల మటీ మంత్రులు లేరు వసుంధరాస్థలిన్‌. |24॥ 


తే. అతనియర్థాంగలక్ష్మి యక్కాంబ గనియె 
నాత్మజుల పెదమూర్తుల నబ్దినిభుల 
వెలయ శ్రీపెద్దనామాత్య వీరభద్ర 
మారనప్రభు నామన మంత్రివరుల. 25|| 


స్స్‌ అనవద్యహృద్యవిద్యాబుద్ధిసంసిద్ధి 

బీసరుహాసనుసుద్ది పెద్దవిభుండు 

భగ్రనిర్నిద్రవాజ్ముద్రాసముద్వృత్తిం 
గద్రూభవుండు ఎరభద్రమంత్రి 

మేరుభూధరసారధీరతాగుణహారి 
వైరిశ్రైలబలారి మారశౌరి 

స్వామిభక్తిహితైకభావవైభవభూమి 
భామినీరతిరాజు నామరాజు 

తే. మామిడీశ్వరసాగరామరకుజంబు 

లక్కమాంబికాశుక్తిరత్నాంకురములు 


వంశపావను లర్ధార్థివాంఛితార్థ 
దానశౌండులు నౌభ్రాత్రధర్శపరులు. ॥26॥ 


మ.* అనతారాతివసుంధరారమణసప్తాంగాపహారక్రియా 
ఘనసంరంభవిజ్బంభమాణపటుదొఃఖర్జూద్వితీయార్జునుం 
డనవేమాధిపు రాజ్యభారభరణవ్యాపారదక్షుండు పె 
ద్దనమస్తీశుడు మామిడన్ననుతు+ డేతన్నాత్రుండే చెప్పంగాన్‌. ॥27॥ 


ఉ. హేమధరాధరేంద్రమున కెక్కటిపెద్దధృతిన్‌ భుజంగమ 
స్వామికి మేలుచేయి పటువాగ్విభవంబున బుద్ధిసంపదం 
దామరచూలికి న్సరి ప్రధానులు దక్కినవారు సాటియే 
మామిడివీరభద్రున కమాత్యశిఖామణి కివ్వసుంధరన్‌? |28॥ 


ఊఉ. సత్యవచోనిరూఢుండు నిశాకరశేఖరభక్తిభావనా 
సాత్యవతేయుం డుదృటభుజాబలవిక్రమకేళి విక్రమా 
దిత్యుండు కార్యఖడ్గసముదిర్లుండు మామిడిమంత్రి మారనా 
మాత్యుండు వానిం బోల వశమా ధరణీధవమంత్రికోటికిన్‌? 29 | 


శా. స్వామిద్రోహరగండలాంఛనునకున్‌ సంగ్రామగాండీవికిన్‌ 
వేమక్ష్మాపతికార్యభారకల నావిఖ్యాతధీశక్తికిన్‌ 
నామామాత్యున కన్యరాజనిటలాంతర్న్యస్తభాగ్యాక్షర 
స్తోమాపాకరణప్రవీణునకు మంత్రు ల్పాటియే యెవ్వరున్‌? ॥30॥ 


ఉ. తమ్ములు దన్ను మువ్వురును దైవముగా గురుంగా మహానిధా 
నమ్ముగ దాతంగాం దమమనంబుల భావన సేసి కొల్వ భా 
గ్యముల కెల్ల నెల్ల యయి కాంచె బ్రసిద్ది నృపప్రధానర 
త్నమ్మగుమంత్రి పెద్దన యుదాత్తమతిన్‌ రఘురాముకైవడిన్‌. ॥31॥ 


సీ. గౌెతమగోత్రవిఖ్యాతుః డాపస్తంబ 


పరమసంయమిసూత్రపావనుండు 
గారాపవుంబొత్తుండు గంధవారణుం డగు 

శ్రీ తనామాత్యశేఖరునకు 
పేషణిహనుమంతబిరుదాంకు లగు రాచ 

వారికి నెయ్యంపువరసుతుండు 
చౌహత్తమల్లుండు దోహత్తనారాయ 

ణుండు ఖండియరాయచండబిరుద 


తే. మంత్రియల్లాడరాజును మహితపుణ్య 

యన్నమాంబయు. దనకు నత్యంతగరిమం 
దల్లియును దండ్రియును గాంగం దనరునట్టి 
తల్లమాంబికాదేవి నుద్వాహమయ్యె. ॥32॥ 


మ. వనితారత్నము తల్లమాంబికకు శ్రీవత్సాంకతుల్యుండు పె 
ద్దనకుం బుట్టిరి నందనుల్‌ విమలవిద్యాభారతీవల్లభుల్‌ 
వినతాసూనుసమానవిక్రమనిధుల్‌ ఏీరుండు వేమాహ్వయుం 
డును శ్రీప్రెగ్గడదండనాథతిలకుండున్‌ సింగనామాత్యుండున్‌. ॥33॥ 


వ. అందగ్రజుండు. |34॥ 


సీ. కాలకంఠ కరోలకంఠహుంకారంబు 

చెవులు సోశకనినాంటిచిత్తభవుండు 
కుపితరాఘవఘనక్రూరనారాచంబు 

తనువు నాంటనినాంటివనధిరాజు 
క్రుద్ధకుంభోదృవభ్రూలతాకౌటిల్య 

వికృతి గ్రుంగనినాంటివింధ్యశిఖరి 
వీరభద్రోదారఘోరవీరావేశ 

విహతిం గందనినాంటితుహినకరుండు 
తే. చక్కందనమున గాంభీర్యసారమునను 
బ్రకటధైర్యకళాకలాపములయందు 
దండనాయకచూడావతంన మైన 
మంత్రిమామిడివేమనామాత్యుం డెలమి. ॥35॥ 


మ. తగు గైవార మొనర్చ విక్రమకళాధౌరేయతాశాలి శ్రీ 
ప్రెగడన్నధ్వజినీశుం డంబునిధిగంభీరుండు శుంభది ద్ద్విష 
న్నగరద్వారకవాటపాటనవిధాన ప్రాఢబాహార్గళా 
యుగళుం డాహవసస్యసాచి థరలోనొక్కండు వేరుక్కునన్‌. ॥36॥ 


సీ. గగనకల్లో! లినీకల్లో లమాలికా 
హల్టీసకములతో నవఘలించి 
చరమసంధ్యాకాలసం ఫుల్లమల్లికా 
స్తబకషంక్తులతోడ సరస మాడి 
శరదాగమారంభసంపూర్ణపూర్ణిమా 
విమలచంద్రికలతో వియ్యమంది 
బిసరుహాసనవధూపృథుపయోధరభార 
హారవల్లరులతో ననగి పెనంి 
తే. వెలయు నెవ్వానియభిరామవిమలకీర్తి 
యతండు త్రిభువనరాయవేశ్యాభుజంగ 
కదనగాండీవిజగనొ బృగండబిరుద 
శాశ్వతుం డొప్పు సింగన సచినవరుండు. ॥37॥ 


మ. అరుదార న్వివిధాగ్రహారములతో నాందోళికాచ్చత్తచా 
మరకల్యాణకళాచికాదిబహుసమ్మానార్హదిహ్నంబు లా 
దర మొప్పారంగ వేమభూవరునిచేతం 7 గాంచె సామ్రాజ్యసం 
భరణప్రాఢుం డమాత్యసింగండు నయప్రాగల్భ్యగర్వోన్నతిన్‌. ॥38॥ 


వ. ఈదృగ్విధగుణాలంకారు. డైనయమ్మహాప్రధానశేఖరునకు. ॥39॥ 
షష్ట్యంకములు 
రక్త న్రీమంతున కావర్ణిత 


సామంతున కహితహృదయజలజాతవనీ 
హేమంతునకును సలలిత 


భామాకంతునకు సచివభాస్వంతునకున్‌. ||40॥ 


క. కుకురు కురు చోళ కేరళ 
శక మరు కర్ణాట లాట సౌవీర నృప 
ప్రకరసభాభగణమహా 
సుకవిజనానీకవినుతశుభచరితునకున్‌. 41 


క, చెంచిమలచూడకారున, కంచితకరుణాతరంగితాపాంగునకున్‌ 
జంచలనయనాకలకిల, కించితలీలావిలాసకేళీరతికిన్‌. ||42 | 


క. హాటకగిరిధీరున కరి, తాటంకవతీకపోల తలకరి మకరీ 
పాటచ్చరకఠినధను, ర్యాటంకారునకు మన్మథాకారునకున్‌. |॥43॥ 


క. శ్రీమహితు పెట్టసుతునకు, వేమక్షితిపాలరాజ్యవిభవకళార 
క్షామణికి సింగసచివ, గ్రామణికిం బాండ్యరాజగజకేసరికిన్‌. 44|| 


వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన యిమ్మహాప్రబంధంబునకుం 
గథానాయకుండు. ||45॥ 


కథా ప్రారంభము 


నలమహారాజవర్లనము 


సీ. తపనీయదండైకధవళాతపత్రితో 
ద్దండతేజఃకీర్తిమండలుడు 
నిర్మలనిజకథానిమిషకల్లోలినీ 
క్షాలితాఖలజగత్కల్మషుండు 
వితతనవద్వయద్వీపనానాజయ 
శ్రివధూటిసమాశ్రిష్టభుజుడు 
నిఖిలవిద్యానయీవృత్తరంగస్థలా 
౭౭యతనాయమానజిహ్వాస్థలుండు 
తే. ప్రస్తుతింపంగం దగుసముద్భటకరోరే 
చటులగుణటంక్రియాఘనస్తనితీఘోష 
చాపనీరదభవశరాసారశమిత 
బలవదహితతేజోదవానలుండు నలుడు. |46॥ 


చ. అలయకధీతిబోధములు నాచరణంబు ప్రచారణంబు గాం 
గలుగునుపాధిభేదముల గాఢమతి న్నిగమాదు లైనవి 
ద్యలు పదునాలుగింటికి నతం డొనరించెం జతుర్దశత్వముం; 
దెలియంగ లేము కారణము దీనికి నెమ్మెయిం జర్చ చేసినన్‌. ॥47॥ 


తే. అతనివిద్య జిహ్వానటి శ్రుతివిధమున 
నంగగుణమున నష్టాదశాత్మ యగుచు 
విస్తరిల్లై నవద్వయద్విపప్ప్రథగ 


శేషభూజయలక్ష్మీ జిగిషబోలె. ॥48॥ 


తే. తాం ద్రినేత్రునియపరావతార మగుట 
దెలుపు దిక్పాలకాంశావతీర్లుం డతండు 
కామసంచారహరణప్రగల్స మైన 
శాస్త్ర మనువేరియధికలోచనము కలిమి. |॥49॥ 


చ. కెరలి మహాసివేమస హకృత్వరితద్భటకో టిచాతురీ 
తురి సమరాంగణంబులం జతుర్హరిదావరణంబులన్‌ యశోం 
బరముల నేయుచుండు బహుభంగులం బున్నమనాంటినిండుచం 
దురునునుసోగవెన్నెలలతో దులందూంగెడు తద్దుణంబులన్‌. ॥50॥ 


తే, తద్ధిశాజయయా త్రోత్లధరణిధూళి 
దోప్రతాపవైశ్వానరధూమరేఖ 
పాలమున్నీటిలో బడి పంక మయ్యె 
నమృతదీధితిమై జెంది యంక మయ్యె. ॥51॥ 


చ. అరయిక గల్లి భూమివలయం బఖిలంబును నీతి బాధలం 
బొరయక యుండ నాన్భవతి పుంగవుం డేలుచు నుండ నొడుచో 
నిరవయి యుండ కుండుటంజుమీ యతీవర్షము లాశ్రయించెం ద, 
త్పరనర నాథయూథవనితాజనతానయనోత్తృలంబులన్‌. ॥52|॥ 


ఉ. కొం డని వేడ్కతో బసిండికొండ ధనార్థుల కెల్ల బంచి యీ 
కుండుట దానధారకుం బయోనిధు లేల్ల వ్యయింపలేమి యా 
రెం డపకీర్తులం చల ధరించినవాండు 'ప్రదానశీలుం డా 
తం డిరువాయ గా ముడికి దార్చిన వెండ్రుక లన్మిషంబునన్‌. |53॥ 


చ. నియమవిచిత్రభంగి మహనీయుడు భూమివిభుండు మిత్రజే 
తయును నమిత్తజేతయుం బ్రతాపగుణంబున నీతి జూరద్భ 
ష్టియును విచార్‌దృష్టియు, నటే! పరిపంథిమహీశులట్ల త 
దృయమున భేత్తృతాగుణము వాసెనొ కాక విరుద్ధధర్శముల్‌. 54|| 


మ. ధన నేకాంఘ్రికనిష్టికాంగుళమ యాధారంబుగా నిల్పి ని 
ర్భరలీలం గృతవేళ నెట్టన యధర్మంబుం | దపస్విత్వముం 
బోరసెం దక్కినవార లెవ్వరు తపంబుల్‌ సేయ! రమ్మెదినీ 
శ్వరుసామ్రాజ్యమునందు ధర్మము చతుష్పాదంబునం గ్రాల(గన్‌. ॥55॥ 


క. ఆరాజు విజయలక్ష్మికి 
నీరాజన మాచరించు నిర్దర్గదిగం 
తారాతిరాజనగరీ 
దారుణవైశ్వానరప్రదక్షిణశిఖలన్‌. |56॥ 


చ. ఇతడు దరిద్రుం డౌ ననుచు నేర్పడ నర్థిలలాటపట్టికన్‌ 
శతధృతి వ్ర వ్రాసినట్టి లిపిజాల మనర్థము | గాని యట్లుగా 
వితరణఖేలనావిభవవిభ్రమనిర్దితరల్పభూరుహుం 
డతడు దరిద్రతాగుణమునందు దరిద్రుని జేయు నాతనిన్‌. ||57॥ 


తే.” అతనికీర్తిప్రతాపంబు లవనిం గలుగ 
నేల యిని! యంచు మదిలోన నెపుడు దలంచు 
నపుడ పరివేషమిషమున నబ్దసూర్య 
మండలముల విధాతృండు గుండలించు. ||58॥| 


వ. అన్నలుండు నలినబాంధవుండునుంబోలెం బ్రతిదినంబును నభ్యుదయంబు 


నొందుచుం గ్రమంబున శైశవంబు నతిక్రమించి 


యౌవనారంభంబున 


నరిదుర్గలుంఠనావసరంబులంబో లె లోప హార్గళదీర్హపినతయును 
గోపురద్వారకవా టదుర్ధర్షతిరఃప్రసారితయును బాహావక్షంబులచేత 'బందీగ్రాహంబు 
గ్రహించి రోమకోటికపటంబున హాటకగర్భుడు పాటించి లిఖించిన సుగుణగణనారేఖ 
లవయవంబులం బొలుపార సంపూర్ణపూర్ణిమాచంద్రబింబంబు విడంబింపం 
జాలునెమ్మొగంబునకుం గళంకాలంకారశంక  నంకురింపజేయంజాలు కో మలశ్శశ్రురాజి 
విరాజిల్లం గండు మెజసి రెండవకుసుమకోదండుండునుంబోలె విలాసినీమండలికిం 


గన్నులపండువై వెండియు. ||59 || 


తే. దాస్య మొనరించు విధు డేతదాస్యమునకు( 
బల్లవము లేతదంఘ్రిసంపల్లవములు 
జలరుహములకుం ద దచ్చయచ్చాయదాయ 
నాగ నత డొప్పె నవయౌవనాగమమున. |॥|60॥ 


వ. అయ్యవసరంబున. 61|| 


తే. వాని గలలోనం గానని వనజముఖియు 
వాని మార్చును బేర్కోని మానవతియు 
వాని గా నాత్మ భావించి వరుని గవయ 
నప్పళింపనిసతియు లేదయ్యె నచట. ॥62॥ 


చ. దరహసితావధిరితసుధాకరబింబము నేత్రనిర్ణితాం 
బురుహము నైనయానిషధభూవరునుల్లసితాననంబుతో 
సరి మణీ యొండ్లు గల్లమికి సంశయ మేటికిం దద్ద్వయిీవిజి 
త్వరకమనీయవస్తురహితం బగునట్టిచరాచరంబునిన్‌? ||63॥| 


క. తలవెండ్రుక లెగంగట్టెడు 
కొలందిన నాన్ఫపకుమారకుండు కడిమిమెయిన్‌ 
నలుదెసలకరులగండ 
స్థలఫలకములన్‌ లిఖించె జయశాసనముల్‌. ||64॥ 


తే. తరుణపాథోరువాధోవిధానములను 
ధరణినాథకిరీటాగ్రధానములను 
నూర్ధ ర్థ్వమయ్యెడు నిది యంచునొకొ విధాత 
తత్పదం బూర్థ్వరేఖాంకితంబు సేసె. ॥65॥ 


తే. అప్పుడు లీలావినిర్దితానంగుండైన 
యతనిం గనియును వినియుం జింతానురక్తి 
స్వర్గమర్హ్యపాతాళవిష్టపములందు 
విబుధనర్‌భోగికాంతలు వివశలైరి. ||66॥ 


ఉ. టిప్పలు వాల్ప కప్పుడమిటేనిమనోహరమూర్తి నిచ్చలుం 
దప్పక చూచి చూచి విబుధప్రమదల్‌ ప్రమదంబు లాత్మలం 
జిప్పిలుచుండ నెద్ది పరిశీలన సేసిరొ యట్టియబ్బెసం 
బిప్పుడు వారు చూపుదు రపేతనిమేషములైనచూపులన్‌. ॥67॥ 


తే. తద్దుణాకర్ణనంబునం దదనిరీక్ష 
ణమున ధన్యత్వమును నధన్యతయుం బొంది 
యభిమతానభిమత మైనయక్షియుగము. 
దాల్బుం జక్షుశ్ళ్రవఃస్తికదంబకంబు. ॥68॥ 


చ. [2]మొలచినకూర్మి గన్నుంగవ మోడ్చినయప్పు డజప్రభావనా 
బలమున నానృపాలకునిం బాయక చూతురు మర్త్య్వభామ లా 
pa నమ్మెయి నవ్విభు జూచువెళలన్‌ 
గలుగవు వో నమేషపరికల్పనః బుట్టెడునంతరాయముల్‌. ॥69॥ 


సీ, కోరి లిలాగేహకుడ్యభాగంబుల 

వ్రాయుదు రమ్మహిశ్వరునిమూర్తి 
వ్రాసి కన్యాత్వ గౌరవము వీసరపోవ 

దర్శింతు రనురాగతరళదృష్టి 
దర్శించి యతని కేందగుదునొ తగనొ యం 

చించుకించుక సంశయింతు రాత్మ 
సంశయించి కరాంబుజములం గొ, గ్రామ్మించుట 

ద్దము లెత్తిచూతురు తము. దారు 
తే. రాజకన్యలు జగతి నాక్రమమునందు 
గందు వారలనిట్టూర్చు గాడ్సువేండి 
ముకురములు చారుమోహనమూర్తి యనంగ 
బరంగు దమయంతిచేతిదర్చణముదక్క. 70|| 


వ. ఇవ్విధంబున _ననన్యరూపలావణ్యరేఖావిలాసభాసమానయగు  భీమనందన 
యానరేంద్ర బృందారకునియందు డెందంబు నిలుపుటయును. ॥71॥ 


తే. అప్పు డనలావరుద్దత నార గూరి 
బాణపురమును బోనియాభైమిమనముం 
బుప్పబాణాసనుండు భోగభోజి యైన 
వరవయోవిశేషంబు వార్వముగం దజీసె. | 72 |॥ 


దమయంతి నలునియం దనురక్త యగుట 


వ. దమయంతియు శ్రవణప్రితివాసనావశంబునం  బ్రతిదినప్రవర్థమానంబగు 
మనోనురాగంబు నిరూఢంబై యుండ. ॥73॥ 


మ. జనకుం గొల్వంగ వచ్చినప్పుడు తదాస్థానంబులో బాఠకుల్‌ 
వినుతప్రొఢి వేసుంధరాధిపతులన్‌ వేర్వేజ కీర్తించుచో 
వనితారత్నము వీరసేనుతనయున్‌ వర్ణింపంగా నున్నత 
స్తనభారంబు కెలంకుల న్నినుచు. జంచల్లీలరోమాంచముల్‌. 74|| 


తే. మహిమ హిమవేళలందు నమ్మానవతికి 
మాసరము అయ్యె దలయంగ వాసరములు 
పొడవు గలిగి తపర్తుసంపూర్తియందు 
సంచితాయమవతు లయ్యె యామవతులు. ॥75॥ 


స. సఖులు దాం బుష్పాస్తుసామ్రాజ్యపదవికి 
నభిషేక మొనరించు నవనినాథు 
నలనామధేయ మైనతృణంబు వినబడ్డ 
నధిపతిపే ర్విన్న యట్ల యలరు 
నిషధదేశపువిప్రనికరంబు( బూజించి 
యలయక ప్రియునుద్ది యడుగం దలు 
నభ్యాసవశమున( బ్రాణేశ్వరునిమ్‌ంది 
యించుగీతములు వాయించు వీణ 
తే. నేర్పు గలచిత్రకరులచే నిలయభిత్తి 
భువనమోహనాకారతం బొలుపు మిగుల 
మగని మగువను వ్రాయించి మది దలంచు 
నిషధరాజును దన్నుగా నీరజాక్షి. |॥76॥ 


ఉ. పువ్విలుకానితోడ సరిపోలెడుచక్కనివాండు భూమిలో 
నెవ్వండు చెప్పుడా? యనుచు నిష్టవయస్యలం గూర్చి యాత్మలో 
నువ్విళులూరుచుం బలుకు; నొప్పులకుప్ప! నలుండు గాక యొం 
డెవ్వణ డనంగ మెచ్చు దరళేక్షణ నెయ్యము వియ్య మెట్టిదో. ॥77॥ 


వ. మణియు మనోరథపరంపరాసంవరణప్రసూనదామంబున నమ్మహీపతిం బతిగా 
వరియించియుం ద్రిభాగశేషంబు  లగువిభావరీసమయంబు _ నిమీలితంబైన 
నేత్రయుగ్మంబును బాహ్యేంద్రియమౌనముద్రాభిముద్రితం బైనయంతఃకరణంబును 
మొటంగి నిద్రాసమానీతుం డైనయారాజమనో జాతుతో నెంతయుం దడవు మంతనం 
బుండియు 'నిరంతరస్మరణసరణీధారావాహికావగాహంబున నెడనెడం బొడచూపు 
నప్పుడమిటేనిం గనుంగొని లజ్ఞాసాధ్వసభ్రమంబులు మనంబులో ముప్పిరిగొనం 


బ్రమోదించియు నవ్వైదర్శ్భి 
నిర్భరమదనశరశలాకాశంకుసంకలితవేదనాదూయమానమానసయై 
విజృంభితమనోభవభుజావష్టంభంబు అగుహిమారంభంబులును 
గాలాగరుకళంకితకామి నీకంఠమూలంబు అగుశిశిరకాలంబులును 
గలకంఠకామినీకంఠకోమలకు పహూకారకోలాహలకరంబితకకుబంతంబు 
అగువసంతంబులును, 

సాయంతనసమయసంఫుల్లమల్లికామోదమేదురసమీరణా ఘంబు 
అగునిదాఘంబులును విరహిజనహృదయభయంకరస్తనితసందో హంబు 
అగుజలధరానేహంబులును సకలజనమనోవికాసమయంబు 
అగుశారదసమయంబులును గడపుచుండిె. నవ్వేళ 


జలధివేలావలయవలయితవసుంధరాభువనమండలాఖండలుం డగునలుండును 
విమలనిజకీర్తిమౌక్తికమాలికాసంతానంబులకు నంతర్హటనాగుణంబులుంబోలెం బొలుచు 
నక్కాంతాలలామంబు గుణంబులు జనపరంపరవలిన వినియె. నాసమయంబున. ॥ 
78|| 


నలుండు దమయంతియం దనురక్తుం డగుట 


శా.” ఆవామాక్షి మనోహరాకృతి యమోఘాస్తంబుగా భూవరున్‌ 
లావణ్యాధికు నచ్చలంబు మెయిగెల్వంబూని యిందిందిర 
జ్యావల్లీకిణకర్కశం బయినహస్తం బుద్ధతిం జాంపి వే 
పూవుందూపులజోదు పుచ్చుకొనియెం “బుండ్రేక్షుకోదండమున్‌. ॥79॥ 


క. శ్రవణావతంస మయ్యెను 
ధవళాయతనేత్రగుణము ధరణీపతికిన్‌ 
శ్రవణావతంస మయ్యెను 
బువువింటిగుణంబు నపుడ పుష్పాస్తునకున్‌. |80॥ 


ఉ. ఆవసుధాధినాథుని మహాధృతిశాలి జయించు తెంపునన్‌ 
భావజుం డప్పు డున్మదనబాణము తియ్యనివింటం గూర్చుచ్నో 
గేవలసాహసంబు మదిం గిల్కొనం జేసియు ముంచె దాం ద్రిలో 
కీవిజయార్జితంబు లగుకీ ర్తిభరంబుల సంశయాంబుధిన్‌. ॥81॥ 


తే. అతనుం డంట బోదు! పూమొగ్గ యంట శరంబు! 
చించినది యంట త ర్యకంచుకంబు 
నలుని దమయంతిత గూర్ప్చందలంచియున్న 
ధాత మదియెత్తికో ల్తుదిం దాశకున్నె! |॥82॥ 


ఉగ్‌ ఎయ్యది కారణంబుగ మహీపతి యంచితధైర్యకంచుకం 
బయ్యతనుండు సించె నలరమ్ములచే నది కారణంబుగాం 
దొయ్యలి రాజనందనునితోడన కూర్చ దలంచుచున్నయా 
దయ్యము నెత్తికోలు తుది: దాకుటం గానంగ నయ్యె నయ్యెడన్‌. |83॥ 


ఉ. ఏన విరి న్విరించి నొకయేటుస( దామరపాన్సుపై( బడం 
ద్రోసినజోదు మన్మథుండు దుర్వహనూత్నవియోగవేదనా 
యాసిత మైనరాజుహృదయాబ్దము గాండంగ నేసె నెతయుం 
గాసిలి తే(టిటెక్క గటీ గట్టిన పుప్పశిలీముఖంబులన్‌. ॥ 84|| 


తే. లలన లజ్ఞాసరిద్దుర్ణ్లలంఘనమున 
రాజహృదయంబుః జొచ్చినక్రమముః. జూడ 
దరుణిమారంభపరికల్పితంబు లైన 
వలుందకుచకుంభములప్రభావమునం జూవె. ॥|85॥ 


న్స్‌ జాగరోద్భూతదృ్భగ్రాగంబు మాణిక్య 
కర్ణకుండలదీప్తి గప్పిపుచ్చు 
రాజకార్యపరంపరాఖేదమిషమున 
నిట్టూర్చుగాడ్పుల నిహ్నవించు 
ఘనసారబహుళచందనవిలేపనమున 
నాపాండుభావంబు నపలపించు 
దోరంతరన్యస్తతారహారంబుల 
నంతపరీతాప మపనయించు 
తే. మాననీయశశాంకకోమలము లైన 


యామినీసమయములు( బర్యంకములును 
సాక్షులుగ నాచువలవంత జనవిభుండు 
కన్నెకూర్మి ప్రకాశంబు గాకయుండ. ॥86॥ 


వ. ఇవ్విధంబున నసంవరం బైనశంబరవైరివిక్రమంబు క్రమక్రమంబునం బరిస్సుటం 
బగుచుండ వియోగవేదనాచిహ్నంబులు నిహ్నవింపం గొలంది గాక చీకాకుపడి 
యాకారరేఖావినిర్భర్తి ఎతమత్స్యలాంఛనుండగు రాజకుమారుం డొక్కనాం 
డారామవీక్షావిహారంబునం గాలక్షేపంబు సేయువా(డై ప్రభంజనాధ్యేయజపంబును 
జంచలఖురాంచలక్షోదితక్షోణిమండలంబును 
నిగాళగదేవమణి దీప్తిచ్చటాప ట లశం కావహకృకాటికాధ వళకేసరకేశరశ్మిసంచయంబును 
వల్గువల్గాసుషక్తవదన తావిడంబితవక్ష్తృుస్థభుజగవైనతేయంబును 
జలాచలప్రోథతానుమీయమాననిజవేగదర్చ్పప్రశం సాప్రవచనోపన్యాసంబును వ్‌ 
సింధుజంబును శీతమహస్సహోదరంబును నగుట రెండవ యుచ్చెశ్రవంబునుం 
బోలిన యౌపవాహ్యంబు నారోహించి. ॥87 ॥ 


తే. ప్రమదనిష్పందతరనేత్రపద్ము లగుచుం 
బౌరజనులు విలోకింపం బ్రకటలీల 
సముచితానల్పపరివారసహితుం డగుచు 
నవనినాథసుతుండు వాహ్యాలి వెడలె. |88॥ 


వ. తత్పుదేశంబున. ॥89॥ 


ఊఉ. నేమ మెలర్పంగా గొడుగునీడ వహించువసుంధరాస్థలీ 
సీమనె యెక్కి యాడెను విచిత్రగతిం దురగోత్తమంబు నా 
భూమివిభుండు దద్భ్రములు వో యెడత్రెవ్వక యభ్యసించు వా 
త్యామయచక్రచంక్రమవిహారములన్‌ సుడిగాడు లీడ్చుచున్‌. ॥90॥ 


వ. ఇవ్విధంబునం గంతతడ 
వతిజవనచతురతురగనర్తన క్రిడాడలాయమానమణికుండలమరీచిమండలీనిరాజితగండస్థలు 
వాహ్యాళివిహారంబు సలిపి వలయునమాత్యులం బరివారంబును నచ్చోటన యుండ 
నియమించి యొక్కరుండునుం బాదచారియై ఘనచ్చాయంబునుం 
బ్రవాళరాగచ్చురితంబును నగువిలాసకాననంబు పయోనిధానంబు 
నంబుజాక్షుండునుం బోలె బ్రవేశించి. |91॥ 


నలుని యుద్యానవనవిహారము 


తే. పత్తములమీంద మూంగినభ్రమరకులము 
హరవిసర్జ్దనజనితదుర్యశముం బోలం 
గమియ విచ్చినగేదంగికన్నెపువ్వుం 
గౌతుకము పల్లవింపంగం గాంచె విభుండు. |॥92 | 


వ. విరహీజనహృదయచ్చేదనక్రియాక్రకచంబులు 
వియోగిమర్శవిదారణవ్యాపారకర్ణినారాచంబులు పాంథజనహృషీకసూచకశలాకలు 
నగుకనకకేతకీజాలంబుల( జేరం జనుదెంచి. |॥|93॥ 


చ. చిలుపనికమ్మందేనియలు చిప్పిలి హస్తము లస్తకంబునన్‌ 


నిలువక నేరువాణనెడ నీయతిసాంద్రపరాగము ల్లదా 
యలరులవింటిజోదునకు నప్పటి కప్పటి కప్పలించుకో 
గలిగెడు నంచు వే కనలు గైకొని దూటి విభుండు కేతకిన్‌. |94॥ 


మ. దమయంతీస్తనకుంభవిభ్రమము. బొందం గోరుటన్‌ ధూమ 


తే. 


వ. 


పానము. గావించు చధోముఖంబు లగునానాకుంభముల్‌ వోలె ధూ 
పములన్‌ దోహద మాచరింపంగం గడుం బక్వంబులై యున్నదా 
డిమముల్‌ సూచి నృపాలకుండు మదిం బాటించెన్‌ మహాత్సుక్యమున్‌. ॥95॥ 


మన్మథుం డేయుకింశుకమార్గణములు 
చన్నుుగవ నాటుటయు. బాంథసతియు. బోలె 
బాజుదెంచి కీరంబులు పండ్లు గజవ 
వణంశుబాడిమిం జూచె భూవరుండు వేడ్క. ॥96॥ 


మజియు మందానిలపరిస్పందంబునం గందళితంబు 
లైనమకరందబిందునిష్యందంబులు చిందించుగురివెందపూయందిరులును 
వలచరాచవారికి వనదేవత లొ నర్చునీరాజనప్రదీపాంకురంబులుం 


బోనికోమలకోరకంబులం గరంబు సొంపారుసంపెంగలును మదనచాపవిముక్తంబులై 
మొదలం గ్రోలిన భవశరీరభస్తాంగరాగంబు పరాగవ్యాజంబున వెడలం గ్రాయుచున్న 
సురపొన్నలును రోలంబనికురుంబంబులకు. బానగోష్టిస్థానంబు 
లగువికస్వరస్థలకమలినీకదంబంబులును గలకంఠకంఠహంకారంబులం బాంథులకు 
భయంబు సంపాదింపం జాలు క్రొ మ్మావిమోకచాలును ధూమకేతుమండలంబులుంబోలె 
విరహిజనులగుండియ లవియించుచు. జంచరీక  పరంపరాశిఖరంబులై 
సొంపారుచాంపేయంబులును వలయాకారంబునం బరిశ్రమించుభ్రమరంబులసంగతిం 
గేసరరేణువిస్ఫులింగంబు లెగేయ  బాణోత్తేజనప్రకారంబు  నంగీకరించుచు 
ననంగునకుం బ్రథానశాణంబు అగునారంగంబులును 
మృదులపవమాన సంపాతకంపమానకిసలయకంటకప్రక్షతంబులై 
మదనముద్రాభిముద్రితంబు  లగువారాంగనాజనంబుల '  వట్రువపాలిండ్లకుం 
జుట్టంబులై తోరంబు లగుమారేడు(బండ్లును 
నిఖిలయువద్వయీచిత్తనిమజ్జనోచితంబు అగుసజ్జకపుం బూమొగ్గలును 
బ్రవాళగర్భగహ్వారంబులందు వహియించుచు నించువిలుకానితూణీరంబులకుం 
బోల్పం బట్టెన కలిగొట్టుపొదలును నాడొడ చంద్రఖండంబులు వెడలంగ్రక్కు 
రాహుమండీలంబులుంబొలెం గుటిలసితకుట్మలంబులు వ్రేలం గాఢాంధకారంబునం 
గాయుకొను మునిద్రుమంబులును గనుంగొనుచుం బోషితరాజకీరంబులు కైవారంబులు 
నేయం బ్రోదికోయిలలు మంగళగానం బొనర్పం గొలంకులకెలంకులను బావులక్రేవలను 
నికుంజక్రోడంబులనీడలను విశ్రమించుచుం బ్రసవమృదుగంధపశ్యతోహరంబు 
అగుగంధవాహంబుల రాకలు విహారశ్రాంతి నపనయింప 
వికటఘటీయంత్రసలిలధారాసారణీమార్గంబుల: డెక్కెంబునకుం జక్కనిగండుమీను 
వెదకుమీనకేతుండునుంబోలె నుద్యానం బెల్లం గ్రుమ్మరి యగ్రభాగంబున. ॥97॥ 


శేషపుచ్చచ్చాయం జెలువారుబిసములు, 
తన్మగ్నసురదంతిదంతములుగ 

నిండాకవిరిసిన పుండరీకశ్రేణి 
యామినీరమణరేఖాళి గాంగం 

బ్రతిబింబితోపాంతబహులపాదపములు 


గర్త స్టశ్రైలసంఘములు గాంగ 
నేకదేశంబున సేందివరంబులు 

కాలకూటమయూఖఖండములుగ 
తే. బాలశైవాలవల్లరీజాలకంబు 
బాడబానలభవధూమపంక్తి గాంగ 
వారిరాశయుంబోలె గంభీరమైన 
ఘనతటాకంబు( గాంచె నజ్జనవిభుండు. ॥98॥ 


వ. కాంచి యొక్కింతతడవు మనంబునం గొనియాడుచుం దిమితిమింగిలఢులీకులీర 
మత్స్యకచ్చపమకరనికరసంచారతరళ తరంగమాలికాడోలారోహలీ లావ్యాలోల 
కలహంససంసదాలాసకోలాహలముఖరి తదిశాభాగం బైన 
యమ్మహాతటాకంబుతీరప్రదేశంబున. ॥99॥ 


సీ, విలులితజంబాలపులినభాగమున ను 
ద్దండపద్మాతపత్రంబునీడం 
గమలకాండకరో రకంటకాంకురపంక్తి 
న్‌ య్యన గంధరం బొ రసికొ నుచు 
నొటికాలనె నిల్చి యూర్మిమారుతములం 
జిగురుటెక్కలటేకు లెగయుచుండ 
విరళమై పక్షతిద్వితయంబు వెడజాజం 
జంచు లొకించు కాకుంచితముగ 
తే. వరుణరాజున కిడినచామరమువోలె, 
బొడవు మిగిలినపొందమ్మిపువ్వుంబోలె 
నిబిడనిద్రాభిముద్రితనేత్ర మైన 
రాజహంసంబు( గాంచె 'నారాజసుతు:డు. ॥100॥ 


క.” కాంచనపక్షం బగురా 
యంచం గనుంగొని నృపాలుం డనురాగముతో 
వంచించి పట్టుకొ నియెద 
నంచుం దలణె దైవఘటన కనుకూలముగాన్‌. ||101॥ 


నలుడు హంసముం బట్టుకొనుట 


తే. వామనుం డైనకైటభవైరివిధము 
నభినయించుక్రమంబున నధిపసుతుండు 
నడిశి నడిక్‌ యల్లల్లన నడిచి పట్టెం 
బాణిపద్మద్వయంబునం బసిండియంచ. ||102॥| 


వ. ఇట్లు నిషధరాజుచేతం బట్టుపడి బిట్టు మేల్కాంచి యక్కాంచనహంసంబు 
కంచుగీసినతెబుంగున నెలుంగించుచు నెగయ నుంకించుచు. జంచుపుటంబునం 
బాణిపల్లవంబులు గఅచుచు. జరణంబులు గింజుకొనుచు నఖంబుల నొత్తుచు 
నలుదిక్కులుం జూచుచు నెద్దియుం జేయునది లేక చీకాకుపడుచుండ 
నప్పాటవసంభ్రమసముత్సతత్సతగకులంబై కమలషండంబు గలగుండుపడియెం 
గూలంబులం గులాయంబుల నుండి పుండరీకవనలక్ష్మీచరణనూపురక్రేంకారంబుల 
ననుకరించుచు. గారండవబకగ్రెంచరథాంగకోయప్టికాదులు విహాయసంబున కెగసి 


కూయం దొడంగె నప్పుడు. ॥|103॥ 


తే. జాతరూపచ్చదచ్చటాజాతరూప 
లక్ష్మి యిం తొప్పునే మరాళమున కనుచు 
నద్భుతం బంది తను. జూచునధిపసుతున 
కిట్టన మనుజభాషల హేమఖగము. |॥104॥ 


క. టిక్కలకొనలం గలిగిన 
యిక్కాంచన మాసపడియెదే నృప! నీకే 
యక్కజ దీనం దీరెడు 
నక్కట! నీహారలేశ మద్దికిబోలెన్‌? ॥|105 ॥ 


చ. ఎజుంగనె నీవు ప్రాంతమున నింతట నంతట నున్కియింత యే 
మముదునేె నిన్ను విశ్వజనమాన్యుండ వంచును విశ్వసించి యి 
త్తజీ సుఖనిద్ర బొందితి వృథామతి నెట్టన యాత్మ నమ్మినం 
వెయపందలంతురే ఘనులు చిత్తమునన్‌ బగవారి నేనియున్‌? ॥106॥ 


ఉ. హింసయ నీకు వేడ్క యగునేని కృషపాశ్రయ మైనయీసరో 
హంసము( జంప నేల! కజివా తరువాత వసుంధరాధిపో 
త్తంస! విజృంభమాణభుజదర్పనిరంకుశసాహసక్రియా 
మాంసలచిత్తవృత్తు లయి మత్తిలి యుండునరాతిభూపతుల్‌ . ॥|107॥ 


వ. ఫలకుసుమమూలమాత్రంబున శరీరయాత్ర నడపుచు మునులుంబోలె 
సలిలంబులలోనం దపంబు సేయుచున్నవారము మామీద దండనీతిం బ్రయోగింప 
నీకుం దగునె? యదియునుం గాక. |108॥ 


సీ. తల్లి మదేకపుత్తక పెద్ద కన్నులు 

గాన దిప్పుడు మూండుకాళ్లముసలి 
యిల్లాలు గడుసాధ్వి యేమియు నెబుగదు 

పరమపాతివ్రత్యభవ్యచరిత 
వెనుకముందర లేరు నెన రైనచుట్టాలు 

లేవడి యెంతేని జీవనంబు 
గానక కన్నసంతానంబు శిశువులు 

జీవనస్థితి కేన తావలంబు 
తే. కృపం దలంపం గదయ్య యోనృపవరేణ్య! 
యభయ మీవయ్య! యోతుహినాంశువంశ! 
కావగదవయ్య! యర్ధార్థికల్పశాఖి! 
నిగ్రహింపకుమయ్య! యోనిషధరాజ. ||109॥ 


వ. అక్కటకటా! దైవంబ! నీకంటికిం బేలగింజయు బెద్ద యయ్యెనే? జననీ! ముదిసి 
ముప్పుకాలంబున సుతశోకసాగరం  బెబ్బంగి నీదగలదానవు! ప్రాణేశ్వరీ! 
యేచందంబున మద్విరహవేదనాదవానలంబునం దరికొనియెదవు? సఖులార! 
యేప్రకారంబునం బుటపాకప్రతీకాశం బైనకరుణరసంబునం బురపురం బొక్కెదరు? 
బిడ్డలార! యేలాగున నతిక్షుత్సిపాసాకులంబులై కులాయకూలంబులం గులగులం 
గూసిద రని విలాపంబు సేయుచు దృగ్గోళంబుల వేడికన్నీరు వెడల గోలుగోలున 


నేడ్చినం గృపాళుండై భూపాలుండు హస్తపల్లవంబులు వదలి రాజహంసంబ! పొమ్ము 
సుఖం బుండు మని విడిచి పుచ్చె. ననంతరంబ. |॥|110॥ 


ఆశ్వాసాంతము 


శా. భారద్వాజపవిత్రగోత్ర! విమలాపస్తంబనత్సూత్ర! వి 
ద్యారాజార్థకిరీట! రాజహితకార్యారంభనిర్ధారణా 
ధౌరంధర్యకళాయుగంధర! సమిద్దగాండివి! శ్రీఖండక 
ర్పూరక్షోదవి పాండు నిర్మలయ శ పూర్ణక్షమామండలా! 1111 


క, కేళాదిరాయ! యభినవ 
లీలామకరాంక! చంద్రలేఖాంకురచూ 
డాలంకారపదాంబురు 
హాలింగనసుఖితనిస్తులాంతఃకరణా! |॥|112॥ 


మాలిని. జరఠకమఠరాజస్తబ్బరోమప్రధాన 
ద్విరసనపతిభూభృద్ది ద్దిగ్గజగ్రామభూమ 
స్థిరతరధృతసంపగ్ధ హబాహాగ్రపీఠీ 
పేరిచయసుఖలక్ష్మీ పక్ష్మలక్షోణిచక్రా! [113|| 


గద్యము. ఇది శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త సకలవిద్యాసనాథ 
శ్రీనాథప్రణీతంబైన శృంగారనైషధకావ్యంబునందు. బ్రథమాశ్వాసము. 


[1] *ఈగుర్హుగలని తిమ్మకవి పాఠములు. 
[2] పొలుపొనంగూడి; పొలుపొగిజూచి అని పాఠాంతరములు. 


శ్రీరస్తు 


శృంగారనైషధము 
ద్వితీయాశ్వాసము 
౭h ఎహీతకతంా-. 
శ్రీరాజరాజవేమ 
కార్రముణకృపాకటాన్తసంవరితల 
క్ష్మీరక్షితబుధలోక! యు 


దారగుణాధార! సింగనామాత్యమణీ. [1|| 


వ. అవధరింపుము. ॥2॥ 


హంస నలునిచే విడువంబడి కృతజ్ఞత జూపుట 


తే. అట్లు పురుషోత్తముం డైనయతనివలన 
ముక్తి గాంచినయాద్విజముఖ్యుం డెలమి 
డెందమునకును వాక్కున కందరాని 
యధికతర మైనయానంద మనుభవించె. ॥3॥ 


క చుట్టంబులు, జెలులుం దన 
చుట్టుం దిరిగి యుండ ముదము సొం పెసలారన్‌ 
నెట్టీపడి చచ్చి క్రమ్మజం 
బుట్టినచందమున హంసము దటాకములోన్‌. ||4॥ 


సీ, జీక్కించికొనియున్న టిక్క మొత్తముతోడి 
యొడలు జాడించి నెవ్వడి విదిర్చుం 
జేదోయియొత్తున జేసి నెత్తురు లైన్‌ 
యవయవంబులు నోర సవర చేయు. 
గుటిల చంచూప్తుటకోటికుట్టనములం 
దనుకీటములనిరోధంబు మాన్సుం 
దొడరుజుంజురుమేనిదుర్వికారంబున 
బులుంగుంజుట్టాల బి ట్టులియంజేయు 
తే. నూర్శిపంక్తుల నుయ్యాల లూగి యాడుం 
దివుట' దియ్యనితమ్మి పూందేనె గ్రో లుం 
బ్రమదమున నాయ గెజంపములందూయి 
నరుగుం గేళికులాయశుద్ధాంతములకు. ॥5॥ 


వ. ఇవ్విధంబునం గొతదడవు గ్రీడించి యానీడోద్భవంబు భవార్చనాయోగ్యంబును 
రుద్రాక్షమధువ్రతపరివృతంబును బహుశైవలక్ష్మతాసమన్వితంబును నగుటం 
బద్మంబునుం బోని నిషధరాజు హస్తంబునకు గ్రమ్మణ  నరుగుదెంచె 


నమ్మహాభుజుండును భుజంబు సాచి  యమ్మానసౌకంబు మన్నించి 
యిమిడ్చికొనియుండె నప్పుడు. ॥6॥ 


తే. ఇష్టమానస మయినయాహేమఖగము 
నలునిమానస మానందజలధియందుం 
గర్హ్జశష్కులికలశంబుం గౌగిలించి 
యీందం జేయుచు మృదుభాష నిట్టు లనియె. ॥7॥ 


వ... దేవ! _యవధరింపుము.  ధధర్మశాస్త్రమర్శపారగులైన _ పెద్దలు 
“దుర్ప్వలకులజిఘాంసువులైన రుషంబులను నీడద్రుమపడా కరంబు 
లైననడజంబులను ననవద్యతృణహింసానృశసంబు లగుమృగంబులను 
మృగయావినోదంబుల వధియించి మహీధవుండు కిల్చిషంబునం బొందం” డని 
చెప్పుదు. రిప్పట్టునం బట్టువడిననన్ను విడిచిపెట్టి ప్రాణంబు రక్షించిన యుపకారికిం 
బ్రియంబు సేయుదు నన నేర్తునే! యైనను నీకు నొక్కప్రియంబు చేసెద. 
నయాచితోప పపన్నం బయినహితంబు పరిహరింపం బని లేదు. 
నిఖిలభువననాయకుండ వైననీకు మముబోంట్లు సేయునుపకారం బవేక్షణీయంబు 
గాకుండుట యెఖుంగుదు. నైనను గృతజ్ఞతాగుణలేశంబు క్లేశపయిచుచున్నయది. 
సన్నంబు దొడ్డయనువిశేషంబు | విచారింపక హస్తకల్పజనాంతరం బయినదైవంబుప్రశస్తి 
విమర్శించి నాచేయుప్రయోజనం బంగీకరింపుము. |॥8॥ 


హంస నలునికడ దమయంతి నభివర్ణించుట 


సీ. ప్రత్యర్థిసార్థసార్థకనామధేయుండు 
“భూమీశ్వరుం డొప్పు భీము: డనంగ 
నారాజు త్రిదివంబు సమరేంద్రుండునుబో లెం 
దేజంబున విదర్భదేశ మేలు 
దమనాహ్వయుం డైనతపసిసద్వరమునం 
గాంచె నాతండు కన్యకాలలామ 
సర్వలోకాంగనాసౌభాగ్యగరిమంబు 
దమియించుకతమున దానినామ 
తే. మభ్రభారతి దమయంతి యంచు నొడివెం 
దద్గుణంబులు వర్ణింప ధరణినాథ! 
యబ్దసూతికి నైన, శక్యంబు గాదు 
పలుకుయూంబోడి కైనను నలవి గాదు. ॥9॥ 


తే. విదుషి యాయింతి దలందాల్పు వెండ్రుకలకు 
నహహ! యెబ్బంగి సాటి సేయంగవచ్చుం 
బశువుచేత. బురస్కృతిం బడయలేక 
చాపలంబున వర్తించుచామరములు? |॥10॥ 


క. ఖురకండూయనమిషమున 
హరిణంబులు సాంత్వనంబు నాపాదించున్‌ 
దరుణివిలోచవనములచే. 
బరిభూతము లైనతమచపలదృష్టులకున్‌. ॥11॥ 


క. లలనకనుదోయిముందట 
నలనడ నలినంబు మలిన మయ్యెను హరిణం 
బులు పూరి మేయం దొణంగెను 
గలితద్యుతి ఖంజ మయ్యె ఖంజనకులమున్‌. |॥12|॥ 


తే. రాజబింబంబునందు సారము హరించి 
చేయం బోలు విధాత యాచెలువమోము 
నడిమిరంధ్రంబునందు. గానంగ వచ్చు 
ఖనిఖనీలిమ యది నివదర్శనము గాదె! |॥13॥ 


క. ప్రవిలేపనపాండరమును 
నవలాంఛనగోమయాంచనము నగురాకా 
ధవళాంశమండలము విధి 
నివాళి సేయును లతాంగి నెమ్మొగమునకున్‌. |॥14॥ 


సీ. జగము లొక్కుమ్మడి సాధింప నెత్తిన 
రతిమన్మథులవిండ్లు రమణిబొమలు 
కాంతినిర్హర మీందుకామయౌవనముల 
కుంభస్థవము లింతికుచంయయుగంబు 
నడు మింత యని కేల దొడిపట్టినధాత 
యంగుళిరేఖ లబ్దాస్యవళులు 
యువమనోమృగరాజిం దవిలింప దీర్చి న 
మదనవాగుర మంద. దళ 
తే. బాల్యతారు  . 
నజుండు వ్రాసిన లెఖ తన్వంగియాలు 
భానువరమునం బడసిసపంకజముల 
యపరజన్మంబు పూబోణియడుగు లధిప! ॥15॥ 


రక్త జలదుర్గస్థమ్మ ణాళా 
వలిజిత్యమ యబాహువల్లరి యగునా 
జలజానన నీకుం దగు. 
బలుకులు వేయేల యధికబలశౌర్యనిధీ! ॥16॥ 


క. హాటకకలశంబులకును 
బాటి యగువధూటి మెణుంగుటాలిండ్లు నిరా 
ఘాటస్సురణప్రభ యను 
నేటికి? జక్కవలకవ యయి విరాజిల్లెన్‌. ||17॥ 


తే. వలుదయును వట్రువయు¢ గాంగ నలినభవుండు 
భీమభూపాలపుత్తికి బిజుం దొనర్బె 
నర్మరథశిల్పశిక్ష “బుప్పాస్తుతేరు 
నేకచక్రంబు సేయ నూహించి యొక్కొ. |18॥ 


మ. వనజాతేక్షణ యూరుయుగ్మమున లావణ్యంబునం గేళికా 
ననసంక్రందనపట్టన ప్రకటజన్మస్థానలన్‌ రంభలన్‌ 


ధనదాపత్యతపఃఫలస్తనుల నత్యంతాభిరామాంగులన్‌ 
మనుజాధీశ! యధఃకరించుం బొగడన్‌ మాబోంట్లకున్‌ శక్యమే? |॥19॥ 


మ. మృదురీతిం బ్రతివాసరంబు గమకర్మీభూతనానానదీ 
నదకాంతారపురీశిలోచ్చయుండనై నైకాద్భుతశ్రీజిత 
త్రిదివం బైనవిదర్శదేశమున నారికత్నముం గాంచితిన్‌ 
సదసత్సంశయగోచరోదరి శరత్సంపూర్ణచంద్రాననన్‌. ॥20॥ 


మ. కమలేందీవరషండమండి తలసత్కాసారసేవారతిన్‌ 
గమికర్శ్మీకృతనైకనీవృతు(డనై కంటిన్‌ విదర్భంబునన్‌ 
రమణిం బల్లవపాణి. బద్మనయనన్‌ రాకేందుబింబాననన్‌ 
సమపీనస్తని నస్తి నాస్తి విచికిత్సాహీతుశాతోదరిన్‌. ॥21॥ 


వ. కాంచి, విబుధపురపురంధరిరామణీయకం బీరమణీరత్నంబుముందట నిస్సారంబు 
పొమ్మనియును విధాతచిత్తంబున నీమత్తకాశినికిం దగిన యుత్తముణ డగువరు 
డెవ్వండు గలిగియున్నవాండొ కో యనియును జింతించుచుం గుతదడవు నివ్వెజపడి 
చూచుచుండిరి. ననంతరంబ యనురూపలావణ్యరేఖాసంపన్నుం 
డైనపిన్నవయసురాకొమరు నవలోకింతు నని లోకాలోకపర్యంతంబుగా నీలోకంబు 
విశ్వంబునుం బరిభ్రమించి యుర్వీశ్వరకుమారకుల నెల్లం బూర్వపక్షంబు గావించుచు 
వచ్చి వచ్చి యిచ్చోట నిన్నుం గనుంగొని సిద్దాంతీకరించితి. సాదృశ్యనిబంధనంబై 
పొడమినసంస్కారబోధంబు జిరకాలావలోకీత యగునబ్బాల యిప్పుడు 
నామనంబునం బొడగాననవచ్చుచున్నయది. ॥22॥ 


క. దమయంతీకిలకించిత 
మమృతాంశుకులావతంస యలరించు నినున్‌ 
విమలతరతారహారము 
రమణీరమణీయకుచభరంబును బోలెన్‌. |23॥ 


తే. సౌరభము లేనియట్టిపుష్పంబువోలె 
గండుంగోయిల వెలియైనకానవోలె 
నధిప! దమయంతితోడిసఖ్యంబు లేని 
నీదుసొందర్యవిభవంబు నిష్ఫలంబు. ॥24॥ 


వ. కావున నిఖిలవైమానికనికాయకామ్యమానయాన యమ్మాన్యవతికి నిన్నుం గూర్చ 
నాకు నేర్చు గల దక్కొమ్మ నెమ్మనంబున నిన్నుం దక్క దక్కొరుం బరిగ్రహింపకుండ 
నట్టుగా భవద్దుణంబులు ప్రశంసించెద, నన్నుం బనిగొమ్ము, లెమ్ము, కార్యంబున 
నార్యులు నిజప్రయోజనంబు నెజీంగింతురు, గాని మాటలం బ్రకటింప రని 
పరిస్ఫుటంబుగాం బలికిన. ॥25॥ 


తే. ఆద్విజాధిపువలన సంప్రాప్తమైన 
వాక్సుధాధార గ్రోలి భూవల్లభుండు 
లలితలీలం దదుద్దారలవమువోలె 
మొలకనవ్వు వహించెం గెమ్మోవిమీంద. ॥26॥ 


వ. ఇవ్విధంబున మందస్మితసుందరవదనారవిందుండై కరారవిందంబునం 
బతంగపుంగవునంగంబు నివురుచు మృదుభాషణంబుల నిట్టనియె. ॥27॥ 


అండజాధీశ నీయాకారరేఖతో 
దులందూంగలేవు వస్తువులు జగతి 
నీడోద్భవశ్రేష్ట! నీదుసౌశీల్యంబు 
పలుకుల కందంగం గొలంది గాదు 
పతగవుంగవ! నీసుభాషితంబులయట్ల 
యవయవంబులు సువర్ణాత్మకములు 
పక్షివంశవతంప! పక్షపాతము నీకు 
గతియంద కాదు సద్వితతియందు 
తే. [1]నధికతాపపరితాత్ముం డైననాకు 
నెట్లు వచ్చితి చలిగాడ్పునట్లు నీవు 
పూర్వజన్మమహాతపస్సురణం జేసి 
నీదుసన్నిధి సమకూరె నిధియుంబోలె. ॥28॥ 


ర్‌ 


మ. త్రిజగన్మోహమహౌషధీ లతిక ధాత్రీపాలకన్యావరో 
ధజనోత్రంసమణిప్రరోహ మగునాతన్వంగి వేమాజునుం 
బ్రజ లెల్లన్‌ వినుతింపవిందు మొదలం బక్షీంద్ర యూహింప 
నక్కజ! మీ విప్పుడు సంస్తుతింప సది సాక్షాత్య్కారముం బొందెడున్‌. ॥29॥ 


తే, [2]సహృదయుండును హృదయంబు సమ్మతింప 
సరయువారికి నఖిలంబు నకలుషంబు 
చెంతనైనను సూక్ష్మ మీక్షింపజాల 
దాన నాలంక్రియామాత్ర మక్షియుగము. |30॥ 


ఉ. తియ్యనితేనెవోలె సుదతీతిలకంబుగుణంబు లుత్సవం 
బయ్యె శ్రుతిద్వయంబునకు నాదిమకాలమునందు నిప్పుడా 
తొయ్యలి నీవు సమ్మదముతో వినుతింపంగ మన్మథాగ్నికిం 
ధాయ్యయుంబోలె నయ్యె నది; ధైర్యము పల్లటిలెన్‌ ఖగేశ్వరా! |31॥ 


శా. కాలాంతపురకామినీకుచతటికన్తూరికానారభ 
శ్రీలుంటాకము చంచనాచలతటశ్రీఖండసంవేష్టిత 
వ్యాలస్ఫారఫణాకరోరవిషనిశ్శా వా పాణింధమం 
బేలా నాపయి దక్షిణానిలము పక్ష! సేయు దాక్షిణ్యమున్‌? ॥32॥ 


ర్న 


క. నెలనెల దప్పక యుండగ 
నెల భాస్కరు( జొచ్చు టెల్ల నియమముతోడన్‌ 
గలహంన వేండివెన్నెల 
సొలయక నాయంగకములు సూండుటకుజుమీ. ॥33॥ 


ఉ. మోహము దాహమున్‌ మదికి మూండ్పుచు నున్నవి పాయవెప్టు సం 
దేహము మీనకేతనునిదివ్యశరంబులు పువ్వుమొగ్గలో? 
యూహ యొనర్చంగాం బిడుగులొ? కులిశంబులొ? యట్ల! భారతీ 
వాహకులావతంస! విషపల్లినసముద్భవముల్‌ ప్రసూనముల్‌. |34॥ 


హంస దమయంతికడకు దూతయై చనుట 


వ. 


కావునం దీరంబు లేనివిరహభారం బనుపారావారంబున మునుంగంబాజుచున్న 
నాకుం దెప్పగా విరించి నిన్ను గల్పించినాండు, మిముబోంట్లగు పెద్దలగుణంబులు 
పరార్థప్రవణంబులు గదా! పొమ్ము, కార్యము సాధింపుము, 
పునస్సమాగమంబయ్యెడు, నీవు వచ్చునంతకు నిచ్చోటన యుండుదుంజుమీ! 
చూతము గదా నీగమనవేగం! బని పల్కి యన్నీడజంబు వీడుకొల్ని క్రీడావనంబులో 
నొక్కనికుంజక్రోడంబునీడ నన్నరేంద్రుండు చంద్రకాంతశిలాతలం బున విశ్రమించి 
రాయంచపలుకులు మనంబునం దలపోయుచుండె. గలహంసంబును నలుని వీడ్కొని 
భూమండలమండనాయితంబైన కుండిననగరంబున కభిముఖంబై 
ప్రార్థనాసిద్ధిసూచకంబులగు ee 
సంధించుచు నికషపాషాణపట్టనిభం బయిననభన్థలంబునం దసపసిండిటిక్క 
లొరపెట్టుచందంబున నెందంబుగా రుంకారితపతత్తధారావిహారంబుగ గోడివడి 
డిగ్గునప్పు డల దిగువ నున్నపతంగంబులు వడవీడ వడంకుచు నొటికంటం 
గనుంగొన నొక్కొక్కమాటు విధూతపక్షతియును నొక్కొక్కసారి 
యూర్ధ్వ్యాయనదుర్విభావంబును నొక్కొక్కమాటు వితతీకృతనిశ్చలచ్చదగుచ్చంబును 
నగుచువనంబులు గడచి శైలంబులు దాంటి నదులు లంఘించి చని చని ముందట. 
॥35|॥ 


కుండిననగరవర్లనము 


ఉ. అండజరాజు గాంచె sn 


వ. 


తే. 


కుండలమండనం బయినకుండినమున నిజకీర్తికల్పితా 
ఖండలపట్టణప్రథితఖండనమున్‌ ర్రథకైశికేంద్రదో 
ర్దండబలాభిగుప్తము సుదగ్రహిరణ్మయవప్రదీప్తమున్‌. 361 


అప్పట్టణంబున కరిగి _వప్రనదీప్రాకారంబు లగుప్రాకారంబులవలనను, 
నారసాతీలగంభీరసలిలసంచారంబు అగుపరిఖాకూపారంబులవలనను, 
బ్రస్ఫుటన్ఫటికోపలవిగ్రహంబు అగుగ్భహంబులవలనను, 
శశిభిత్తివిమలభిత్తిసమత్సేధంబు లగునాధంబులవలనను, 
నింద్రనిలమణిచ్చాయాకల్పితాకాలకాలిక లగుచంద్రశాలికలవలనను, _ గేలీవిలోల 
బాలికా కుచ లికుచఘుస్ఫణపంక కషాయితాంభఃపూరంబు 


లగుకాసారంబులవలనను, ఘనఘనాఘనఘటాకఠోరఘర్ణరధ్వాన గోధూమఘరట్టంబు 
లగుహట్టంబులవలనను, 

అనిలచలచ్చేలాచలదండతాడ నావి హిత హేళిహయాళీకాలనక్రియాదత్తామారువిశ్రాంతు 
అగుప్రాసాదవైజయంతులవలనను, నవవికచవివిధకుసుమవాసనాపేటిక 
లగులీలోద్యానవాటికలవలనను, బటీరకర్ప్ఫూరకస్తూరికాకుంకుమదహిమాంబుప్రముఖ 
నిఖిలపరిమళవస్తువిన్తారసౌరభోద్దారసముత్పణంబులగు నాపణంబులవలనను, 
హావభావవిలాసవిభ్రమైకభాజనంబు అగువనితాజనంబులవలనను, 
జనవిజితమరత్కురంగంబు అగుతురంగంబులవలనను, 
అసమసమరవిజయకారణంబు అగువారణంబులవలనను, నభిరామంబై 
యక్కలహంసంబునకుం గౌతుకం బాపాదించె. వెండియు. ||37॥ 


పరిఖ గుడివోల దనచుట్టు దిరిగి యుండ 
బరుల కేరికి గ్రహణగోచరము గాక 
విషధరాధీశభాషితవిషమభాష్య 

ఫక్కికయు బోలె నొప్పి నప్పట్టణంబు. ॥38॥ 


క. నెలపొడుపుల సురనదిని 
ర్మలతరతదగారకుట్టిమస్రవదిందూ 
పలతుందిలాప యగుచుం 
దెలి వొదు( బతివ్రతౌదితీసంపత్తిన్‌. |॥39॥ 


తే. క్రుంగబాజణుసహస్రాంశుం గూడ లేక 
వెనుక జిక్కిన జరదంశువితతివోలెం 
బొ లుచునపరా హ్హవేళ నప్పురమునందు 
భాసురాలేపకాశ్మీరపణ్యవీథి. ॥40॥ 


శా. వేదాభ్యాసవిశేషపూతరసనావిర్భ్బూతభూరిస్తవా 
పాదబ్దహ్మముఖౌఘవి ఘ్నతనవస్వర్ణక్రియాకేలిచే 
నాదిన్‌ గాధితనూజుచే సగము సేయం బడ్డమిన్నేజు ప్రా 
సాదస్వచ్చదుకూలకైతవమునం జాలంగ నొప్పుం బురిన్‌. |41॥ 


తే. అమరు హాటకమయకవాటముల తోడ 
గురుతరం బైనయవ్వీటికోటగవను 
కులిశధారకు. దప్పి టెక్కలును దాను 
బయట గొలు వున్నపసిడికొండయునుబోలె. |42॥ 


మహాస్తర్గర. దమయంతీకేళిధాత్రీధరశిఖరహరి ద్రత్నభాదర్భసందో 
హ మజాండాఘాతభగ్నస్యదభవమదతావాప్తలజ్ఞావనమ్ర 
త్వముమై నుత్తానగామర్త్యసురభివదనాంతన్థమై లిల నత్త 
ర్థము గోగ్రాసప్రదానవ్రతసుకృతము తోరంబుగా వీటి కిచ్చున్‌. |43॥ 


వ. ఇట్టి విచిత్రశోభావైభవంబులకుం బట్టెన యప్పట్టణంబు గలయం గనుంగొని 
పతంగపుంగవుండు కన్యాంతపురప్రదేశంబున నొక్కశృంగారవనంబులోన 
సభీమధ్యంబున( దారకామధ్యంబున శీతాంశురేఖయుంబోలె నున్నయారాజపుత్తిని 
వీక్షించి యభ్రమండలంబుననుండి 
విభ్రమభ్రమణరయవికర్ణస్వర్ణమయపర్ణపాళిచ్చాయాపటలంబు దిక్కుల. బిక్కటిల్ల 
మెఖుంగు మెజసినచందంబునం గొజీవి ద్రిప్పిన పోల్కి 
దమయంతీవదనచంద్రబింబంబు సేవింపం బని పూని వచ్చుపరివేషచక్రంబుచాడ్సున 
వలయాకారంబున నవతరించుచు నాకుంచితపక్షమూలంబును 
నివేశదేశాతతధూతపక్షంబునుంగా నాక్షణంబ వ్రాలిన. |44॥ 


రాజహంస దూత్యము 
ఉఊో. దుందుభివాద నిస్వనముతో దులందూగెడు పక్షనాద మం 
దంద యతర్కితోపసతమై వినబడ్డ విహారలీలలం 


జెంది పరాకునన్‌ మెలంగు చిత్తము లుద్దవిడిం గలంగంగా 
నిందునిభాస్య లప్పుడు సమీక్షణ చేసిరి రాజహంసమున్‌. |45॥ 


వ. అమ్మత్తకాశినులు దమచిత్తంబులు విముక్తతత్తత్విషయగ్రహణంబులై 
యాహంసంబునందు. బరబ్రహ్మంబునందునుం బోలె వర్తించుచుండం జూచుచుండిరి. 
విదర్భరాజుపట్టి తననెమ్మనంబున( బుట్టిన కౌతూహలంబుస నమ్మరాళంబు. బట్టం 


దలంచి యొయ్యనొయ్యన కదియ నేతెంచిన నజ్ఞాలపాదంబును నబ్బాలతలం పెజింగి 
యెగసియం దప్పం గ్రుంకియు దాటుకొనియుం. దనమీందవ్రాలు కేలుదోయియొడుపు 
దప్పించుకొనియెం గాంచనపత్తరథగ్రహణలీలావ్యవసాయంబు నిష్పలంబైన రాచూలిం 
జూచి చెలులు గలకలం జేసజచి నగిరి హస్తతలతాళకోలాహలంబునం బులుంగు 
బెదరించితిరి, దీన మీకు నేమి లాభం బయ్యె నని సభీజనంబులం గనలి పలుకుచు 
మార్తాండు ననువర్తించు ఛాయాదేవియుంబోలె నిత్తీయజాక్షి, మానసౌకంబు వెనుకొని 
చనియె నన్నారీనివహంబును మేలంపుమాటలకైవడి హంసగమన 
హంసాభిముఖియైనయాత్రం బెద్దలు నిషేధింతురు సుమీ యనుచు మందగతిం 
బిుందన యేతెంచె. నీడోద్భవంబును నచ్చేడియమందగమనవిలాసంబు 
పరిహాసంబునకై యనుకరించునదియునుంబోలె ముందటం జరియించుచుం జేయీక 
యీశలు ముగిండించుకొని యీజంబైన యొక్కలతాగేహంబు దూటి నట్టు దూజీన 
వెలరువాణీ చేయునది లేక నిషేధజనితరో షనిరుద్ధాశేషనిజవయస్యయు 
నాత్మచ్చాయాద్వితీయయు. బ్రస్వేదాంభఃకణవిభూషితాంగియు 
నిశ్న్వానేవేగకంపితస్తనభారయునై  యూరకుండె "నప్పు  డయ్యండజంబు 
మనుష్యభాషణంబుల. |46॥ 


శా. కాంతా! శైశవచాపలంబున లతాకాంతారవీథిం బరి 
శ్రాంతిం బొందెద వేల? బేలవె? నను శక్యంబె పట్టంగ? నీ 
వెంతే దవ్వుగ నేగుదెంచితి గదే! యేలమ్మ! నీబోటు లం 
తంతం జిక్కిరి చిక్కకుందుదురె నీ వాక్షేపముల్‌ పల్కంగన్‌. 47|| 


ఉ. ఆళలియుంబోలె నిప్పుడు వనాళియమార్గమునం జరించుని 
న్నోలలితాంగి! కాదనుచు నున్నది మందసమీరణంబునం 
గ్రాలుప్రవాళమంజరుల గమ్మకరంబుల విభ్రమంబుగా 
బాలరసాలపుప్పరసపాయి వనప్రియ కంఠహుంకృతిన్‌. |48 ॥ 


సీ, నలినసంభవువాహనము వారువంబులు 
కులముసాములు మాకు: గువలయాక్షి! 
చదలేటిబంగారుజలరుహంబులతూండ్లు* 
భోజనంబులు మాకు బువ్వుంబోణి! 
సత్యలోకముదాక సకలలోకంబులు 
నాటపట్టులు మాకు నబ్దవదన! 
మధురాక్షరము లైనమామాటలు వినంగ 
నమృతాంధసులు యోగ్యు లఅనుపమాంగి! 
తే. భారతీదేవి ముంజేతిపలుకు(జిలుక 
సమదగజయాన! సబ్రహ్మచారి మాకు 
వేదశాస్త్రపురాణాదివిద్య లెల్ల 
దరుణీ! నీయాన ఘంటాపథంబు మాకు. |॥49॥ 


వ. ఒక్కనాడు విధాత వినోదార్థంబు వాహ్యాళి వెడలి వచ్చునప్పుడు మాకులస్వాము 
లైనయతనిరథ్యంబులు శ్రమంబునన్‌ డిలుపడి యున్నం జూచి యేను 
విమానదండంబు కంఠంబున ధరియించి విరించిచేతం బారితోషికంబు వడసితి. నేను 
దివ్యతిర్యగ్గాతిని. మముబోంట్లు పాశాదికంబులం గట్టుపడుదురె గుణపాశంబులం 
గాక! భూలోకంబున రాజబృందారకులు కొందజణు గలరు, వారితో జెలికారంబు 
వాటించి యుండుదు, విశేషించి యందు నిషధదేశాధీశ్వరుం డగునలుం డను 


రాజుమీంద మిగులం బక్షపాతంబు గలిగి యుందు. ॥50॥ 


తే. కనకశైలంబు డిగ్గి యాకాశసింధు 
సలిలములం దోగి మిగులంగ6 జల్లనైన 
చారుహాటకమయగరుచ్చామరముల 
వీతు నతనికి వైశాఖవేళలందు. ॥51॥ 


మ. రణకండూభరదుస్సహం బయినయా రాజస్యదేవేంద్రద 
క్షిణబాహాగ్రమున జనించినమహాకీర్తిప్రవాహంబు గా 
రణసంక్రాంతగుణానుషంగముననో ప్రస్ఫీతదిజ్మత్తవా 
రణగండస్థలకుంభకూలములతో రాయుం దివారాత్రముల్‌? ॥52॥ 


తే. అతనిబాహాపరాక్రమం బభినుతింప 
నలవియే పద్మజునకైన నబ్బవదన? 
శాతతద్భాణధారాభుజంగభుక్తి 
వైరిరాజప్రజీయాసుమారుతంబు. |॥|53॥ 


చ. వినుకలిం గూర్శిం జిక్కి పృథివీభువనంబునకుం డిగంగ నే 
యనువును లేక రంభ యనునచ్చరలేమ నలున్‌ వరింపం బూ 
నినతనకో ర్కి నొక్కమెయి నిండంగం జేయుటకై భజించెం దాం 
గొనకొని వేల్పులందు సలకూబరుం దచ్చుభనానువాసనన్‌. |॥54॥ 


వ. ఆరాజుకడం జనవు గలిగి వర్తింతు మజీయును. |॥55॥ 


మ. స్మరవాత్స్యాయనకూచిమారకృత శాస్త్ర గ్రంథ సందర్భముల్‌ 
పరిశీలించినవాండ దంపతుల కుత్పాదెంతు సారస్యముల్‌ 
మురిపెం బొప్ప(గ మందమందగమనంబుల్‌ నేర్చుదు న్మేదినీ 
శ్వరశుద్ధాంతనితంబినీజనులకున్‌ సంపూర్ణచంద్రాననా! ॥56॥ 


వ. భామినీజనంబులకు భావభవనవ్యాజ్ఞావిశ్వాసముద్రానిక్షేపభూమినై యుండుదు 


నన్ను దివ్యజ్ఞాతిమాత్రంబుగాం 


దలంపవలదు, 


విరించివదనకమలవినిర్గతవివిధాస్తవాసనాపూర్ణకర్ణుండ నైనయేను సామాన్యుండనే! 
నన్నుం బనిగొమ్ము ఈశరీరంబు పరోపకారార్థము గదా! పద్మాసనుని శిల్పప్రయాసంబు 


లక్ష్మీనారాయణులయెడలను _గౌరీవృషభాంకులపట్టుననుంబోలె 


మీయెడల 


బరస్పరయోగ్యసమాగమంబునకు _బాల్పడుంగాక! వెలాతిక్రాంతకాంతగుణాబ్ధివేణి 


వగుసివు నలునిపాణిపల్లవంబు  పరిగ్రహింప _నర్హురాలవు, 


కోమలంబగు 


మళల్లికాముకుళదామంబు గర్కశం బగుకుశ సూత్రంబునం గట్ట బాత్రంబుగాని 
తెజంగున నిషధరాజుదక్క వెజొ కండు నిన్ను వరియింపం బాత్రుండు గాండు. 


మజియు నొక్కవిశేషంబు. ॥57॥ 


చ. అడిగితి నొక్కనాండు గమలాసనుతేరికి వారువంబనై 
నడుచుచు 'నుర్విలో నిషధనాథుని కెవ్వతె యొక్కొ భార్య య 
య్యెడు?' నని చక్రఘోషమున నించుకయించుక గానియంత యే 


ర్పడ [3]వినం గాని నీ వనుచుం బల్కినచందము దోచె మానినీ! |58॥ 


ఉ. నిర్ణయ మానృపాలునకు నీకును సంగతి యెల్లి నే(టిలో 


దూర్లము సేయంగాం గలండు తోయజసూతి, తదన్యథా వృథా 
దుర్ణయవృత్తికిన్‌ మనసు దూర్చిన నేని జగజ్జనాపవా 
దార్హవ ముత్తరించుటకు నాతని కెయ్యది దెప్ప చెప్పుమా? ॥59॥ 


వ. అనిన విని ముహూర్తమాత్రంబు చింతించి యాయింతి శకుంతవల్లభున కిట్టనియె. ॥ 
60|| 


తే. బాల్యమున జేసి యేను జాపలముం బూని 
నిన్ను నాయాసపెట్టితి నిగ్రహామున( 
దప్పుం జేసితి లోగొమ్ము దయ దలిర్ప 
బ్రహ్మవాహనకులముఖ్య! పక్షిరాజ! | 61॥ 


స్స్‌ దర్శనీయంబు నీతనువిలాసం బెప్టు 
నీమనం బత్యంతనిర్మలంబు 
మధురాక్షరములు నీమహితభాషణములు 
కీర్తసనీయంబు నీవర్తనంబు 
ప్రాఢయుక్తంబు నీప్రతిభావిశేషంబు 
కమనీయతరము నీకల్కితనము 
శ్రాఘనీయంబు నీసొహార్దగరిమంబు 
ప్రార్థనీయంబు నీప్రాభవంబు 
ఆ. మత్స్యమూర్తి యమైనమధుకైటభారాతి 
భాతి నీవు భువనపానను(డవు 
నిండునెలయు. బోలె నేత్రోత్సవంబ వై 
యున్నవాండ విట్టియొప్పు గలదె? 


వ. నామనోరథంబు కంఠపథంబున వర్తించుచున్నయది, ప్రజల అజ్ఞాభియోగంబును 
దుర్లభజనానురాగంబును సమస్రాధాన్యంబు సధిష్టించి యున్నయవి, 
యందనిమ్రాశులపండ్లు గోయం దలంచెద, రాజు బాణిగ్రహణంబున వశీకరింపం 
గోరెద, బాల్యచాపలంబున బేలనై యున్నదాన నని సాభిప్రాయంబుగాం. బలికె 
నప్పుడు. ॥63॥ 


తే. రమణి మందాక్షమందాక్షరంబు గాంగ 
బరిమితోక్తుల నిబ్బంగి బలుగుటయును 
సంశయాళువై హంసవతంసితంబు 
హృదయమున నొయ్యం జింతించి యిట్టు లనియె. ||64॥ 


వ. ఓరాజవదన! రాజపాణిగ్రహణంబు దృష్టాంతీకరించి పలికిన నీసుభాషితంబులకు 
నర్ధం బెయ్యది? యంతిమవర్ణంబునకు వేదవర్ణంబునుంబోలె నయ్యర్గంబు నావీనులు 
ప్రవేశింప నర్హంబు గాదె! తిర్యగ్గాత నైయుండీయు మాయేలిక నాలీకభవునియాన, 
యేను జన్మించినయది యాదిగా నెన్నండును మృషాభాషణంబులు వలుక, సత్యంబు 
పలుకుదుం, బలికిన ప్రయోజనంబు సాధింతు, లోకాలో కపర్యంతం 
బైనథాత్రీమండలంబునందు నీ వెయ్యది యపేక్షించితి వప్పదార్థంబు గొని వచ్చి నీకు 
సమర్పింపంజాలుదుం గందర్చాకారు లైనరాకుమారు లెల్లరు నాకు వశవర్తులై 
యుండుదురు, విశేషించి యన్నిషధభూవల్లభుండు నన్నుం మన్నించి యుండు. | 
65|| 


సీ. అతండు పాణిగ్రహణార్హుండు విను నీకు 
నతనిం గూర్చంగ నేర్తు నతివ! యేను 
పిన్నపాపవు నీవు పితృపరాధీనవు 
కార్యనిర్ణయశక్తి గలదె నీకు? 
నావల నిషధరా జఖీలలోకేశ్వరుం 
డీవలం బరమేష్టిహితుండ నేను 
సందేహడోలాధిశాయి యైనప్ర సంగ 
మిప్పట్టునందు నే నెట్టొనర్హు? 
తే. [మొదల సంఘటియించినం బొంది కార్య 
మ విఘటించె నేని గౌరవము దప్పి 
ప్రాణమై నన్ను రమ్ము పొమ్మను నృపాలు 
నెదురం దల వంచికొనియుండ నెట్లు నేర్తు? |66॥ 


ఉ. ఇప్పటినీతలంపు తెజం గిట్టిద యౌ నిటమీంద నెప్పుడే 
చొప్పున నుండునో నిజము | సుద్ది యెఖుంగము గాని యుగ్మలీ! 
చెప్పెడి దేమి! బాలికలచిత్తము 'లంబుతరంగలోలముల్‌ 
తప్పునొ తా(కునో కుసుమధన్వునియేటులు దైవికంబుగన్‌! ||67॥ 


వ. శంకాకళంకితం బయినయివ్విషయంబునందు బ్రామాణికుండ నై యేను వర్తింప 
నంగీకరింపం గాని వేజొక్కకార్యంబునకు నన్ను నియోగింపుము, _దుర్షటం బయిన 
నది సంఘటించెద, నని పలికిన నాపతత్తిపుంగవువకు ధాత్రీ పురుహూతపత్తి 
యిట్లనియె. | 68|| 


దమయంతి నలునిం దక్క నన్యుని వరియించ ననుట 


తే. నిషధభూపాలు వాల్ల కే నృపతి నొరుని 
నభిలషించితినేని హంసాగ్రగణ్య! 
యామవతి చంద్రు నొల్లక యన్యు నొకని 
నభిలషింపంగ నోంకార మాచరించు. |69॥ 


తే. అబ్దినిమానసానురాగాభివృద్ధి 
యర్కసంపర్కమునం దక్కనగునె యొంట? 
నలుని దక్కంగ నొరుని నెందలంతు నెట్టు? 
విడువు సందేహమోహంబు విహగరాజ! ||70॥ 


తో. అనలసంబంధవాంఛ నా కగున యేని 
ననలసంబంధవాంఛ నా కగును జూవె! 
చాలు సందేహవక్రభాషణము లింక6 
దరళ! చకకాంగ ! పాథుపతంగశక్ర! ||71॥ 


ఉ. దివ్యఖగేంద్ర! నమ్మవు మది న్నను నీయెడ నాకు విప్రలం 
భవ్యవహారము న్నిలుపణుట్టగ నేమి ఫలం? బశక్యశం 
కవ్యభిచారహేతు వనం గల్లినమాటయ వేదవాక్యముల్‌ 
భవ్యవిచార! కా వనిన భావన సేయుము యెవ్వి వేదముల్‌? ॥72॥ 


తే. తండ్రి నిషధాధిపతి కిక తక్కి యొరున 
కీ. దలంచిన నే విహగేంద్ర! వినుము. 
దేహ మనలంబునకు నాహుతిగ నొ, నర్చి 
యతనిం బొందంగం గందు జన్మాంతరమున. 73|| 


శా. తద్దాసీత్వపదంబు గైకొని కృతార్థత్వంబునం బొందుదుం 
దద్దివ్యాంఘ్రీసరో జవందనవిధిం దాత్సర్యముం జెందుచుం 
దద్దాక్షిణ్య మపేక్ష సేయుదు మదిం దత్సేవకుం జొత్తు నే 
దద్దోరంతరపీరి. ః జేరుతుం గుచద్వంద్వంబు నీసత్యపన్‌. 74|| 


తే. అతనిం గోరుదు నే నంతరంగసీమ 
నంత చింతామణికిం జింత యాచరింపం 
పద్మముఖుం డై జన యతండు నాపాలి కనఘ! 
పెన్నిధానంబు మాటలు పెక్కు లేల? ॥75॥ 


తే. వింటి దద్గుణనికరంబు వీను లలరం 
గంటి నాతని మోహసంక్రాంతి దిశల. 
బోలం దలంచితి నీరంధ్రబుద్ధిధారం 
జాల వలచితి నతని కే సత్యే మిదియ. ॥76॥ 


సీ, ఆతని గూర్చి నాప్రాణంబు రక్షింపు 
మింతయు నీచేతి దేమి చెప్ప? 
నాశ్రితసంరక్షణాభ్యుతల్థితం బైన 
పరమపుణ్యంబు చేపట్టు మిపుడు 
మిథ్యావిశంక యేమిటికిం బాటింపుమీ 
యవలంబనంబు, సేయకు విలంబ 
మనురాగజలధి వేలాంతర్వినిర్మగ్నం 
దెప్పవై ననుం జెర్చు తీరమునకు 
తే. ధర్మపరులు వరాటికాదానమాత్ర 
లాభమున కైన మెత్తు రుల్లములలోన 
బ్రాణనాథప్రదానతత్పరుండ వైన 
నిన్ను నేమని మెత్తునో? నిర్మలాత్మ! ॥77॥ 


చ. మనమున లోకపాలు రెనమండ్రును మెచ్చ( దృణీకరింతుం ద 
క్కినసురకోటి, రాసుతులం గీడ్పడం జూచుటం జెప్ప నేటికిన్‌! 
గొనకొని యానృపాలునకుం గూర్చుటకై శపథంబు చేసెద 
న్ననవిలుకానిపాదనలినంబులపై రతిచన్నుదోయిపై. | 78॥ 


కు కార్య మి దకాలయాపన 
స్టైర్యసహము గాదు చను ముదంచితగతి నో 
యార్య! భవన్నయధౌరం 
ధర్యము చూతము గదా! యుదాత్తస్ఫురణన్‌. ॥79॥ 


తే. అత(డు శుద్ధాంతగతు( డైనయపుడు నీవు 
నాప్రసంగంబుసేత విన్ననువు గాదు 


భామినీముఖదాక్షిణ్యబలిమికలిమి 
నితరకాంత నిషేధించు నెవ్వం డైన. ॥80॥ 


ఉ. నాగతి విన్నవించుట యనర్హము సుమ్ము నిజావరోధసం 
భోగనిశాంతతృపుం డగుభూపతికిన్‌ సలిలంబు దప్పి వ 
ద్రాగినవారి కిం పగునె తన్సును దియ్యందనంబు వాసనా 
యోగము, గల్లెనేని విహగోత్తమ! నిర్మలవారిపూరముల్‌. ॥81॥ 


తే అధికరోషకషాయితస్వాంతుం డైన 
నరపతికి విన్నవింపకు సాయవస్థ 
బైత్యదోషోదయంబునం బరుస నేనీ 
జిహ్వికకుం బంచదారయు( జేదుగాదె! |82॥ 


ఆ. కదిసి నాతెజింగు కార్యాంతరాసక్త 
చిత్తు జైనపతికిం జెప్పవలవ 
దనపబోధనిద్ర యవమానముద్రకు 
బ్రథమకారణంబు పక్షిరాజ! |॥83॥ 


వ. కావున నవసరం బెజీంగి యాత్యంతికాసిద్ధి విలంబిసిద్ధుల యందు నీకు నెయ్యుది 
శుభంబై తోచు నదియ చూచుకొనునది యని యపె ప్పైదలి మదనోన్మాదంబునం సి 
లజ్ఞాభరం బుజ్జగించి కులకన్యాజనంబులకు నుచితంబులు గాని 
యతిప్రాఢవచనంబులం బలికిన. |84॥ 


ఉ. ఆపరమేష్టివాహనకులాగ్రణి భీమతనూజ మన్మథా 
జ్ఞాపరతంత్రతన్‌ నలవశంపదమానసం గా నెటీంగి చం 
చూపుటమౌనముద్రం దజీం జూచి వినిద్రవివేకశాలి యు 
ద్యాపన చేసె గన్నుం గొనలందు. దొలంకంగ మందహాసముల్‌. |॥85 || 


సీ. విను మింతి! యీయర్థమును ఘటింపగం జేయ 
బుప్పనారాచుండు పూ(టకా(పు 
సమరూపలావణ్యసౌందర్య మగుమిథు 
నంబు గూర్చకపొండు సలినభవుండు 
నినుం జేరి నిషధనాథునియింద్రియములకు 
నిజదేవభూయంబు నివ్వటిల్లుం 
గన్నులు చల్లంగాం గనుంగొదు నేను మి 
మ్మీరువుర దేవి దేవరనుంబోలె 
తే. వీవు మారాజుపైం గూర్మి నిలువు గలిగి 
చిత్త మజ సేయకున్నట్లు చెప్పి లిపుడు 
వినుము నీవును నత్తేసీనమసమునందు 
గలుగు నీమీ(దిప్రేమంబు నలినవదన! |86॥ 


తే. వెలది! సంకల్పసోపానవితతియందు 
నతడు సూడంగ సంచరిం తహరహంబు 
ధరణివు(డు దీర్హనిశ్శా వ్రసభరము నించు 
నద్భుతము గాదె మీచంద మరసిచూడ? ॥87॥ 


తే. హంసతూలికాతల్పంబునందు మేను 
జేర్పినప్పుడు నేత్రరాజీవయుగము( 
జేరి చుంబించి మోహింప(జేయ నతని 
వతివ నిద్రయు నీవు నే మౌదురొక్కొ? ॥88॥ 


వ. బాల! యాలేఖ్యమయభవన్యూర్తిసొందర్యసందర్శనలాలసుండును 
నశ్రుధారాధౌతదిర్హలోచనుండును 
నిశ్శా వనపరంపరాసంపాతపరిమూానపాటలాధరుండునుం 
బ్రవాల్‌శయ్యాశరణకమ్రశరీరుండును మదనదాహజ్వరారంభకంపితస్వాంతుండును 
నయి, విప్రలంభవేదనావికారంబున నకాండహాసంబును నకారణభయంబును 
ననవసరసముతానసంభ్రమంబును నలక్ష్యప్రేక్షణంబును 
నప్రతివచనవాగారంభణంబునుం గలిగి యార్తిధారాప్రవాహంబున 
మూర్భాంధకారపంకంబున మునుంగుచున్నవాండు, భవత్పాపకం బైనదోషంబునకు 
వెజవండు. దాస్యంబున కైన లజ్జింపడు. |॥89॥ 


చో. మదనుండు రెండుచేతులను మార్పడ నేయంగం దూపు లైదునుం 
బది యయి వేజువేజం బరిపాటి నవన్ధలు సంపుటింపంగా. 
దుదిదశ రాజనందు వెడదోచదుచు నున్నది యేను వచ్చుచో 
నది చిగురాకుంబోణి యట నంబరపుప్పవికాస మయ్యెడిన్‌. ॥90॥ 


వ. మదనశరవేదనాదూయమానమానసుం డైన యతండు పుత్తేర నీసమ్ముఖంబునకు 
వచ్చితి. నీచిత్తంబులోని భావంబు నెజింగితి. ॥91॥ 


తే తరుణి! వైదర్శి! నీ వెట్టి ధన్యవొక్కొ 
భావహావవిలాసఎశ్రమనిరూఢి( 
గౌముదీలక్ష్మి యప్పాలకడలివోలె 
నదురం జేసితి నిషధరాజంతవాని. |॥92 | 


వ. చంద్రుండునుం జంద్రికయుంబోలె.. బువ్వునుం దావియుం బోలె రసంబును 
భావంబునుంబోలె నవినాభావసంబంధంబున నతండు నీవును 
నన్యోన్యప్రేమానుబంధంబున ధన్యత్వంబు నొదుండు. _బాణిద్వయంబుచేతం 
బల్లవితంబును మందస్మితంబుచేతం గోరకితంబును శరీరసౌకుమార్యంబుచేతం 
బుప్పేతంబును గుచభరంబుచేత ఫలితంబును నైనభవన్మూర్తికల్పపాదపంబునకు 
నృపతినందనుండు నందనోద్యానం బయ్యెడుం గాక మజియును. ॥93॥ 


తే. మహితబంధాఢ్యరతికేళిమల్ల యుద్ధ 
సమయములయందు దివి మరుత్సముదయంబు 
గుసుమవర్తంబు మీమీందం గురియుంగాక 
వనజదళనేత్రి! శృంగారవనములోన. |94॥ 


చ. నెలంతుక ! యానృపాలునకు నీకు బరస్పరసంగమంబునం 
గలయంగ డాసి మానసయుగంబు వికాసము నాదుంగాక పూ 
విలుతుని దేహయప్టిం బ్రభవింపంగం జేయ సమర్థమైన ని 
ర్మలపరమాణుయుగ్మకముమాడ్కిని దై దైవమనోనుకూలతన్‌. |95॥ 


శా. గ్రీవాలంకృతిపట్టసూత్రలతికాశ్రీకారరేఖాంకితన్‌ 


దేవీ! యవ్రణవంశసంభవగుణాన్వీత న్నినుం గాయజుం 
డావిర్భూతరతిం ధనుర్లతికం గా నంగీకరించుం బలే! 
పూవింట న్నిషధాధినాథు గెలువుం బూనంగ రాకుండుటన్‌. ॥96॥ 


తే. తరుణి! నతనాభిమండలోదంచనాభి 
రామరోమావళీజ్యావిరాజమాన 
నీదుతను పుండవిలు సేసి నెజఖకు లేయు 
రతివరుండు హారగులికల రాజహంసు. |॥|97॥ 


హంస దమయంతి వీడ్కొని నలునకు దూత్యసిద్ధిం దెల్పుట 


వ. అని పలికి వీరె సఖులు వచ్చుచున్న వారు, మంత్రరహస్యంబులు బయలుపడ 
కుండవలయు, నన్ను వీడుకొల్పు, పోయివచ్చెద నని తదనుమతి వడసి 
గగనమార్గంబున నిషధాధిపరాజధానికి నభిముఖుండై చనియె నప్పుడు. ॥98॥ 


మ. మరువాలారుశరంబులం దొరగుకమ్మందేనెతో గూడి య 
య్యరవిందాక్షికిం బక్షిపుంగవగవీహయ్యంగవీనంబు ని 
ర్భృరహర్షంబు నొనర్చె మున్ను రుచిసౌరభ్యంబునం బిమ్మటన్‌ 
మురియుం ద్రోయుచు నూన్చె నెమ్మనమునన్‌ మూర్పాసముచ్చాయమున్‌. ॥99॥ 


తే. ప్రాణబాంధవుం డైనయప్పుక్షిరాజు 
నభ్రమార్గంబునం దొయ్య ననుచరింప, 
నశ్రుధారాప్రవాహంబయవధి గాంగ 
దైన్య మందుచు మరలె వైదర్శిచూడ్కి. |100॥ 


వ. ఇప్వధంబున( బక్షవిక్షేపభేదసూచి తనిజకార్యప్రయోజనసద్భావుం డై 
యమ్మహానుభావుండు దనరాక కెదురుసూచుచుం దటాకప్రాంతకేళీవనాంతరంబున 
నశో కానోకహచ్చాయాశీతలశిలాతలంబున నుపవిష్టుం డైననిషధరాజుం గనుంగొని 
తనపోయివచ్చిన వృత్తాంతం బంతయు నెజీంగించిన ముదితస్వాంతుండై. |101॥ 


మ. పరసత్వంబు నిగూఢకార్యఘటనాచాతుర్యసంపత్తియుం 
బురుషార్థెకపరాయణత్వమును నభ్యుతానలిలాధురం 
ధరతాప్రాఢయునుం గృతజ్ఞతయు వాత్సల్యంబు సద్భావమున్‌ 
సరసీజాసనవాహనావ్వయవతంసా! హంస! నీకందముల్‌. |॥102 ॥ 


క. పరవతి యగుదమయంతిని 
ధరణీధవకన్య నల్పతారుణ్యసఖీ 
పరివార మెయి(గ కుండంగ. 
బరిచిత నిమిషమునం జేయం బరులకు వసమే? ||103॥ 


వ. అని గారవించి. ॥104॥| 


శా. ఏమేమీ! యని విన్నమాటయ వినున్‌ వీక్షించునెమ్మోము సాం 
ద్రామోదంబునం బక్షముల్‌ నివురు హన్తాంభోజయుగ్మంబునన్‌ 
భామారత్నమురూపసంపదం దగన్‌ భావించు నానందమృ 
ద్వీమత్తుం డయి చొక్కు( జిత్తమునం బృఢ్వీినాయకుం డెంతయున్‌. |॥105॥ 


హంస నలుని విడ్కొని సత్యలోకంబున కేగుట 


వ. ఇవ్విధంబున నానందరసమగ్నుంజై యన్నరేంద్రుం గనుంగొని విహంగపుంగవుండు 
కార్యంబు సంఘటితం బయ్యె, నింక నాకుం బంకజాసనునకుం బరిచర్య చేయం 
బోవలయు నని పలికి యతనిచేత సముచితప్రకారంబు వీడుకోలు వడసి 
యమ్మానసౌకంబు బ్రహలోకంబునకుం జనియె. నప్పుడు. ॥106॥ 


తే. నిషధభూవల్లభుం డాత్మ నిండియున్న 
కౌత్రుకంబు ప్రకాశంబు గాకయుండ 
వనము వెలువడి పరివారజనులు గొలువ 
వచ్చిం గ్రమ్మజ నాత్మనివాసమునకు. |॥107॥ 


వ. వచ్చి విదర్భరాజకన్యావియోగవిహ్వులుం డగుచు గాలంబు గడపుచుండె. నంత 
నక్కడ. |108॥ 


దమయంతీవిరహవర్లనము 


చ. నలవసుధాకళత్రునిగుణంబె గుణంబుగ సారసౌరభా 
కలికత దీయకీర్తికలికామయ మైనశరాసనంబునన్‌ 
విలసితసొమనస్యపదవరుచిరం బగుతద్విలాసమున్‌ 
ములికగ జేసి మన్మథుండు ముద్దియ నేయందొడంగె నెవ్వడిన్‌. ॥109॥ 


తే. అతనుతాపజ్వరంబు మై నమరియుండ( 
జపలలోచన ప్రియకథాసరసిం దేలె 
నాయపథ్యంబునన కదా యంతకంత 
కలరుంబోణికి సంతాప మతిశయిల్లె. ॥|110॥ 


తే. కమలనేత్రత కవస్థానవిముఖ మైన 
చంచలత్వంబు విదిం బ్రకాశించుచుండె 
బాల యాలిల యభ్యసింపంగం బోలు 
రమణదూతపతంగశక్రంబుతోడ. |॥|111 |॥ 


ఉ. బాలిక చెక్కుటద్దములపజ్జల: గోమలమందహాసరే 
ఖాలవ మంకురింపదు వికాసము చాలదు నెమ్మనంబునన్‌ 
వాలిక మించు గన్గొనలవాకిట నల్లన సంచరింపనుం 
జాలక చాల గుంటువడెం జారునిరీక్షణఖంజరీటముల్‌. |112॥ 


స. అతివ సమ్ముఖవస్తు వగువస్తువును గాన 
దాత్మ యంతర్ముఖం బౌట జేసి 
చెలువ క్రొమ్మించు లేంజెక్కుటద్దం బొయ్య 
బాణిపల్లవశయ్య. బవ్వళించెం 
గోమలినిట్టూర్చుక్రొవ్వే(డి నెత్తావి 
మొకరితేంట్లును , మూతిముట్ట వెజచెం 
దరుణిలోచనబాప్పధారాలవంబులు 
ముత్యాలసరులతో ముద్దుగురిసెం 
తే. జామ శరకాండపాండిమచ్చాయ' నొదె 


బోటిమది కింపు గాదయ్యె నాటపాట 
మృగవిలో చన కంతంత మెను డస్సి 
నంతకంతకు సంతాప మతిశయిల్లె. |113॥ 


చ. ఉదితమనోనురాగదహనోష్టభరంబున నాలతాంగికిన్‌ 


హృదయమునందు జొబ్బిలి వహించినచందనకర్ణమంబు బు 


ద్భుదముల నినెం గల్పితవిభూషణజాలమృణాళవల్లరీ 


వదనములం దమందగతి వారక పిచ్చిలం జొచ్చె ఫేనముల్‌. ॥114॥ 


మ. దశ లంతంతకు నెక్కంగా విరహసంతాపాతిరేకంబునన్‌ 


శశిబింబాననకుం దమస్వనకు( గార్భ్యం బొందె దేహం బహ 
ర్నిశమున్‌ సాంద్రనిరంతరస్మృతిసము న్మేషంబునం గాంతకుం 
దశదిగ్భిత్తులయందు. గానంబడియెం దద్రూపచిత్రావళుల్‌. |115॥ 


తే. చెలులు శిశిరోపచారముల్‌ సేయుపొంటెం 
బ్రో వులిడ్షమృణాళకర్పూరవితతిం 
గాంచి వైదర్శి మదిలోనం గళవళించె 
జాలకాయాతచంద్రికాజాల మనుచు. |116॥ 


క. బిసపన్నగభూషణయును 
బ్రసవరజోభూతిమతియు బాండిమలక్ష్మి 
వసతియు నై చూపెను సతి 
యసమాయుధునకుః బినాకియాటోపంబున్‌. ||117॥ 


తే. మన్మథానలతాపంబు మాన్న్చ వేండి 
డెందమునః జేర్చయబూనిన కెందలిరులు 
వెలి నిట్టూర్చుంగాడ్పుల వెచ్చదాలి 
బెరసి యరత్రోవయంద మర్శరము లయ్యె. ॥118॥ 


సీ. చిగురుదామరపాకు జివ్వంచుం జనుదోయి 
మొదలు క్రొవ్వేడిని ముణుంగంబాటిం 
దరుణరంభాగర్భదళతాళవృంతంబు 
పైగాలివెక్కన పలుకంబాటి 
లలితముక్తాహారగులళికాకలాపంబు 
ఘ్రాణానిలంబున( గందంబాటిం 
గర్లపూరకలాపకల్హారదళరాజి 
యశ్రుధారల నురియంగ బాటి 
తే. దర్ప మొలయ నాలీఢపాదమున నిల్పి 
మండలికృతచాపుండై మన్మథుండు 
గనలి సవ్యాపసవ్యమార్గముల. దొడిగి 
వువ్వుందూపులు పుంఖానువుంఖ మేయ. ॥119॥ 


వ. ఇవ్విధంబునం బ్రతిపచ్చంద్రరేఖయుంబోలె 


విషమశరళరాశీవిషవిషవేదనాదూయమానమానస 


గళామాత్రావశేషయై 
యగుచు 


శిశిరశైవాలపలాశగుచ్చంబులను సరసబిసకిసలయచ్చేదంబులను 


దుషారసలిలధారానేకంబులను గర్పూరపరాగపాళిసముద్ధూళనంబులను 
జందనచర్చామచర్చికాక్షాళనంబులను చంద్రకాంతశిలాతల్పంబులను 
గదళీదళతాళవృంతసంతానంబులను వాసరంబులు గడపుచు  నొక్కండు 
విభావరీసమయంబున గేళిసౌాధమణిచంద్రశాలాప్రదేశంబున సఖీజనులు పరివేష్టించి 
యుండ నిండుచందురుం జూచి వైదర్శి యుపాలంభగర్భంబుగా నిట్టనియె. ||120|| 


చంద్రదూషణము 


ఉో. హాలహలద్వయంబు గలశాంబుధిం బుట్టె వినీలపాండుర 
జ్వాలలతోడి నందొకవిషం బొకవేలువు మ్రింగె నెందజో 
వేలుపు లోలిమై ననుభవించిన రెండవయీవిషంబు ని 
ర్మూలము గాకయున్నయది ముద్దియ! పాంథులపాప మెట్టిదో? ॥121॥ 


సీ. విరహిణీవధమహాదురితపంకకళంక 
కలుషితాత్మకు( డైనఖలుండు వీండె 
కాలకూటకతోరకల్పాంతవహ్నికిం 
ద్‌ బుట్టు వైనఘాతుకు(డు వీండె 
చండదీధితికరజ్వాలమండలములో 
బ్రోదిం బొందినమహోగ్రుండు వీండె 
బాడబంబును దాను బాథధికుక్షిలో 
పరిపొత్తు మన్నదుర్దాతి విండె 
తే. సైంహికేయనిశాతదంష్టావిటంక 
విషరసప్రతిపాకభావితుండు వీండె 
గగన మనురుద్రభూమి నేకతమ తిరుగు 
నదరు లుమిసెడికొజివిదయ్యంబు వీండె. |122॥ 


సీ. జననకాలమునాండు జలరాశికుక్షిలో 
దరిగొండ పొరివోవం దాశెనేని 
గ్రహణవేళలయందు రాహు వాహారించి 
తృప్తిమై గట్టున ద్రేచెనేని 
నిష మనేత్రుండు చేతివిష మారగించుచో 
బ్రతిపాకముగ జేసి త్రావెనేవి 
సపరపక్షము పేరి యపమృత్యుదేవత 
యొకమాటుగా నామ ముడిపెనేని 
తే. కుంభసంభవు( డబ్ధితో గూడం గ్రో లి 
తజ్జలముతోడ వెడలింపం దలపడడేని 
విరహిజను లింత పడుదురే వీనిచేత? 
నక్కటా! దైవ మటు సేయదయ్యెం గాక. ॥123॥ 


తే. ప్రాణసఖులార! వెన్నెల బయలి కివుడు 
మించుటద్దంబుం గోలయు. గొంచు రండు 
చోరు డలచంద్రుం డద్దంబు సొచ్చినవుడు 
వంచనము లేక వ్రేయుడీ పొంచియుండి. |॥|124॥ 


తే. మనము గారానం బోషించి కనకపంజ 


రమున నిడ్డ కేళీచకోరవ్రజంబు 
వినివెన్నెలం దెగం గ్రోలు గాని విడువు. 
డొక్కగ్రుక్కన గుంభజుం డుదధింబోలె. |125॥ 


తే. శ్రణపూరతమాలపల్లవచయంబు 
మేపుదము వీనిలో నున్నమృగశిశువున 
కది ప్రవర్ధన మొందెనే ముదితలార 
మండలం బెల్లం దానయై యుండు. గాని. | 126 |॥ 


క. రాహుగ్రహవదనగుహా 
గేహాంతర్థ్వాంతపటలకేళీరసకౌ 
తూహలనవఖద్యోతం 
బీహరిణాంకుండు వీని కేటికి వెఐివన్‌? |127॥ 


వ. అని మటీయును. ॥128॥ 


మ. అవతంసంబవు పార్వతీపతికి దుగ్గాంభో ధికిం గూర్మిప 
ట్టివి బృందారకధేనుకల్పతరువాటీకౌస్తుభ్రీసుధా 
నవదిగ్వారణసోదరుండవు జగచ్చా ఘ్యుండ వీ విట్టినీ 
కవునే ధర్మువు శోచ్యపాంథజనసంహారంబు తారాధివా? ॥129॥ 


క. చేయకుము చంద్ర! సుమన 
స్పాయకునిం గూల విరహిజనపీడనమున్‌ 
వేయకు మందంద పయ 
స్తోయధివంశమున కపయశోడిండిమమున్‌. |130॥ 


వ. అని బహుప్రకారంబుల. |॥|131|॥ 


తే. ఇవ్విధంబునం గ్రథకైశికేంద్రతనయ 
మదనవేదనదోదూయమాన యగుచు 
బహువిధంబుల విధు దూజీ పలుకుచుండెం 
దొడంగి మధురంబుగా విధుంతుదునిం బొగడి. ||132॥| 


వ. అనంతరంబ. ॥133॥ 


మన్మథదూషణము 


తే. అంతరిక్షంబునం దతివ్యవహితుం డగు 
నిందు నిందింపం గారణం బేమి నాకు? 
నెమ్మనంబున యందు సన్నిహితుండైన 
కంతు( బాపాత్ము నిందెంతుగాక యనుచు. ||134॥| 


చ. ననవిలుగా మన్మథ! యనాథవధూవధపాతకంబు నిన్‌ 
గొని మునింగించెం గ్రూరహరకోపకటాక్షశిఖిస్వరూప మై 
మనమున నీవు నిరయత మానవు చూడ(గ నేముహూర్తవే 
ళను జనియించితో యకట! లచ్చికి నమ్మధుకైటభారికిన్‌. |॥135॥ 


తే. కామ! పరమేష్టి నీమనశ్షార్య మెజీంగి 
పుష్పములు నీకు నాయుధమ్ములుగం జేసె 
నవియు బహుళంబుగాం జేయ కైదె చేసె 
నింతకైనను బ్రతుకున యిజ్జ్ఞగంబు? |॥136|॥ 


ఉ. రాక సుధాంశుమండలమురాకకు మాజణుమొగంబు సేయుచో 
డీకొని వచ్చుదండధరదికృవమాన మదక్షిణం బవుం 
గాక వియోగికిం గుసుమకార్ముకశ్ళంగము వంగ జేయు నీ 
యీకరపంకజాతము రతీశ్వర! దక్షిణ మైననాంటికిన్‌. 1137 ॥ 


సః భువనమోహననముద్భవ మైనయఘమున 
నశరిరభూతంబ వైతి మదన! 
విరహమాలిన్యదుర్విధుం గాని సోకవు 
కలిదోషమవె నీవు కాయజుండ 
ప్రాల్లలరతిదేవిభాగ్యసంపదం గదా 
ప్రసవసాయక! చచ్చి బ్రతికి తీవు 
చాలదా! యేలెదు సకలప్రపంచంబు 
పంచత్వ మొందియు( బంచబాణ! 
తే. తమ్మిపూ(జూలి నీయాగ్రహ మ్మెణీంగి 
లోక మవ్యాకులత( బొందుగాక యనుచు 
దక్కుంగలకైదువులు మాని దర్పకుండు 
విరులు నీకాయుధములు గావించినాండు. |138॥ 


వ. అని పలికియు వైదర్తి లీలోద్యానంబునందు 
సరసరసాలకోమలకిసలయాస్వాదన కషాయకం ఠకలకంఠకామినీకుహూకారుకోలాహలపంచమ., 
వీతెంచిన నప్పల్లవాధరియుల్లంబు జల్లన నొల్లంబోయి మూర్చిల్లిన. ॥139॥ 


సఖులు దమయంతికి శిశిరోపచారములు సేయుట 


ఉఊో. గొజ్జంగినీరు సల్లె నొకకోమలి ద్రిప్పె లతాంగి యోర్తులా 
మజ్జకతాలవృంత మొకమానిని చందనకర్ణమంబునన్‌ 
మజ్జన మాచరించెం గుచమండలి నొక్కవధూటి యెంతయుం 
బుజ్జన మొప్పం బాదములం బుప్పాడియొత్తె విదర్భకన్యకున్‌. 140 | 


సీ. పద్మిని! కన్నీరు పన్నీటం దుడువుము 
రంభాదళంబు సారంగి! వీవు 
కల్పవల్లి! యొనర్పు కర్పూరతిలకంబు 
చక్రవాకి! యలందు చందనంబు 
వలిపెంపు(జెంగావివలువ( గప్పు చకోరి! 
బిసకాండహారంబు వెట్టు హరిణి! 
కలకంఠి! చేర్చు చెంగలువయెత్తు దలాడం 
కలి! పై జిలికించు కమ్మందేనె 
తే. బాలశైవాలమంజరీజాలకంబు 
లిందుమతి! యొత్తు మణీ చేతులందుం గదియ 
నప్పళింపు మందారిక! యడుగులందు 


జల్లగాం బుండరీకకింజల్కధూలి. ||141॥ 


దమయంతీ స్వయంవరప్రకటనము 


వ. అని పలుకుచు సంభ్రమించునభఖీజనంబులకలకలం బాలించి యిది యేమి 
కోలాహలం బని భీమభూపాలుండు దేవీసహితుండై యడుగం దద్వయస్యాజనంబులు 
దా రెణింగిన తెఖం గెల్లను విన్నవింప నన్నరనాథుండు 
ముద్దుగూంతుమనోభిలాషంబునకు ననుకూలంబుగా జగంబునం దెల్ల 
స్వయంవరంబు. జాటింపం బంచిన. |142॥ 


తే. సప్తసాగరపరివృతక్షాతలమున 
జాటంబడియెను వాదిత్రసంయుతముగ 
ధరణినాథకుమారహృద్దెర్యహారి 
భోజకన్యాస్వయంవరాభ్యుదయమహము. ॥143॥ 


ఆశ్వాసాంతములు 


మ. నవరత్నోపలదివ్యలింగవరదానప్రితదాక్షాయణీ 
ధవ! కర్పూరవసంతరాయ! యనవద్యద్వాదశీవాసరో 
త్సవరుక్మాంగద! వేమభూపతి మహాసామ్రాజ్యరక్షామణి! 
యవనాధిశసభానిరంకుశవచోవ్యాపారపారంగతా! |॥144॥ 


క. ఆచక్రవాళశైల 
క్షాచక్రమహామహీశకటకాస్థానీ 
వాచాటచాటుకవితా 
గోదరకీర్తిప్రతాప! కులమణిదిపా! ॥145 ॥ 


పృథ్వీవృత్తము. చతుర్ముఖవి లాసినీశయవిలాస పంకేరు హ 
స్రుతామృతమధూలళికాసురభిసారసారస్వతా! 
వితీర్ణిమహిమార్లవా! విభవయోగసంక్రందనా! 
ప్రతాపగుణభూషణా! పరిణతార్థసంభాషణా! |146॥ 


& 
అ 


గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త సకలవిద్యాసనా థ నీనా 
బయినశృంగారనైషధకావ్యంబునందు ద్వితీయాశ్వాసము. 


[1] 'సహృదయంబును సుహృదుండు' పాఠాంతరము. 

[2] 'సహృదయంబును సుహృదుండు' పాఠాంతరము. 

[3] విననైతి 

[4] తే. “మొదల సంఘటియించినపొందు పిదప, కార్య మఘటించెనేనియు ఘనతదప్పి” 


అనియు, “మొదల సంఘటించిన బొంది పిదపనున్న, కార్య మఘటించె నేనియు ఘనత 
దప్పి” అనియు బాఠాంతరములు. 


శ్రీరస్తు 
శృంగారనైషధము 


తృతీయాశ్వాసము 
————— 


శ్రీహర్షసుకవికవితా 
ఏహారకథాసుధారసాన్వాదసుఖ 

శ్రిహర్షోదయ నిత్యన 

మాహితమహితాంతరంగ! మామిడిసింగా! |॥1॥ 


నారదపర్వతు లింద్రునికడ కేతెంచుట 


వ ఆకర్షింపు మాసమయంబున నిఖిలభువనవృత్తాంతవేదియు 
నశేషభాషాకుశలుండును సర్వవిజ్ఞాననిధియును సమస్తశాస్త్రప్రవీణుండును 
సకలపురాణేతిహాససంహితారహస్యవిజ్ఞానవిశారదుండును నగు నారదుండు 
బాలసఖుం డైనపర్వతుండునుం దానును. |॥|2|॥ 


ఊఉ. పంబినవేడ్కతో భిదురపాణి సురాసురమాళిమాలికా 
చుంబితపాదపీఠు బలసూదను( జూడంగం గోరి నాకలో 
కంబునకు జనంగ సమకట్టిం బితామహుకూర్శిపట్టి ప హ 
స్తాంబురుహాంగుళీనఖశిఖాంకురకోటి విపంచి మీటుచున్‌. |॥3॥ 


చ. భువనగురుత్వవైభవము పూనిన నేనియు( బూనెగాని పొం 
దవు చరియింప నారదున కభ్రపదంబున. బర్వతుండు 
దివురుట యెట్లు మింట జనుదేరంగ! యుక్తమ యవ్విధంబునుం 
బ్రవితతపక్షపాతగతిభంగి మదిం దలంపంగ వచ్చినన్‌. 4|| 


తే. గగనవీథి విమాన మెక్కకయ చనిరి 
యోగవిద్యాబలంబు చేయూత గాంగం; 
దపము గల్లంగ సాధనాంతరము లేల 
సకలకార్యంబులందును సంయములకు? ॥5॥ 


సీ. అంతరాంతరముల నాకాశచరకొటి 

మోడ్చు(జేతులు మస్తముల ఘటింపం 

దనకాంతిచంద్రికాధవళ యయ్యును బేర్మి 
నాదిత్యదీప్తుల నతకరింప 

జదలేజు వీచిహస్తముల నిర్మలవారి 
నంఘ్రుల కర్ట్యృపాద్యంబు లొసగ 

నావహసంవహాద్యనిలఘేట్టనముల 
శతతంత్రిమూర్చనాస్వరము లిన 


తే. గహనసంసారఘోరసాగరము దాంటి 
పరమయోగీశ్వరుండు మోక్షపదమువోలె 
బహుళతర మైనయాకాశపథము దాటి 
నాకభువనంబు సొత్తెంచె నారదుండు. |6॥| 


వ. ఇట్లు నారదపర్వతులు నాకలోకంబునకుం జని సర్వగీర్వాణులు గొల్వం బేరోలగం 
బున్నసుపర్వాధీశ్వరుసన్నిధికి నేతెంచి యాశీర్వాదంబు చేసిరి. యతండును 
సుముఖోల్లాసంబున సముచితాసనవిన్యాసంబు మొదలయినయుపచారంబు 
లాచరించి, యిష్టగోష్టినినోదంబున గొంతప్రొద్దు నడపి ప్రసంగవశంబున. ॥7॥ 


తే. అనఘ! జగములం గల్గువృత్తాంత మెల్ల 
దెలియంగా నీకుం గరతలామలక నుగుచు 
గారణం బేమి నడిమిలోకముననుండి 
నరపతులు రారు మునువోలె నాకమునకు? ॥8॥ 


క. రా రిపు డిచ్చోటికి నసి 
ధారామార్గమున ధరణిధవు లెవ్వారున్‌; 
నారద! సృపవంశంబున 
వీరకరిరంబు లుద్భవింపవె ధరణిన్‌! ||9॥ 


ఉ. ఏలొకొ మాగ్భహంబునకు నిప్పుడు రారు మునీంద్ర! భద్రశుం 
డాలనమాను లైననరనాథతనూజులు మోముందమ్ములన్‌ 
వాలికపోటుగంట్లు చెలువంబు గవింపగం బేరురంబులం 
గ్రాలంగ లీలమై దివిజకాంతలు వైచినపుష్పమాలికల్‌. ॥ 10 ॥ 


చ. అతినిశితాసిధార సమరాంగణభూములం ద్రెళ్ళి శోణిత 
స్రుతి. గడుజుల్కనై యెగసి సూర్యపథంబున నేంగుదెంచుచో 
గతిం గయికొండ్రు లాఘవము గాంతురు మాభువనంబునందుం దా 
రతిథి సమర్చనాప్రభవ మైనగురుత్వము పార్థివోత్తముల్‌. ॥11॥ 


క. అభిముఖులై యేలొకొ నా 
సభ కిప్పుడు రారు నృపతిసత్తము లనఘా! 
యభిశాప మొనర్పరుగా 
త్రిభువనసంస్తుత్య! నాదు దెన నరనాథుల్‌? ॥12॥ 


చ. కొలకొలమంచు నుండు సితకోకనదప్రభవప్రసూత! నా 
కొలు విది తంటినాం డతిధికోటులసందడి నిప్పు డెంతయుం 
బలపల నయ్యె బందుగులు పల్మజు. గైకొని రాకయున్మి నా 
కలిమి నిజోదరైకభృతికార్యకదర్యతం జిన్నవోయెడున్‌. |13॥ 


చ. వదలక పూర్వపుణ్యవిభవవ్యయహేతువు లౌట సంపదల్‌ 
మది దల(పంగ నాపదలు మాన్యనుహృజ్ఞనబంధుకోటికిన్‌ 
హదనున మేలు సేత చతురాననసంభవ! శాస్త్రపద్ధతిం 
దదుచిత మైనశాంతికవిధానము నిక్క మెజుంగవచ్చినన్‌. |14॥ 


వ. కావున నఘమర్షణబుక్కులంబోలు నీవాక్కుల మత్సంశయాఘం బపనయింపు మని 


సహస్రాక్షుండు నిజచక్షుస్సహస్రంబు తనముఖంబున నిల్పి యూరకున్న నారదుండు 
పాకశాసనువినయపరిపాకంబునకు మనంబునం బరితోషంబు నొందుచు నిట్లనియె. ॥ 
15|| 


తే. అతిథిబాంధవసంభావనాభిలాష 
గర్భ మగునీదువాక్యసందర్భమునకు 
సంతసం బయ్యె సురరాజ! సాదు సాదు! 
సార్వకాలంబు నివ యిజ్ఞగము లేలు. |16॥ 


వ. నాకభువనంబునకు రాజలోకంబు భూలోకంబుననుండి రాకుండుటకుం గారణంబు 
వినుము. ||17॥ 


నారదుం డింద్రునకు దమయంతీస్వయంవరము దెల్పుట 


మ. ఒకరత్నంబు విదర్భదేశమునయం దుద్భూతమై పార్థివ 
పకరంబున్‌ శ్రమియించుచున్నయది సౌభాగ్యప్రభానిత్యల 
క్ష్మికి సంకేతనివాసమై మదననిస్తింశంబు నా భిమక 
న్యక నాంగా దమయంతి నాం గలుగు పర్యాయాభిధానంబులన్‌. ॥18॥ 


తే. ప్రతిముహూర్తంబు మదనసౌభాగ్యరేఖ 
యౌవనముతోడం బెరుంగు నాయలరుంబోణి 
ధరణియం దొక్కరాజనందనునిమీంద 
నిలిపె నట బయల్‌ వోకుండ నెమ్మనంబు. ॥19॥ 


వ. పురాకృతసంభవం బైనభాగ్యంబునకుం దానకంబైన యమ్మానవేంద్రుం 
డెవ్వండొకోయని యడుగం దలంచె దేని. |॥20॥ 


తే. అడుగ బూనినమాట యేయెడకు నెక్కె 
నంతనుండియు మగిడింపు మమరరాజ! 
ప్రశ్నమున కుద్దమనపరిశ్రాంతి వలదు 
తెలిసి యుత్తర మీ నాకు వలనులేమి. ॥21॥ 


వ. నీవు యోగీశ్వరుండవు, నీహృదయంబు పరమాణుదర్శనసమర్థంబు; మనంబులు 
నణుపరిమాణంబులు; గావున నక్కాంతారత్నంబు మనం 'టెజుంగవే? యని 
యడిగెదేని. ॥22॥ 


చ. అలయక యోగిబుద్ధి పరమాణువు గాంచిన గాంచుంగాక కే 
వలము దదంతరస్థ మగువస్తువు గానంగ నెట్లు నేర్చు? న 
న్నలినదళాయతేక్షణమనఃపరమాణువునందు హ్రీదరీ 
నిలయహరీకృతుం డతడు నేరంగవచ్చునె వానిం గానంగాన్‌! ॥23॥ 


వ. అన్నీలవేణి  కుసుమబాణబాణపరంపరాశరవ్యం బైనతనహృదయంబు 
విరహపరితాపపాండురంబు లైన యవయవంబులం బ్రకాశించుటం గనుంగొని 
గురుజనంబు తద్భావపరిజ్ఞానార్థంబు పంచాశత్కోటి విస్తీర్ణం బైనభూమండలంబున 
స్వయంవరమహోత్సవంబు చాటింపం బంచిన. ॥24॥ 


ఉ. అంగదం దత్స్వ్యయంవరమహామహవైభవహూతికేలికిన్‌ 
గ్రంగన ఘంటపైం గొడువు వ్రాలుట యెన్నండొ నాంటటనుండియున్‌ 
సంగరముం గరంబుగ మనంబున భావన సేయరైరి యా 
మంగళకార్యనిష్టు లయి మధ్యమలోకమున న్మహీపతుల్‌. ॥25॥ 


తే. అఖలమోహిని యైనయయ్యలరుంబోణి 
శైశవము విడుకొన్నది సందుగాంగ 
ననుదినంబును రాజనందనులమీంద 
వేంటలాడుచు నున్నాండు విషమశరుండు. ॥26॥ 


వ. అది కారణంబుగా రాజలోకం బీలోకంబునకు రాదు, భూమండలంబున భండనంబు 
లేకుండుటం జేసి నావిలోచనంబు లుపవసించి యున్నయవి, యే నిప్పుడు వీనికి 
సుఖపారణంబుగా రణక్రీడాడంబరంబు రాక్షసులతో నీకు సంభవించునొకో యనునాస 
నిచ్చోటికిం జనుదెంచితి నని పలికిన. |27॥ 


ఉ. అమ్మఘవంతుం డల్ల నగి యంబురుహాననసూతి కిట్లనున్‌ 
సమ్మద మొప్పలేదు రణచర్చ దివంబున నాదు నెయ్యపుం 
దమ్ముండు కైటభాంతకు(డు దక్షతః బ్రెగ్గడయై సమస్తభా 
రమ్ము భరింపగాం ద్రిదశరాజ్యము నెమ్మది(జేయుచుండుదున్‌. ॥28॥ 


తే. సాక్షిమాత్రంబుగాం గరస్థలమునందు 
నెపుడు వజ్రాయుధంబు వహింతు(గాని 
యతనియాజ్ఞయ చాలు సంయమివరేణ్య! 
త్రిదశలోకాధిరాజ్యంబుం దిరము సేయ. ॥29॥ 


వ. అని పలికినం గలహభోజనుండు నిట్టూర్చు నిగిడించి యిట్లనియె. ॥30॥ 


శా. పాతాళంబున నున్న యప్పుడు గడుం బ్రార్థింతు భూలోకముం 
జేతోవీథి ధరిత్రి నున్నపుడు కాంక్షింతున్‌ సురావాసమున్‌ 
దైతేయాంతక! యొక్కచోట నిలుపందాత్సర్య మిబ్బంగి నా 
కేతోయంబున లేకపోయెను సమద్వీక్షాభిలాషంబునన్‌. |॥31॥ 


వ. నిన్నుం గనుంగొటి, నారాక కిదియ లాభంబు నన్ను విడుకొల్పుము, 
మధ్యమలోకంబునకుం గ్రమ్మజణ బోయెద, దమయంతీస్వయంవరోత్సవావసరంబున 
మాత్సర్యంబు వుట్టి జెట్టిబిరుదు లగురావపుట్టువులు దమలోనం బ్రతిఘటించి నిల్చి 
శస్తాస్తంబులం గదిసి మొత్తులాడిరేని జిత్తంబునం గుత్తుకబంటిగా 
సమరసంరంభంబు భుజియింతుంగదా! యని పలికి సముచితప్రకారంబున 
నముచిసూదనుచెత ననుజ్ఞాతుండై పర్వతుండునుం దానును నరిగెం దదనంతరంబ. 
32|| 


ఇంద్రాదులు దమయంతీస్వయంవరమునకుం దరలుట 


తే. దేవమునిమాట లమృతంపుందేట లగుచు 
నధికతర మైనయాహ్లాద మాచరింప 
వేడ్కపడె నెమ్మనంబులో విబుధరాజు 
భోజకన్యాస్వయంవరంబునకుం బోవ. ॥33॥ 


మ. పవిసంగంబునం దాప మొందినశచీప్రాణేశుకెంగేలికిం 
జివురుంగైదువుజోదు వైద్య ముపదేశించెన్‌ రహస్యంబుగా 
నవనీహారపయోమిళ న్మలయజన్నానార్ద్రపర్యంతమై 
యివతాళించు విదర్భరాజతనయాహృద్యస్తనద్వంద్వమున్‌. |॥34॥ 


చ. అప్పుడు. ॥35॥ 


స్ప రంభవిస్రంభసంరంభంబు దిగనాడె 
మౌనరోషము పూనె మంజుఘోష 
దళుకొత్తె మదిం దిలోత్తమకు నుత్తలపాటు 
ప్రమోచ ప్రమ్రూానభావ మొందె 
నూర్వశినాభాగ్యగర్వంబు వొరిపోయె 
హరిణి సంతాపాగ్ని కరణి యయ్యె 
నంత. బానుపుమీంద వైచె మేను ఘృతాచి 
మేనకసమ్మాన మూన మయ్యె 
తే. నచ్చరలు దక్కుంగలవార లలసి సొలసి 
ప్రాణముక్తియ యుక్తిగా ననుమతించి 
రాత్మవల్లభుం డింద్రుండ యవనినాథ 
తనయ వరియింప ధరకుం బోదలంచు టెజింగి. |॥36॥ 


వ. ఇట్లు జంభారి విశ్వంభరాభువనంబునకుం బోవ సమకట్టి కట్టాయితం బయ్యె 
నతనితోడం గూడీం  బావకపరేతరాజపాశపాణులు  పైనబు లైరి. 
యప్పుడప్పురందరాది బృందారకచతుష్టయంబు మున్నాప్రోడలగు 
వేల్చుంజేడియలచేత దమయంతికిం గానుకలుగా నిగూఢప్రకారంబున 
మందారకుసుమదామంబులు మొదలుగా దేవలోకంబునం గలవస్తువులు పంపిరి, 
యనంతరంబ. ||37॥| 


శా. ఆదిక్సాలురు దివ్యకాంచనవిమానారూఢులై సమ్మదా 
పాదివ్యోమతరంగిణీలహరీకాపర్యంతవాతంబు ప్ర 
స్వేదాంభఃపృషతంబులం గముపంగా నీఘ్రంబ యేతెంచి రా 
హ్లాదం బొప్ప వసుంధరాస్థలి కమర్త్యవ్రాతములో గొల్వంగన్‌. |॥38॥ 


వ. ఇట్లు గగనంబు డిగ్గి యమరులు సజలజలధరధ్వానగంభీరంబై దూరంబుననుండి 
వీతెంచునొక్కమ్రైోంత యాలకించి యిది యేమి ఘోషంబొకో యని యద్దిక్కుం 
గనుంగొనునప్పుడు నిస్వనశ్రుతిసహోపయాతం బైనరథంబునందు. ॥39॥ 


ఇంద్రాదులు నలుం గాంచుట 


ఉ. కాంచిరి నిర్ణరేశ్వరు లఖండితరూపవిలాససంపదన్‌ 
వంచితపంచబాణుం డగువాని సమంచిత సారధీరతం 
గాంచనభూధరంబునకు గాదిలి నెచ్చెలి యైనవాని ని 
ర్వంచితదానశక్తి సురరత్నముం బోలెడువాని నైషధున్‌. ||40॥ 


వ. కాంచి వరుణం డతనితరుణత్వంబునకు నిబిడం బగుజడభూయంబును 
లులాయధ్వజుం డతనిరూపధేయంబునకుం ధూమలత్వంబును  వైశ్వానరుం 


డతనియైశ్వర్యంబునకుం బరితాపంబును సుత్రాముం డతనికామనీయంబునకుం 
జూపోపమియును నిక్కంబుగా వహించి. |41॥ 


మ. శ్రుతపూర్వం బగువిశ్వమోహనకళాశోభావిశేషంబు సం 
మతి నూహింప(గ జాయవాంబలటయు. బ్రేమం బాత్మలో గీలుకో 
నితడే నైషధుం డంచు నొండొ రులతో నెకాంత మొయొ్యయ్య నా 
శతమన్యుప్రముఖామరుల్‌ మునుకుచున్‌ జర్చించి రుత్కంఠతోన్‌. |॥42॥ 


వ. ఇట్లు విమర్శించుచుండ. 43|| 


తే. విమలతరదివ్యగగనయానములమీ(ద 
ధరణిం గొలువున్న యాదిగీశ్వరుల జూచి 
యద్భుతాక్రాంతచిత్తుం డై యధిపసుతుండు 
చేరం జనుదెంచె నంతంతం దేరు డిగ్గి. |44|॥ 


వ. ఇవ్విధంబున రథంబు డిగ్గి మూర్తం బైనరామణీయకగుణాద్వయవాదంబునుం 
బో నియమ్మేదినీరమణుండు సుత్రామాదివిబుధరాజచయంబునకు  నభివాదనం 
బాచరించి ప్రాంజలియై పార్శ్వంబున నిలిచి యుండె, నయ్యమృతాశు లతనిం జూచి 
దమయంతీనిరాశంబు లైనయాశయంబులతో బరస్పరముఖావలోకనంబులు చేసి, 
రప్పుడు వంచనాకపటనాటకసూత్రధారుం డైనశునాసీరుం డాన్భపకుమారున 
కిట్లనియె. ॥45॥ 


ఇంద్రాదులు దమయంతికడకు నలుని దూతగా బంపుట 


సీ. అన్న! యెవ్వరివాడవయ్య! సేమమే నీకు? 
నైషధుం డనుబుద్ధి నాకుం బొడమె 
గారాపుజెలికా(డు వీరసేనుండు మాకు 
నాతనిరేఖ నీయందు దోచె 
నేమికార్యము( గోరి యెటు పోవుచున్నా(డ? 
వెపుడు నీచారిత్ర మేము విందు 
మెజుంగుదో నీవు మ మ్మిందటి లెస్సగా? 
నెబుగకుండిన నేమి? యెజీంగికొనుము 
తే. దండపాణి యితం డనలుం డతండు 
వరుణు. డిత డేను నిర్ణరవల్లభుండ, 
బిండితార్థంబు విను మేల పెక్కుమాట? 
లర్థులై వచ్చితిమి మము నాదరింపు. ॥46॥ 


వ. ముహూర్తమాత్రంబున మార్గఖేదం బపనయించి కార్యనివేదనం బొనర్బెద మని పలికి 
యభిధాకుశలుం జైనయవ్విబుధనాయకుం డూరకుండన. |॥|47॥ 


తే. అర్థి యనుపేరు చెవిసోకినంతమాత్ర 
జాదుకో బులకించె నజ్జనవిభుండు 
ప్రావృషేణ్యపయోధరప్రభవ మైన 
గాలి ననిచిననీపవృక్షంబువోలె. |48॥ 


వ. ఇట్లు సంతసిల్లి భూవల్లభుం డంతర్గతంబున. ॥49॥ 


క. త్రిదశులకును దుర్లభమై 
మదదీనం బయిని యట్టిమంచిపదార్థం 
బది యెట్టిదొక్కొ! వేగమ 
యొదవునొకో యడిగినపుడ యుచితంబునకున్‌. ||50॥| 


తే. అడిగినప్పుడ యిత్తు నేం బ్రాణమైన 
నర్ధిమాత్రంబువకు వేడ్క యతిశయిల్ల 
నట్టియే న నింద్రునంతవా( డాసపడిన 
నకట! యేమిచ్చి పరితోష మందువాండ! |51॥ 


క. ప్రాణంబుకంటె భీమ 
క్షోణీపతనూజమీందం గూర్మి గలదు గీ 
ర్వాణాదీశ్వరుం డయ్యలి 
వేణిన్‌ మదిం గోరె నేని వేగమ యిత్తున్‌. |॥52॥ 


తే. ఎద్దియొకొ వీరియభిలాష మెజుంగుభంగి? 
నడుగకయ మున్న యీవి భాగ్యంబుగాదె? 
వైంఛ నెజీంియు ) నర్ధార్ధివచనరైన్య 
మాత్మ స సహియింపంజాలువాం డధమదాత. ॥53 ॥ 


చ. [1]కటికతనంబు మాన్చి చటుకాకువిడంబముం గూర్చిలజ్జ సం 
కటపడంజేసి యర్ధిం గడుం గాజీయ పెట్టినపాతకంబు న 
క్కట తలంగంగం జాలునొకొ కాలవిలంబము నాచరించి పి 


మ్మటం దదభీప్పితార్థము సమర్పణ సేయు ప్రదాత యెమ్మెయిన్‌? |54॥ 


చ. కమలము పంకసంకరవిగర్హితమర్శము గాదు నిల్వంగాం 
గమలకు నంచు నెంతయును గౌతుక మింపెసలాన నర్ధిదోః 
కమలము నిర్మలంబు నలిగాఢవివేకులు తద్విహారస 
ద్మముగ నొనర్హు రప్రతిమదానకళాకలనాధురీణతన్‌. ॥ 55 ॥ 


ఉ. దానకళాకలాపసముదంచితసారవివేకసంపదన్‌ 
మానితయాచమానజనమాన సవృత్త్యభిపూర్తిబుద్ధి యె 
వ్వానికి లే దొకింతయును వాం డొకరుండు భరంబు ధాత్రికిం 
గానలు గావు శైలములు గావు పయోధులు గావు భారముల్‌. [561 


తే. [2])తలంప నధమర్లుం డొకండు ప్రదానపాత్ర 
మిచట నొక్కటి గొనీ మీద నిచ్చు గోటి, 
నుకృతసంపద( బారలౌకికకుసీద 
మాసపడువారి కిదియ బేహార మరయ. ||57॥ 


వ. అని ముహూర్తమాత్రంబు చింతించి యానిషధరాజు 
యాబర్హిర్ముఖుల కిట్లనియె. |॥58॥ 


తే. జన్యజనకంబులకు భేదశంక లేదు 
దేహ మన్నజ మిందు సందేహ మెద్ది? 
మీర లమృతాశు లమృతంబు మిమ్ముం జూడం 


ప్రసన్నముఖుండై 


దృప్తిసంపదనొదె మద్విక్షణములు. ॥59॥ 


తే. ఏను చేసినపుణ్యంబు లెట్టివొక్కొ? 
ఫలిత మయ్యెను మత్పూర్వపరమతపము 
లింతకల్యాణకర మౌనె యీదినంబు! 
కౌతుకం బార దర్శింప గంటి మిమ్ము. |॥60॥ 


చ. నలువు దలిర్ప సర్వసహనవ్రతజన్మము లైనకర్మముల్‌ 
ఫలితము అయ్యె గావలయు భాగ్యము పెంపున భూతధాత్రికిన్‌ 
లలితము లైనపాదకమలంబుల నర్చన మాచరింపగా 
దలంతురె వెల్పులార! ప్రమదంబున మి రటు గాక తక్కినన్‌? |॥61॥ 


వ. నాయందు మీ రపేక్షించిన ప్రయోజనం బానతిండు, ప్రాణంబైనను ప్రాణాధికంబైనను 
నవి యెట్టిపదార్థంబైన నిచ్చెద నని నిర్విశంకంబుగాం బలికినయుర్విశ్వరునకు 
గీర్వాణవల్లభుం డీట్లనియె. 62 | 


ఉ. ఓమిహికాంశువంశకలశోదధికౌస్తుభరత్న! భూపతి 
గ్రామణి యన్మదీయ మగుకాంక్షితమున్‌ విను భీమపుత్రిపైం 
గామన సేసి వచ్చితిమి గమ్ము సహాయము మాకు నిక్కపుం 
ప్రేమయు భక్తియుం గృపయుం బెంపుగ జేయుము దూతకృత్యమున్‌. ॥63॥ 


వ. భూమండలంబున రాజనందను లెందణు లేరు? వారివలనం బ్రయోజనం బేమి? 
దక్కినగ్రహంబులు గ్రహరాజుూం బోలనేర్పునే! యగాధగుణాంభోధి వగునీవు 
సహాయంబుగా మాకు సాధింపరానికార్యంబుం గలదే! యని పలికిన. | 64॥ 


తే. బలనిషూదను కపటంపుభాషణములు 
విని నృపాలుండు పలికె దద్విధమ కాంగం 
గుటిలబుద్ధుల గెలువంగ( గుటిలమతియ 
యర్హమగుంగాని నీతి గా దార్దవంబు. ॥65॥ 


వ. అభిలభూతాంతర్వర్తనంబుల నెజంగెడుమీకు నెబుంగంబడనియర్థంబునుం గలదె! 
యట్టిమీ రివ్విధంబు నానతిచ్చిన నేమి యనంగలదు? ఏ నయ్యంగనం గోరి 
వరియింపం బోవుచున్నాండ, నమ్మచ్చకంటికిం గుంటెనతనం బెట్టు సయ నేర్తు? 
విరహవేదనాదోదూయమానమానసుండ నైనయేను మీరహస్యం బెట్టు రక్షింపనోపుదు? 
మనోరథపరంపరాసుధారసంబునం బరవశుండనైనననాకు భావగోపనం బెట్టు 
సిద్ధించు? వివిధరక్షాధికృతపాలితంబు  లైనరాజశుద్ధాంతభవనకక్ష్యాంతరంబు 
లేప్రకారంబునం బ్రవేశింతు(? బెద్దకాలంబుననుండియు నాయందు వినుకలి దద్ధయుం 
గలిగియున్న యమ్ముద్దియతో మీప్రసంగం బెబ్బంగి. జేయుదు? గావున 
హాస్యకారణంబగునిక్కార్యంబునకు నన్ను భారకుం జేయకుం డని పలికిన. ||66॥ 


క. మేలపుమైవడి నగవున 
వేలుపులం దోడివారి నీక్షించి మహీ 
పాలునితో నిట్టనియెను 
బౌలోమీవల్లభుండు ప్రస్ఫుటఫణితిన్‌. |67॥ 


సీ. ఈమాట లాడకు మిందువంశవతంన! 


యాడి తప్పంగవచ్చు నయ్య నీకు? 
క్షణభంగురం బైనసంసారమునకుం గా 
ధర్మంబు గీర్హియుం దగునె విడువ? 
నన్వయంబున కాది యగుచందురుండువోలె 
నకట కళంకి వేలయ్యె దీవు? 
చిరకాలమున నుపార్ణింపండ్డప్రసిద్ధి 
నేగి బొందంగ నుజీక్షింపవలదు 
తే. పరుస నైనచింతామణిం బసర మైన 
కామధేనువు మ్రానైనకల్పకంబు 
నడిగి వైఫల్యమును బొంద రర్ధిజనులు 
మిన్నకయ పోదుమే యేము మిమ్ము నడిగి? | 68॥ 


చ. అసదృశదానవైభవమహాగుణధన్యుని నిన్ను దేవతా 
విసరము యాచకత్వమున వేండంగ వచ్చుట కారణంబుగాం 
బ్రసవవికాసమాత్రమునం బాండురభావము నొందు(గాక యా 
కసము యశోవిహిన మగుం గల్పమహీరుహపంచకంబుచేన్‌. ॥69॥ 


ఉ. 'అక్షరముల్‌ పఠించుసమయంబున( బాఠము సేయం డయ్యెనో? 
వీక్షితవర్ణమధ్యమున విస్కృతిం బొందెనో యంచు నర్ధు లు 
త్స్రేక్ష యొనర్హు రీక్రియ నభీష్టఫలప్రతిపాదనక్రియా 
దక్షుని నిన్నుగూర్చినయధర్మవికారమున న్నకారమున్‌. ॥70॥ 


శా. ఈయర్ధంబు ఘటింపవన్న! సృప! నీ కెంతేనిమే లయ్యెడున్‌ 
మాయాశీర్వచనంబులుం ద్రిజగతీమధ్యంబున న్నీయశ 
శ్చాయామండల మిందుకుందకుముదస్వచ్చంబు సంధించుసం 
ధాయుక్తిన్‌ సితపీతరోహితహరిద్వర్లోపసంహారమున్‌. ॥71॥ 


చ. వసుమతి వేయుపాదములవానికిం బుట్టినచాయపట్టికిన్‌ 
విసవిసగాదు కాలొకటి నిత్యము తండ్రి సుతుండు వోలంగాం 
బొసంగదె దీని కుత్తరము వో యిది నీ ప్రకటప్రతాపముం 
గసమస దాంటటంబోయి యతిఖంజత నొందె సహస్రపాదుండున్‌. ॥72॥ 


వ. అని యప్పుడు. ॥73॥ 


తే. అధిప! మా కిది పురుషార్థ మనియె వహ్ని 
ప్రార్థనము చేకొను మటంచు బలికె జముండు 
రాజ! యన్యోపకారసంప్రభవ మైన 
యశము గైకొనవయ్య నీ వనియెం బాశి. ॥74॥ 


నలుండు రాయబారియై దమయంతికడ కేంుట 


వ. ఇత్తెజింగునం జాటుగర్భంబు  లైనవేల్చులవాక్యసందర్భంబు  లాకర్ణించి 
వైదర్శీకాముకుం డయ్యును నయ్యాదిగర్భెశ్వరుండు తద్దూత్యభారంబు భరించే. 
రాజపుంగవునంగీకారం బెణీంగి దేవత లతని కంతఃపురప్రవేశంబున కుచితంబుగాం 
దిరస్కరిణీవిద్య యుపదేశించి పొమ్ము కార్యసిద్ధి యయ్యెడునని వీడుకొల్పిన. ॥75॥ 


ఉ. ఆపరమోపకారనిధి యప్పుడు వేల్పులరాయబార మ 
న్నోపు వహించి యాదివిజముఖ్యుల ఏడ్కొని చిత్తవృత్తికిన్‌ 
జూపునకున్‌ శతాంగరయశుదికి లక్ష్యము జేసె భూతధా 
త్రీపతి రాజధాని జగతీరమణీమణిహారవల్లరిన్‌. ॥76॥ 


తే. విరహభారంబుతోన యుర్వీధవుండు 
ప్రబల మగుదేవకార్యభారము భరించె 
నౌర్వశిఖితోన జలరాశియంబుపూర 
మౌర్వశేయుండు భరియింపం డయ్యె నెట్లు? |॥77॥ 


మ.* బలభిద్వహ్నిపరేతరాజవరుణుల్‌ పర్యుత్సుకత్వంబు సం 
ధిలం గూర్చుండిరి యొండొరుం గదిసి యర్దిం దత్ప్రదేశంబున 
న్నలనాళీకమృణాళనాళలతికానవ్యప్రణాలీమిళ 
ల్లలనాలాపకథాసుధాసుభవలిలాలోలచేతన్కులై. | 78॥ 


తే. అమ్మహారథురథము డాయంగ నరిగె 
సత్వరమున విదర్భరాజన్యువీడు 
సారమగు భాగ్యవంతుమనోరథంబు 
కార్యసంసిద్ధివోలె నస్థలితలీల. ॥79॥ 


మ. దమయంతీసుకుమారపాదకమలద్వంద్వార్పణాధన్యకు 
ట్టేమహర్మ్యం బగుపట్టణం బపుడు గంటిన్‌ మంటి నం చెంతయుం 
బ్రమదం బందె దిగీశకార్యఘటనాభారంబు చింతించి దీ 
ర్లము నుష్టంబునుగా నొనర్చె ధరణీకాంతుండు నిశ్వాసమున్‌. ॥80॥ 


వ. ఇట్లు కుండీననగరంబు చేరం జనుదెంచి  యప్పురుషప్రకాండుండు 
వలయునమాత్యులం దగినవారల నొక్కరమ్యప్రదేశంబున సైన్యంబు విడియ 
నియమించి బృందారకసందేశకార్యంబు నిర్వర్తింపం దలంచి ససారథికంబగురథంబు 
నచ్చోట నిలిపి యొక్కరుండును( బాదచారంబున నప్పురంబు ప్రవేశించె నప్పుడు. ॥ 
81|| 


శా. చూడంజూడంగ దేవతావరమునం జోద్యంబుగా భూమిభృ 
చ్చూడారత్న మదృశ్యుం డయ్యె నతం డచ్చో నద్ద్భుతం బంద న 
వ్వాడం బౌరజనంబు లెల్ల నితం డెవ్వాండొక్కొ? నెత్రత్సవం 
బై డాయం జనుదెంచె నంతటను మాయంబయ్యె నం చెంతయున్‌. |॥82|॥ 


వ. ఇ ట్లంతర్షితుండై రాజమార్గంబున నిరర్గళవేగంబునం జని యా రాజకుంజరుండు 
మదకుంజరఘుటాసుందరం బగు రాజమందిరంబు డాసి. |॥|83॥ 


సీ. వంచనమై డాగి వర్తించు టిది యేమి 
ప్రాభవం బని సిగ్గుపాటు నందు 
నాయుధహస్తులై యాయితం బై యున్న 
రక్షివర్గములతీవ్రతకు నవ్వు 
నది యెవ్వ రని ప్రతీహారు లెవ్వరి నన్న 
దన్నుగా దలంచి చిత్తమున నొదుగు 
నెదురుంగాం జనుదెంచునిందీవరాక్షుల 


కొయ్యనం దెరువిచ్చి యోసరిల్లు 
తే. దలంచి తలంచి యళీకవైదర్భిం గాంచు 
గాంచి వేల్పులప్రియవాచికంబు నొడువు 
నొడివి తనమాట కచ్చెరుపడుజనంబు 
క్రందుసందడిం దెలివుదు రాజసుతుండు. |84॥| 


వ. ఇవ్విధంబున నేనుంగు మొగసాల గడచి కక్ష్యాంతరంబులు ప్రవేశించి 
యంతఃపురంబు సొత్తించె నప్పుడు. ॥85॥ 


చ. ప్రిదిలీననీవిం గేల సవరించుతలోదరి నోర్టు గాంచి లో 
గదిరిన పాపభీతి బడి గన్నులు మోడ్ప నొకల్లొ కళ్లకై 
యెదురుగ వచ్చివచ్చి యొకయిద్దజు ముద్దియ ల్‌త్తి రవ్విభున్‌ 
మదగజరాజకుంభముల మచ్చరీకించు కుచద్వయంబులన్‌. 86|| 


వ. మజియు శుద్ధాంతభవనాంతరంబులం జరియించువాండు 
పహృదయోత్కంఠాతిరేకంబున. 87 ॥ 


సీ. సమనుభూతానాదిసర్గపరంపరా 
స్రకృమాకలితసంసర్గముననొ! | 
లలితకేళీచిత్రఫలకాభి విలిభిత 
ప్రతిమావిలోకనాభ్యాసముననొ! 
యాస్వాదనీయవిహంగపుంగవగవీ 
హైయంగవీనపానాభిరతినొ | 
భువనైకమోహనాద్దు తశంబరారాతి 
శాంబరీలిలావిడంబముననొ! 
తే. వివిధసంకల్పకల్పనావేశముననొ! 
కన్నెక్రొక్కాయి మెయి(గుదీ(గెయునుబోలె 
బొలిచి యప్పుడ యడంగు పూయో ణిమూర్తి 
నక్కుమారుండు నలుదిక్కులందు గాంచు. |88॥ 


ఉ. సోరణగండ్లమార్గమునం జొచ్చినసన్ననిగాలి యొక్కయం 
భోరుహపత్రనేత్ర నునుబొకపుజన్నులమీందిసన్నపుం 
జీరచెజింగు వాయగిలం విశ్వధరాతలెశ్వరుం 
డోర యొనర్చెం బాపభయ మొంది నిజాననచంద్రబింబమున్‌. ॥89 ॥ 


తే. ఇరులు గెలిచినయంతపురేందుముఖుల 
కురులు మరు. డనువేంటకాం డురులు సేసి 
మరులు గొలుపంగ లేండయ్యె మనుజవిభుని 
సరులు లేనిదృక్టంజనశాబకముల. ॥90॥ 


ఉ. కష్టపుబ్రత్యవాయ మిదిగల్లుచు నున్నది మీలనక్రియా 
స్పష్టవిలోకనంబుల, నపాంగపుజూ పనురాగవిక్రియా 
పుష్టకరం, బబాహ్యగృహభూమిం బ్ర బచారముసేయుచోట నా 
దృష్టికి మార్గ మొండుగలదే? యని చింత వహించె రా జెదన్‌. ॥91॥ 


తే. రాజశుద్ధాంతభామినిరత్నరాజి 


దీము గావించి వలరా జధీశు నేసె 
నతనితాల్నికి నది పూజ యయ్యె నట్ట 
యతనితూపులు పుప్పుంబులౌనా కావా? |॥92|॥ 


ఉ. చీటికిమాటి కేకపథసీమ మెలంగంగం బాటి గామి శృం 
గాటకవీథి కే(గె( బతికాంతలసందడికల్కి యైన న 
ప్పాట వసించి యుండుట యుపాయమె చూడగ నాలుత్రోవలం 
బాటలగంధు లొక్కతలటీం బైకొనివచ్చినం జిక్కుం జిక్కండో? ॥93॥ 


చ. ఉరవడి నేంగుచోట నొ కయుగ్మలి యొల్లెచెజంగు మేదినీ 
శ్వరునిభుజావిభూషణము వజ్రములం దవులంగం బాటీనన్‌ 
విరిసెను నీవిబంధ మదివిసయ మందంగం దోడి భామినుల్‌ 
పరిహసనం బొనర్పం బతి పాపభయంబున గంప మొందంగన్‌. |॥94॥ 


చ. ఇరువురు నీలనీరజనిభేక్షణ లించినవేడ్కతో బర 
స్పర మెదిరించి కాంచనపుబంతుల. దచ్చనవాటు లాడంగా 
ధరిణిపుం డడ్డమై చనుడుం దద్భుజదండముం దాకి మిట్టి బి 
ట్టురవడి జెంది గ్రమ్మణిన నుబ్బురపోయిరి భామినీజనుల్‌. ॥95॥ 


సీ. చెలువారు క్రొమ్మించునిలువుటద్దములలో! 
బ్రతిబింబములు గానబడుటకతన 
సికతామయం బైనసీమాంతరంబునం 
బాదపద్మంబు లేర్పడినకతన 
నలవోకయునుంబోలె నాకస్మికం బైన 
యంగాంగసంస్పర్శ మైనకతన 
దిక్సాలు రొసంగినదివ్యపుప్పుంబుల 
బహులంబు లగునారభములకతన 
తే. విరహవిభ్రాంతి నొక్కొక్కవేెళలందు. 
గళవళపువింతభాషలకతన నప్పు 
డెవ్వండో యొక్కమాయావి యేంగుదెంచె 
నంతిపురమున కని లోగి రబ్దముఖులు. ॥96॥ 


వ. ఇవ్విధంబునం బరస్త్రీపరాజ్ముఖుండును జగన్నోహనాకారుండును నగు 
నారాజకుమారుండు శుద్ధాంతకాంతామధ్యంబున నిర్వికారుండై చరించుచు 
నుపకారికాభవనంబులం గడచి యెడనెడం జంద్రకాంతవేదికావిటంకంబుల 
విశ్రమించుచు. బ్రబో ధమోహశబలితం బగుచిత్తంబుతో విరహవేదనాభరంబునం 
దూంగాడుచుం బాదచారంబున నతిదూరం బరిగి యభ్రంకషంబును 
బ్రతోలీరత్నవేదికామధ్యాసీనసిద్ధగంధర్వాంగనాప్రవర్తితసంగీ తకంబును 
దారహారగుంభనవ్యాపారపారరగతశంభిళీనికాయంబును 
బంచశరలేఖలేఖనవియాతదూ తికానీ తకేతకిగర్భప లాశంబును 
కమలకల్లారబి సకిసలయ ప్రధాన నానాశిశిరోపచారద్రవ్యసమాన సత్వరసంచారికాజనాసారసంకు! 
నగు దమయంతిప్రాసాదంబు డాయం జనియె నచ్చట. ॥97॥ 


ఉ. లేమ యొకర్తు వేడుక నళికనలికరణంబు జాతిగా 
బూమియ దాను బన్నుకొని పోకల బోవుచు నుండగా మృషా 


భీమభవీభవంతి యయి బింబఫలాధరియోర్తు పార్థివ 
గ్రామణి చూడ దానిమెడ గ్రక్కున వైచె మధూకదామమున్‌. ॥98॥ 


తే. వ్రాసె నొక్కలతాంగి క్రొవ్వాండిగోర 
వర్ణములు దోడుతో మషివర్ణములుగం 
బసిండిగేదంగిటీకునం బ్రస్ఫుటముగ 
మదనలేఖంబు నర్మమర్శంబు మెజియ. ॥99॥ 


తే. చంద్రరజమున నొ కపూర్ణచంద్రవదన 
చంద్రమండలతిలకంబు నఖికిం దీర్చెం 
జంద్రశాలాశిలాప్రదేశంబునందు 
నావహిల్లంగ నపుడు చంద్రానవన్ధ. ॥100॥ 


తే. మహితలావణ్యవార్థిలో మదనుం డెక్కు 
కప్పురపుజోగు( గంటిమి కంటి మనుచు 
నర్మగర్భంబుగా నొక్కనలినవదన 
పొగడె సఖిచంటిమీందియొప్పులనఖంబు. |॥101॥ 


ఉ. భావము పల్లవింప నొకపంకజలోచన వ్రాసె నొక్కల 
జ్ఞావతి మించుగుబ్బవలిచన్నులపై మకరీకలాపమున్‌ 
వావిరిం గమ్మనీరు మృగనాభిరసంబున మేళవించి యే 
కావళి నాకసింధువున కన్వయలీల ఘటించునట్లుగాన్‌. |102॥ 


క. సారెయదె పొడువు మని యొక 
సారె యొకతె యక్షకేళిసనమయంబున ని 
చ్చారతి నొకతెకుం జెప్పిన 
సారె కనకపంజరమున సాధ్వస మందెన్‌. ॥|103॥ 


ఉ.* వీండె నలుండు విశ్వప్పథివీివలయైకవిభుండు వచ్చుచు 
న్నాండని భీమభూమిపతినందన యూరడిలంగం బల్కు పూం 
బోడులమాట నేర్చికొని ప్రోది శుకాంగనయట్ల పల్కినన్‌ 
టేండిది నన్ను నేక్రియ నెజింగనొకోయనియుండె నాత్మలోన్‌. ||104॥ 


తే. అంబుజానన కొల్వుకూటంబునందు. 
గనకకలహంసశాబకాకార మైన 
విడియపుంబెట్టెం జూచి యుర్వీధవుండు 
దలంచెం దనకూర్శిదూతం జిత్తంబులోన. |105॥ 


వః ఇట్టు కన్యాంతఃపురంబు( బ్రవేశించి దమయంతీ సభాభవనద్వారంబు సేరం 
జనుదెంచి యొక్క పసిండియరంగుమీందం గూర్చుండె, నప్పు డబ్బాలికారత్నంబు 


జననీప్రయత్నంబునం దత్సమీపంబున కరుగుటయును 
స్వయంవరకల్యాణమహోత్సవంబు సంపాదింపంబడుటయు 


శోభనారంభసంభ్రమంబులవలన _ నెజింగినవాండడు గావున  నయ్యంభోరుహాక్షి 
సమాగమనం బపేక్షించుచుండె నప్పుడు. |106॥ 


తే. అనుంగుందల్లికి వందనం బాచరించి 


వరుస నిలువేల్పులకు మ్రొక్కి వలను మిగుల 
బ్రాహ్మణులచేత దివెనల్‌ వడసి పుణ్య 
భామ లిచ్చు హేమాక్షతప్రతతిం దాల్చి. |107॥ 


ఉ. తల్లి మనఃప్రసాదసహితంబుగ నిచ్చినపుప్పదామమున్‌ 
బల్లవబాటలం బయిన పాణిసరోజమునన్‌ ధరించి యా 
యల్లకతీవ్రసంజ్వరభరాల సకోమలగా త్రవల్లియై 
యల్లన నేంగుదెంచుకమలాననం జూచె విభుండు దవ్వులన్‌. |108॥ 


వ. ఇట్లు వీక్షించి నిషధాధ్యక్షుండు సాక్షాత్కరించిన మదనసామ్రాజ్యలక్ష్మియుం బోని 
యాధవళాక్షిసమక్షంబు చేరంజనియె నప్పుడు. |109॥ 


ఉ. ఎంతయు డాయ నేగియు మహీశుం డెయుంగంగ నేరండయ్యె వి 
భ్రాంతివిదర్భరాడ్డుహితృపంక్తులలోన మృగాక్షి నప్పు డ 
య్యింతి యెలుంగదయ్యె దిగధీశచతుష్టయదత్తశాంబరీ 
ధ్వాంతనిగూడుం డైనవసుధాధవునిన్‌ నికటన్థలంబునన్‌. ॥110॥ 


తే. అతివ విభ్రాంతివీక్షితుం డైనన్ఫపతి 
కంఠమున వైచెం జేతిచెంగలువదండ 
యది నిజంబుగ నికటస్థుం డయినవిభుని 
యజుత సంలగ్న మయ్యె నత్యద్భుతముగ. |[111|| 


తే. వాసనాదృష్ట యగు కాంత వైచినట్టి 
బొందు నిజమయ్యె నన చోద్య మందె రాజు 
తాను వైచినకల్హారదామకంబు 
మాయ మగుటయుం దరుణి వినయము నొందె. ॥112॥ 


తే. ఒక్కచో నుండియును బాసి యున్నభంగి 
భ్రాంతి నన్యోన్య మీక్షించి పతియు సతియు 
జేరి మిథ్యాపరస్పరాశ్లేషకలన 
సత్యపరిరంభఖేలనాసక్తు లైరి. |113॥ 


శా. అంభోజానన భూమిపాలకునిచే నాశ్దిష్ణ్ట యయ్యు న్మదిన్‌ 
సంభావింప నతం డదృశ్యు డగుటన్‌ సత్యోపగూహంబుగా 
స్తంభావిష్కృతి వైరసేనియును వెదర్మిన్‌ రగ్రహంపంగ బ్రా 
రంభంబుం దగ జేయనించుకయు రండయ్యె నీక్షించియున్‌. |114॥ 


చ. మొదల శరీరసంగమసముద్దతసత్య మతిప్రకాశతన్‌ 
బిదప నళీకసంవిదుపబృ్బంహితబాధత, బొంది యిద్దజుం 
బదపడి యంతరంగములం బ్రత్యయ మొందర యించుకేనియున్‌ 
గదిసి యొకళ్ళొకళ్ళ నిణికౌొగిటం జేర్చియునుం బ్రముగ్గ్ధతన్‌. ॥115॥ 


ఉ. ఆరతిబోటికిన్‌ విభున కష్టు మనంబున విప్రలంభశ్ళం 
గార మొకళ్ళొకళ్ళ యిజీకగిటం బుట్టిననిండువేడ్కచే 
[3]1బోరన నారంగూరి మది. బొంగె ఘృతం బతిమాత్ర బోసినన్‌ 
గూరికి కూర్కి యాక్షణము గొబ్బునమండిన దీపమో యనన్‌. |116॥ 


వ. 


ఇవ్విధంబున సంయోగవియోగంబులవలన బోధమోహంబులు వహించుచు 
నవ్వరారోహహృదయనిర్విశేషం బగుసభీజనంబు మెత్తమెత్తనం _ దోడ్కొనిపోవ 
నిజసభాభవనంబునకు నెట్టకేలకుం జనియె. ధరాధీశ్వరుండుసు 
ధారావాహికజ్ఞాన ప్రవాహంబున( దేలియాడుచు నంత నంత. గాంతారత్నంబు( గదియ 
నేతెంచె, నట్టు కొలువుకూటంబు జొచ్చి యబ్బోటి హాటకపీఠం బలంకరించి 
సఖీపరివారపరివృతయై యక్కన్య తారకాగణపరివృత యగుచంద్రరేఖయుంబోలె, 
బొలుపారె నాసమయంబున. |॥|117॥ 


ఉ. భావము. జూడంగోరి యొకపార్శ పమునన్‌ దమయంతి జేరి ధా 


వ. 


ర్‌ 


వ. 


త్రీపరుం డుండె శాంబరి ధరించియు భీమసుతావినోదసం 
భావనకై సఖీజనులు పన్నినయాత్మమనోజ్ఞపుంస్త్వరూ 
పావళిలో నిజాకృతి బయల్పడకుండ(గ రత్నవేదికన్‌. ॥118॥ 


దమయంతికడ కింద్రాదులదూతికలు వచ్చుట 


ఇవ్విధంబున నబ్బాల పేరోలగం బున్నసమయంబున( బ్రతీహారిణి యేతెంచి 
యింద్రాగ్నియమవరుణులు పుత్తెంచినదూతికలు మందిరద్వారంబున నున్నవా రని 
విన్నపంబు చేసి తదానుమతి వడసి ప్రవేశింపంజేయుటయు, నాసందేశహారిణులు 
మందమందగమనంబున నా త్రైలోక్యసుందరిం జేరం జనుదెంచి 
సముచితసత్క్మారంబులు వడసి నఖనిర్దిష్టుబు _లగుమణిమయాసనంబులం 
గూర్చుండి, రాసంచారికాచతుష్టయంబునందు విన్సష్టమధురాలాపయు 
నర్మోక్తినిపుణయు నింగితాకారచేష్టావివేకవిశారదయునుం బుంవత్స్రగల్బయు 
నగుజంభారిగారాపుశంభళి హస్తాంభోరుహంబులు మోడ్చి యిట్లనియె. |119॥ 


అవధారు దేవి ! దివ్యకిరీటకోటినం 
దానితవికచమందారదామ 
సందోహమకరందబిందుధారాధౌత 
సందిప్రచరణారవిందుం డైన 
సంక్రందనుండు నాస్వామి న న్నాయింద్రు 
గారాబుసంచారి(గా నెబుంగు 
పాలిండ్ల కొత్తుగాం బరిరంభణము సేసి 
యడిగె నీ సీమ మయ్యమరవిభుండు 
తే. పారిజాతకమాల్యం బుపాయనమున 
నముచిచమనుండు పుత్తెంచినాండు నీకు 
గైకొనుము దీని నని యిచ్చె నాకవనిత 
పూర్ణచంద్రనిభాస్య కప్పూవుదండ. ॥120॥ 


ఇట్టు కనకకదళీపలాశగర్భగతం బై నిర్భరామోదమధురం బగుదివ్యదామం 
బయ్యాదిగర్భేశ్వరికి సమర్పించి యిట్లనియె. ॥121॥ 


ఉ. చంచలనేత్ర! దివ్యలిపిసంతతి భూజనముల్‌ పఠింపలే 


రంచును మానెంగాని నఖరాగ్రముననన్‌ లిఖియించి నీకుం బు 
త్రెంచు. జుమీ మహేంద్రుడు మదీయకరంబున దేవతావనీ 
కాంచనకేతకీకునుమగర్భదళంబునం గార్యపద్ధతుల్‌. |[122|| 


తే. తెజవ యిన్నాళ్లు నడుగం బుత్తేండు నిన్ను 
నరయ నిది తప్పుగాదె? సంవరణవేళం 
గట్టు మమరేంద్రుకంఠంబు( గప్పురంపు 
పలుకు లెడంబెట్టి కట్టినయలరుదండ. ॥123॥ 


చ. భువనములందు నెల్లనగడుపూజ్యము నాకముననాకభూమిలో 
దివిజులు ప్రాభవాధికులు దివ్యకదంబములో బులోమజా 
ధవుండు వరేణ్యు( డానముచిదర్పహరుండు దృఢానురాగు(డై 
యువిద! నిను న్వరింప మది నువ్విళులూరెడు నెట్టిధన్యవో! |124॥ 


శా. ఏలోకంబునకై మహాక్రతుశతం బేకాగ్రతం జేసి నాం 
డాలోకంబు నలంకరించుటకు ని న్నర్థించె జంభారి నీ 
వాలేఖర్షభు నాజ్ఞ సేయ(దగదే యబ్దాక్షి! మైకోలుమై? 
నాలన్యంబునం బోలె నైన నొకమా జల్లార్సు భ్రూవల్లరిన్‌. ॥125॥ 


సీ. నందనోద్యానమందారకచ్చాయల 
విశ్రమింపగ నీకు వేడ్క గాదె? 
మందాకినీపాండుమహి తసైకతముల( 
గ్రీడ సల్పంగ, నీకుం బ్రియము గాదె? 
దుగ్గాబ్ధికన్యక తోడికోడలు గాంగ 
నొరిమమై నుంట నీ కొప్పు గాదె? 
మధుకైటభారాతిమజంది రమ్మని పిల్చి 
పనిగొంట నీకుం బ్రాభవము గాదె? 
తే. మూండుసంధ్యల నీచేత మ్రొక్కు గొందు 
రెవ్వ రిటు తొల్లి యా వేల్పులెల్ల నీకు 
నర్ధి మ్రైక్కంగ నునికి భాగ్యంబు గాదె? 
యేలసందేహ? మమరేంద్రు నేలికొనుము. |॥126॥ 


ఉ. అద్దివిజాధినాయకునియానతి సేయుము చిత్తవృత్తి నొ 
డెద్దియునుం దలంపకు మహినపరాక్రమనీతిశాలి ని 
ముద్దుమజందికుజ్ఞ హరి మోసలంగార్యభరంబు దీర్పంగా 
గద్దియమీందనుండి త్రిజగంబులు నేలికొనంగ నొల్లదే? |127॥ 


వ. అనిన విని యక్కన్నియ మిన్నకుండె, నవు డాపేరోలగంబున నున్నబోటికత్తియ 'లిది 
యుత్తమకార్యం' బనువారును “*నీప్రయోజనంబునకు విచారిపంబని లే 
దనువారును 'దినికిం దగినయుత్తరం బంగీకారంబి యనువారును నై తమలోన 
గుజగుజలం బోవుచుండిరి. అనంతరంబ మందస్మితసుందరవదనారవింద 
యగుభీమనందన హస్తారవిందంబులు మోడ్చి సంక్రందనుం దలంచి వందనం 
బాచరించి తత్సందేశహారిణిం గనుంగొని యిట్లనియె. | 128 ॥ 


తే. వేదములునాల్లు వేవేలవిధులం బొగడ 
మనము వొగడెడువారమే యనిమిషేంద్రు? 
వేండికొనియెదం జిగురాకుంబోణి నిన్ను 
హరిగుణస్తుతిసాహసిక్యంబు మాను. | 129 |॥ 


సీ. శ్రుతి నుతింపంగ నీవు నుతియించెచే యింద్రు 
నతివ యీసాహసిక్యంబు మాను 
సకలాత్మసాక్షికి శతమన్యునకు వేటి 
చెప్పంగవలయునే చిత్తవృత్తి 
హరియాజ్ఞ లక్షించి యక్షరోచ్చారపా 
“ రుష్యభారమున కోరుచునె జిహ్వా 
సంక్రందనునిదివ్యసందేశవాక్యంబు 
ధరియింతు మౌళిం బూదండంబోలె 
తే. రాజు నాగ నిజాంశస ంప్రభవుం డైన 
జిష్ణునకు నేను బరిచర్య సేయంగలను 
మున్నె నలునకు న న్నిచ్చుకొన్నదాన 
నింక నరునకు నెబ్బంగి నిత్తుం జెపుమ! ॥|130 ॥ 


తే. నలుని వరియింపంగోరెడునాకు నిప్పు 
డింద్రుపలుకు లయుక్తంబు లింపు గావు 
కామసుఖములు నిర్వాణకామమతికిం 
[ఉ]1గరము రచియింప కునికి యుక్తంబు గాదె? |॥131॥ 


మ. ఇల వర్షంబులలోన భారతము భూయిష్టంబు నాల్గాశ్రమం 
బులలోన్‌న్‌ గృహమేధియాశ్రమమునుం బోలెం బయోజాక్షి యి 
చ్చలం గావించెద భర్త్శృభక్తిగరిమన్‌ శర్మోర్మి కిమ్మిరని 
ర్శృలధర్మాగమమర్శనర్శసఖ సమ్యక్కర్శకాండంబులన్‌. ॥132॥ 


ఉ. శర్మమె కాని యివ్విబుధసద్మమునందు దలంచి చూడగా 
ధర్మము సేయలే దిచట ధర్మము సేయంగ నిర్విశంకతన్‌ 
శర్శము నొదనుం గలదు శర్మము ధర్మముం గాంచుటొప్పునో 
శర్శ్మముం గాంచుటొప్పునొ? విచారము సీయుము నెమ్మనంబునన్‌. ॥133॥ 


క. ఇందుండి యూర్ధ్వగతియును 
నందుండి యును నవసానమునన్‌ 
బొందును నజ్జనుం డిందును 
నందును గలవాసి చూడుమా డెందమునన్‌. |॥134॥ 


ఉ. ఆతత మైనకర్మగతి నాయువు వీడ్కోను నప్పు డాత్మలో 
గౌతుక మావహించునది గావున నాకసుఖం బపథ్య మా 
పాతసుఖోన్ముఖుం డయినపంచజనుండు భజించు దానిం గా 
మాతురితాతిరేకమున నార్యుల కింపవు( దత్స్రకారముల్‌. ॥134॥ 


వ. అని పలికి యింద్రదూతికావాక్యంబులకు మనసువెట్టినబోటికత్తియల తలం పెటీంగి 
వారివదనంబుల వీక్షించి యి ట్లనియె. ॥136॥ 


తే. మీతలం పే నెఖుంగుదు మిన్నకుండుం 
డంబుజాననలార! యాయాస ముడిగి 
యే ననాదిసంచారిణి యైనయాత్మ 
హేతుపంక్తికి విధికి నధీనబుద్ధి. 137 ॥ 


క. నియతి యచేతన మభిలము 
నియతిపరాధీన మిట్టినిజ మెజీంగినచో 
నియతివశు నియమించుట 
నియతి గుజిచి గర్హసేంత నిష్ఫలం మరయన్‌. ॥138॥ 


క. లోకంబున నాకీటం 
బాకైటభవైరి యెల్లయాత్మలకు నభీ 
ష్టాకాంక్ష యొక్కచందమ 
యీకీ లెటుగంగవలదె హృదయములోనన్‌. ॥139॥ 


తే. కొన్ని జీవులు చిదిపి జా ల్లొటీకి బ్రతుకు 
గొన్ని నునుసోగవెన్నెల గ్ర గ్రోలి పొదలు 
భిన్నరుచు లైనవారికిం బ్రీతి సరియ 
తగవు గా దిందులోన నేకతరగర్హ, ॥140|॥ 


తే. అగ్రమార్గజాగ్రన్నిభృతాపదంధు 
బంధుసంరక్షణము పాడి బాంధవులకు 
నైనకార్యంబు గానికార్యమును దెలిసి 
యాడుండా యేను మీమాట కడ్డమాడ. |॥141॥ 


వ. అని సఖుల నెల్ల నివారించి పురుహూతదూతికం గనుంగొని మణియు నిట్లనియె. ॥ 
142 || 


ఉ. స్వర్పతిచిత్తవృత్తి గలుషత్వము నొందునొ యన్భయంబు నా 
కేర్పడలేదు విన్ను దివిజేశ్వరదూతిక! సప్తతంతుజా 
గార్బణ మాచరించి కర మాదరణంబున 5 నేను రాజకం 
దర్చుండు నైషధాధివుండు దన్ను నుపాస్తి యొనర్పం జాలుటన్‌. ||143॥ 


చ. తనహృదయాధినాయకునిం దక్కగం దక్కొరు సన్నుతింపగా 
వినుట సతీవ్రతంబునకు విగ్రహ, మిట్టిది ధర్మశాస్త్రవా 
సన యటు గాన నోదివిజశంభళి! యింకిటం బట్టిసేకు మీ 
యనిమిషరాజుపాదములయానసుమీ మజీ యేమి వల్కినన్‌. |॥144॥ 


వ. అని తెగనాడి యచ్చేడియ సముచితప్రకారంబున బిడౌజసుని దూతికను వీండుకొ ల్సె 

న దమతమకు నదియ యుత్తరంబుగాం గైకొని 

య్యుత్తమాంగనం దగినతెజంగున నామంత్రణంబు చేసి చనిరి, యంతర్షితుం 

కాంతుం డావృత్తాంతం బంతయు నెజీంగి సంతోషభరితాంతఃకరణుం డై 
యక్కాంతారత్నంబునుం గనుంగొనియె నప్పుడు. |145॥ 


నలుడు దమయంతీసౌందర్యమును వర్ణించుట 


తే. ముదిత క్రొమ్మేనికాంతిలో ముని(గె మొదల 
నంత నానందరసవార్థియందు. దేలెః 
బిదప సమ్మోదబాప్వాంబుబిందుధార 
యందు నవగాహనము చేసె నధిపుదృష్టి. |146॥ 


తే. మానవతిమూర్తి యాపాదమస్తకముగం 
దిపుట వీక్షించి నిషధప్ఫథ్వికళత్రుం 
డపుడు బ్రహ్మాద్వయప్రమోదాతిశాయి 
మన్మథాద్వైతసుఖవార్థిమగ్నుం డయ్యె. |॥147|॥ 


చ. సుదతిముఖేందుమండలము సొంపున రాగరసాంబురాశి య 
భ్యుదయముం బొంది యెంతయును నుబ్బున వేల నతిక్రమించుచున్‌ 
మదిం గడుభీతి( బొందినక్రమంబున భూవరుదృష్టి సేరె న 
మ్మదగజరాజయానకుచమండలతుంగమహీద్రశృంగమున్‌. ॥148॥ 


చ. మగువముఖేందువం దమృతమధ్యమునన్‌ మునుగంగం బాటియో 
మగువకుచద్వయంబునడుమం బడి రాయిడి దందపిల్లియో 
మగువగభీరనాభిబిలమార్గము+ దూటి పరిభ్రమించియో 
సొగపున రాజనందనుని చూపులు నిల్పుం దదంతరంబులన్‌. |149॥ 


ఉ. కాంత మెజుంగుంజన్నులకుం గ్రమజీక్రమ్మజీ వచ్చుచుండె నం 
గాంతరసన్నివేశములకై యటు లే(గియు నేంగ లేక భూ 
కాంతునిదృష్టి దిష్యుమము గైకొ 'నంబోలు బలే! తదీయప 
ర్యంతమునం దలందినకురంగమదంబను చిమ్మచీశటిన్‌. |[150|| 


క. రమణీనితంబచక్త 
భ్రమణంబున జిట్జిందిరిగి పడంబాజీయొ భూ 
రమణునిచూపు పరిప్వం 
గ మొనర్చెం దదూరుకదలికాస్తంభములన్‌. ||151॥ 


ఉ. నేత్రమ నేను జిరయును నేత్రమ చీరకు నాశ్రయింపంగాం 
బాత్రత గల్లె నాకు నిటం బాత్రత లేదని నామసామ్యవై 
చిత్రికతంబునన్‌ బలిమి జేకొనినట్టులు రాజదృష్టి యా 
క్షత్రియకన్యచారుకటిచక్రము నూరుయుగంబు దూకొ నెన్‌. ||152॥ 


వ. ఇత్తెజంగున సఖీపరివారపరివృత యగునక్కాంతం గనుంగొని యంతర్గతంబున. ॥ 
153|| 


క. వితతాప్రతిమాకారా 
ద్భుతరూపవిలాసవిభవభూషిత యగునీ 
రతిబోటి తేటపజచున్‌ 
జతురాననహస్తశిల్పచాతుర్యంబున్‌. |॥154॥ 


తే. యౌవనాంభోధరోద్భ్ఫూ తహావభావ 
వారిధారాభిపూరణశృంగారసరసి 
యజ్ఞభవసృష్టివిద్యారహస్యభూమి 
నిఖిలలావణ్యసీమ యీనీరజాక్షి. |॥155॥ 
తే. సాటి జంబేటి జంబాలజాలమునకు( 


బాటి నూత్నహరిద్రావిభంగమునకు 
దరము సౌదామినీదామధామమునకుం 


గరము( బొలుపొందు దినియంగములకాంతి. ||156॥ 


ఉ. చంచలనేత్ర మేనినునుశాయకు సాటి యొనర్పగా దగుం 
గాంచనకేతకికుసుమగర్భదళంబులు ధూళి బ్రుంగవే 
సంచితభీతి నీసరసిజాక్షి తనుద్యుతి కోడి గాదె నే 
వించెను వారిదుర్గ మరవిందవరాటకచక్రవాళముల్‌. |157॥ 


తే. ఇంద్రుం డింతికి రక్షగా నిడంగంబోలు 
నాభరణవజ్రమూర్తి వజ్రాయుధంబు 
నతండ యంతటం బోక బాణాసనంబు 
నిఖిలమణిదీప్తి యనుపేర నిలుపంబోలు. ॥158॥ 


తే. నెమలిపింఛంబుతోడ నీరమణివేణి 
చెలిమి సేయుట బగ గొటం దెలియ నరిది 
యందు బువ్వులం బూజించినట్టి తెజంగు 
నర్ధచంద్రప్రహారచిహ్నములకలిమి. ॥159॥ 


తే. అలకతిమిరాభిదృశ్యఫాలార్థచంద్ర 
మెలంత యిది కృష్ణపక్షాష్ట మీత్రియామ 
దిని ప్రాపుననేల సాధింపకుండు 
విషమబాణుండు త్రిజగతీవిజయసిద్ధి. |160 ॥ 


తే. హరునికోపాగ్నిం బొగచూరి మరునిచాప 
మసితకేసరపరివేష మైననాండు 
హృదయమోహనశక్తి నియందువదన 
యంచితభ్రూలతారేఖ కైనయుపమ. ॥161॥ 


తే. సాయకంబులు మూంటి ముజ్జగము గెలువ 
బాలు పెట్టి శేషించిన బాణయుగళి 
మదనుు డేతద్హృగంభో జపదమునందు 
గౌరవం బొప్పం బట్టంబు గట్టంబోలు. |॥162॥ 


తే. అతివ, ముష్టిప్రతి గ్రహార్ణావలగ్న 
సందియము లేదు వలరాజుచాపయప్టి 
యట్ల గాకున్నం గురియంగ నెట్టు నేర్చెం 
బ్రకృతిశాతకటాక్షనారాచవృష్టి? ॥163॥ 


క. చలదింద్రనీలగోలా 
మలకోమలతారతారమండలములు ప 
క్ష్మలములు ప్రాంతశ్వేతం 
బులు చపలము లౌర మెటుగుంబోడినయనముల్‌. |164॥ 


మ. దళదిందివరశాంతి. బంచషదళత్వక్పాటనానంతరో 
జ్వలరంభాతరుగర్భసంపుట లసచ్చాయాకలాపంబుతో 
గలయంగూర్చి చతుర్ముఖుం డోనరిచెం గాంబోలు నాకర్ణశ 
ష్కులికాపాంగకమైన యీచిగురుటాకుంబోడి నేత్రద్వయిన్‌. |165॥ 


చ. కలువలనుం జకోరములం గారుమెజుంగుల గండుమీల వె 
న్నెలలను దమ్మిరేకులను నిర్మలమౌక్తికరత్నశుక్తులం 
దలంచి పయోజగర్భుండు సుధారసధారలు రెంటిలో విసం 
బులుం జిలికించి చేసెనొకొ పొల్పెసలారంగ దీనినేత్రముల్‌! |॥166॥ 


తే. శ్రవణపుటకూపవినిపాతసాధ్వసమున 
నిగిడి యవ్వలి కటు పోక నిల్చెగాక 
యధికచపలస్వభావంబు లైనయట్టి 
దీనికన్నులు దలచుట్టు దిరిగి రావె? ॥167॥ 


క. కేదారములో శిశిర 
ప్రాదుర్భావమునం జచ్చి పడసినయురుపు 
ణ్యోదయమున నొకొ యీశా 
తోదరికిం గన్ను లగుచు నున్నవి దమ్ముల్‌. ॥168॥ 


తే. త్రిభువనవ్యస్తసాయకత్రితయుం డైన 
మరునితిలపుప్పతూణ మీమగువముక్కు 
మానితశ్వాసనవసౌరభానుమేయ 
పుష్పమయబాణయుగళాభిపూర్ణ మగుట. ॥169॥ 


సీ. నిబిడశైశవయౌవనీయసంధ్యావేళ 
యాననచంద్రబింబామృతంబు 
అపనామృతాంశుబాలప్రభాజాలంబు 
బంధుజివలతాంతబాంధవంబు 
పరిపక్వబింబికాఫలవిడంబనము ద్ర 
విద్రుమద్రుమలతావినియమంబు 
మదననారాచకోమలహైంగుళచ్చాయ 
యస్మన్మనోనురాగాంకురంబు 
తే. మహితలావణ్యగుణజాయమానబహుళ 
మాధురీచిత్రశోభాసమన్వితంబు 
ప్రార్థనాకల్పపాదపప్రాజ్యఫలము 
తియ్యపూదేనియలగ్రోవి దీనిమోవి. |॥170॥ 


ఉ. భాసురమధ్యరేఖ కిరుపక్కియలందును మోవి కించిదు 
చ్భ్వాసము నొందియున్న యది చంద్రనిభాస్యకు నే నొకప్టు ని 
ద్రాసమయంబులం గలలరాకల నీకలకంఠి. గూడి వ 
క్ర్రానవ మాని యాని దశనాంకుర మొత్తం గదా రసొద్ధతిన్‌. ||171॥ 


ఉ. [5)ఈ గజరాజగామిని మదేతదయోగభరప్రభూతిమూ 
ర్భాగతఖేదరాత్రిసమయావధిభూతవిభాతసంధ్య కా 
లాగరుచిత్రకాంధతమసాంశసమన్విత జంభవైరికా 
ష్థాగతరాగకర్తి ప్రకటద్విజసేవిత యౌట చిత్రమే! ॥172॥ 


ఉ. ఈయెలదింగంోణి కృపయేర్పడంగాం దనలేతనవ్వుతో 
వేయవ పా లపాంగముల వెంట బ్రసాదము చేసిన న్నిశా 


నాయకుం డెంతయం బ్రియమునం గయికోడొక నాల్గుదిక్కులం 
బ్రాయపుచంద్రిక ల్వడసి పాజంగ వైచుచు నప్పదార్థమున్‌. ॥173॥ 


తే. దాడిమీపక్వఫలబీజతతుల గెలిచి 
దంతకురువిందపంక్తి యాతరుణి కమరు 
సాంధ్యశీతాంశుమండలస్యందమాన 
నవనుధారసబిందుబ్బృందంబువోలె. |॥174॥ 


తే. మాటి కుద్వేగరాగాదిమార్దనమున 
నతివిశుద్ధంబు లయినదంతాంకురములు 
విమలముక్తావలీసమానములు దాల్చు 
నీసరోజాక్షిముఖపద్మకేసరములు. ॥175॥ 


తే. వరశిరిషప్రసూనకేసరశిఖాగ్ర 

పేలవంబుగ మేను గల్పించి ధాత 
కలితసుకుమారసర్గప్రకర్షుం డగుచు 

నిలిపి మార్దవ మాయింతిపలుకులందు. ॥176॥ 


ఉ. పచ్చనివృక్షవాటిక లపండులభిక్ష భుజించి నిచ్చలున్‌ 

వచ్చి పఠింపంబోలుం బ్రతివారము గోయిల బ్రహ్మచారి పెం 
పచ్చుపడంగ నీసరసిజాక్షి ముఖద్విజరాజునొద్ద వా 

విచ్చి లసత్స్రసూనశరవేదరహస్యము లైనపల్కులన్‌. ॥177॥ 


తే. దీనికంఠంబునందు వాగ్టేవి యుండి 


వీణ మొరయించుచున్నది వీను లలర 
నదియ ముఖమున వాగ్భావ మాశ్రయించి 
యమృతధారాప్రవాహరూపముగ నిల్చి. |178॥ 


తే. అబ్దగర్భుండు సుషమాసమాప్తియందు 

నెత్తి చూడంగ( బోలు నీయింతివదన 
మంగుళియంత్రణక్రియాభంగి నమరె 
జిబుకమునయందు నానిమ్నసీమసంధి. |॥179॥ 


క. కమలాధిరాజ్యపదవీ 

సమధిష్టిత మీవధూటి చారుముఖాంభో 

జము మణీ యటు కా దన నే 

నిమిత్తమున సేవం జేయు నేత్రాంబుజముల్‌. |॥180॥ 


చ. కమలము తండ్రి యైనయుదకంబుం గళానిధి మిత్ర మైనయ 


ద్దమును నహర్నిశంబు నుపధావన సేసి వహించెనో సుమీ? 
క్రమమున నీవధూమణిముఖప్రతిబింబవిలాససంపదన్‌ 
సముచితలీల యాచితకచారువిభూషణరాజికైవడిన్‌. ॥181॥ 


సీ. రాహుదంష్టాంకురక్రకచఘాతంబుల 
నొక్కొకపరి నొప్పి నాదకున్నం 
బరివేషమిష మైనపాశబంధంబున 


బహువారములు గట్టుపడకయున్న( 
బ్రతిమాసమును గుహూరాత్రివేళలయందు 

నత్యంతనాశంబు నందకున్న 
బలవత్కళంకకజ్జలపంకసంకర 

స్ఫూర్తి మాలిన్యంబు. బొరయకున్నం 


తే. గాక సరివోలం జాలునే కమలవైరి 
యనధిగతదోష మైనయూయతివమొగము 
మధురబింబాధరో ష్టంబు మాటు గాంగ 
నమృతపూరంబు గలిగినయంతమాత్ర? ॥182॥ 


సీ. సకలశాస్త్రాఘనిష్యందధారాసార 
" నవసుధారసవాట్సుణాళు లొక్కొ 

రతిపంచబాణదైవతయుగ్మపూజనా 

వసరనైవేద్యపూపంబు లొక్కొ 
ధన్వరేఖాంచితైతద్భ్ఫూజ్యకావేణు 

శాఖాశిఖత్వగంశంబు లొక్కొ 
[6] బలభేదిముఖచతుర్చర్దిర్ముఖప మన 

స్పారంగబంధపాశంబు లొక్కొ 
తే. యధికదీర్హకటాక్షబాణాగ్రకషణ 
శాణచక్రప్రసారమసారతరళ 
భర్మతాటంకనేపథ్యభాసురములు 
దీనివీనులు శ్రీకారమానదములు. |183॥ 


తే. పదియు నెనిమిదివిద్య లీపద్మనయన 
శ్రవణముల రెంట నర్ధ మర్ధము గ్రహించె 
నంతరుత్కీర్ణగంభీరహారిలేఖ 
యది గదా వీనులందు+ దొమ్మిదవలెక్క? |184॥ 


తే. అవటు శోభితమాణవకాభిరామ 
యంచితోర్ట్యగతాలింగ్యతాతిహృద్య 
(యు 
యద్భుతైకనిదానశోభాస్పదంబు 
కంబుబిబ్బోకవతి దీనికంఠలక్ష్మి. 185 | 


క. కవితాగానప్రియవా 
గ్వివరణసిమావిభాగవిధిరేఖలు నా 
ధవళాక్షికంఠసీమం 
బ్రవిమలరేఖాత్రయంబు ప్రన్ఫుట మయ్యెన్‌. ॥186॥ 


క. కాంతాబాహుద్వంద్వా 
త్యంతపరాజయసమాశ్రితాంభోదుర్గా 
భ్యంతరము లైనబినముల 
కంతర్నిర్వ్యథనకలన మది యెట్లొక్కో? |187॥ 


క. తరుణి యతిలలితపర్వ 


స్మరపంచశరీసమానమహనీయనఖాం 
కురమృదులాంగులివిలస 
త్కరపంకజయుగలి దీని దరమె నుతింపన్‌? |188॥ 


తే. జలరుహాననదోర్లీల గెలువంబోలుం 
గేలిమై నీమృణాళికాకినలయముల( 
గాక యివి డు మిన్న కీకరణి మునుగు 
కిరి యనుపేరి బహుళదుష్కీర్తియందు? ॥189॥ 


సీ. గంధవారణకుంభగౌరవస్సురణంబు 
కనకకుంభములకు( గల్లెనేని 
లికుచకోమలకాంతి లీలావి శేషంబు 
చక్రవాకములందు జరిగెనేని 
మాలూరనాభాగ్గమహిమానుభావంబు 
దాడియిఫలములం దగిలెనేని 
నసకలోన్మీలితప్రసవగుచ్చచ్చాయ 
యజ్ఞకోరకముల కబ్బెనేని 
తే. గాని సరిసేయం గారాదు వానిం దార 
హారనిర్ణరసలి లధారావధౌత 
కాంచనాచలశృంగభాగంబు లగుచు 
రాజితము లైనదీనివక్షోజములకు. ॥ 190 ॥ 


తే. నలువ సన్నంబుగా దీనినడుము గీసి 
యౌవనమునకు నిచ్చె నాయంశమెల్ల 
నది యుపాదానమునం గదా యిది సృజించె 
నున్నతములైనయే తత్సయోధరముల. ॥|191॥ 


చ. అరయ ననంగరాజ్యవిభవాభ్యుదయంబు ప్రకార మిట్లపో 
కర మన దైనయాసుదతికౌను వళిత్రితయంబుచే నిరం 
తరమయి యాక్రమింపబడె దానికి దో డొకపొత్తునం బయో 
ధరములు రాయుచున్నయవి దర్పవిజృంభణలిల యేర్పడన్‌. ॥192॥ 


తే. ప్రబలవక్షోజహేమకుంభములు సూచి 
లలితరోమావలీరజ్జులతికం జూచి 
నాభికూపంబుం జూచి నానయనయుగము 
తృష్ణ వహియించుచున్నది దీనియందు. |॥193॥ 


తే. నాభి యుత్పాటితాలాన నవ్యబిలము 
రోమవల్లరి శృంఖలాదామకంబు 
కామమదవారణమున కీకంబుకంఠి 
వలుదచనుదోయి గురువప్రవాస్తుభూమి. ॥194॥ 


తే. ప్రతిఫలించు ప్రవేణికాభారరచిత 
మల్లికలు రాజతాక్షరమాలికలుగ 
శంబరారాతివిజయశాసనసువర్ల 


పట్టికయుంబోలె నొప్పు నిపపణతివీపవు. ॥195॥ 


క. తనజనకుండు శౌరి సుద 
ర్శనచక్రమునను జయించె జగ మని మరుం డీ 
వనిత యదర్శనకటితట 
ఘనచక్రంబున జయింపంాం దలంచెం జుమీ. |॥196॥ 


శా. ఏదే నొక్కమనోహరాంగకముచే నీయిందుబింబాస్య హే 
లాదర్పంబునం బిప్పలచ్చదము గెల్వంగా. దలంచెం జుమీ 
లేదే నన్యమహీజపత్రములువో లెం గాక యేలా భయ 
ప్రాదుర్భావమునం జలించు నది నిర్వాతప్రదేశంబునన్‌? ॥197॥ 


తే. చిగురుంబోణి భ్రూవల్లరిచిత్రరేఖ 
యింతినాస తిలోత్తమ యింత నిజము 
చెలువయూరుకాండద్వయీసృష్టి రంభ 
మానినీమణిమధురోక్తి మంజుఘోష. |॥198॥ 


తే. ఊరుకాండద్వయమున నీయుత్పలాక్షి 
సమదవారణరాజహస్తంబు గెలిచె 
నదియ కారణముగ గదా యధికలజ్జం 
బొంది ముడింగించునది యాస్యపుష్కరంబు. | 199 ॥ 


తే. వనిత నానారదాహ్లాదివదనకమల 
నీలకుంతల కుచశైలశీలిభృగువు 
చామ శ్రీమహాభారతనర్గయోగ్య 
కారణవ్యాసకలి తోరుగౌరమహిమ. ॥200॥ 


చ. సుదతి మనంబునం దలంచి చూడం జతుర్దశియౌ నరుంధతీ 
మదనవురంధ్రిదైత్యరిపుమానవతీనవమాతృకాజన 
త్రిదశవరేణ్యభామలకు దివ్యమహామహిమానుభావసం 
పద నటు గాక గుల్భపరిపాటి కదృశ్యత సంఘటిల్లునే? ॥201॥ 


సీ. పల్లవంబులు దీనిపదకాంతిలవములై 
పల్లవశబ్దలాభంబు నొందె( 
బపడంబుమీ.దికోపముననో యీకాంత 
పాదంబు లత్యంతపాటలములు 
శుద్ధపార్లులు గానం జూ టనియంఘ్రులు 
గరియూథపతియానగరిమ గెలిచెం 
దోయజబభ్రాంతినో యాయింతియడుగుల 
నలువొప్పం బాయకున్నయది లక్ష్మి 
తే. తరుణిపదములయది యలక్తకరసంబొ? 
కాక త్రైలోక్యభామాభిరామమౌళి 
భాగవిన్యాససంలగ్నబహుళనూత్న 
చారుసీమంతసీమసిందూరరజమొ? ॥202॥ 


తే. శిశిరకాలంబునందు నిశ్శేష మైన 


జలజసస్యంబు సృజియింపందలంచి బ్రహ్మ 
యాచరింపండె యాకాంతయాస్యహస్త 
పాదనాభాగ్యములయందు. బంచభిక్ష. |॥203॥ 


క. వినుతయశఃపాదాంగు 
ష్టనఖాస్యము లనెడిపూర్ణచంద్రచతుష్కం 
బును ధరియించుట నొకొ యీ 
వనిత చతుష్టష్టికళల వాసన కెక్కెన్‌. |॥204॥ 


చ. అని చికురాదియుం బదనఖాంతముగాం జిగురాకుంబోడి నె 
మనమున సంస్తుతించి యసమానవిలాసకళావినిర్జితా 
తనుం దను నవ్వధూమణికి? దత్సమయంబున(జూవ వెండి యొ 
య్యన దిగడాంచె భూపతి దిశాధిపకల్పిత యైనశాంబరిన్‌. |205॥ 


ఆశ్వాసాంతము 


ఉ. భానుసమాన! మానగుణబంధుర ! బంధురమానిదాన! దా 
నానుకృతాంబువాహధ నదాంబుదవాహనకామధేనుసం 
తానకకర్ణ! కర్ణసుఖదాయివచోరచనాధురీణ! రీ 
ణానతరాజ! రాజమకుటాంఘ్రిసరోరుహభావితాత్మకా! ॥206 ॥ 


క. కమలభవవంశపావన! 
విమలాంతఃకరణ! బాహువిక్రమకేళీ 
యమళార్జ్దునమదభంజన! 
సమరార్డున! నిరభిసంధిసొజన్యనిధీ! |1207|॥ 


స్రగ్విణి. తల్లమాంబాసుతా! ధైర్యహేమాచలా! 
పల్లవాదిత్యసౌభాగ్యభాగ్యోదయా! 
పల్లవోష్టికుచప్రాంతభాగద్వయీ 
గల్లపాళలసత్కామముద్రాంకురా! |208॥ 


గద్యము. ఇది _ శ్రీమత్కమలనాభపౌత్త  మారయామాత్యపుత్త _సకలవిద్యాసనాథ 
శ్రీనాథప్రణీతం బైనశృంగారనైషధకావ్యంబునందు' దృతీయాశ్వాసము. 


[1] ‘కటికతనంబు( బూని' అని పా 

[2] “తలప నధమర్లుం డొక్కప్రధానమాత్ర, మిచట నొక్కటి గొని' అని వ్రా.ప్ర. 

[3] “బోరన నాజీయాజీ మీ పొంగె” అని పా. 

[4] 'దలంప రుచియింప వట్టిచందంబు గాంగ' అని పా. 

[5] ఈ పద్యము పూర్వముద్రితపుస్తకములలో లేదు. వ్రాతపుస్తకములో దొరికినది. 
[6] 'బలభేదిముఖచతుర్చర్దిర్ముఖోన్మనః, ప్రతిబంధవాగురాపాశ మొక్కొ” అని పా. 


శ్రీరస్తు 


శృంగారనైషధము 
లా 
చతుర్దాశ్వాసము 
థ్‌ 
—2హూ? ఎహ్టత్లకల---. 
శ్రీమచ్చరణాంభో, రుహ 
చామీకరకటకఘటితసమదారాతి 


సోమ? దయారఘురామ! ర 
మామందిరలసదపాంగ! మామిడిసింగా! |1॥ 


నలుని రాయబారము 


వ. అవధరింపు మివ్విధంబున విబుధమాయాంధకారంబు దూరం బగుటయుం గట్టెదుర 
నాజగజెట్టి జవనిక వాయందట్టినం బొడసూపుబహురూపుతెజుంగున, 
జలధరతిరోధానంబు వాసినం బ్రకాశించు నాహిమధామునిపగిది, నవిద్యావరణంబు 
విరిసినం దోదుపరమాత్మునిప్రకారంబున, దోహదపలాలజాలంబు  విరిసినం 
బ్రేక్షణీయం బగుపుండ్రేక్షుకాండంబుభంగిం బరమాద్భుతాస్తనిమేషముద్రుండును 
నిర్ణిదరో మప్రరోష ముండును నిశ్చలాంగుండును వైశాఖస్థానకలితుండును 
నిర్వికారుండును నై నై భీముభూపాలపుత్తికకు నేత్రవిషయూభావంబు భజియించె, నప్పు 
డప్పుడమిటేనిం గనుంగొని సంభ్రమంబును భయంబును అజ్ఞయు మనంబునం 
బెనంగొనంగ నంగనాజనులు 
సమయ సముత్దాన రుళయుళాయమాన మణిత్తులాకోటివాచాటీభవతృభాభవనాళిందంబుగా 
నందజుం ప్రత్యుత్థానంబు సేసిరి. ధీరోదాత్త గావున నయ్యాదిగర్భేశ్వరి 
సమున్నతకనకాసనంబున మున్నున్నయునికిన యుండి యనిర్వచనీయం 
బైనయానందంబు డెందంబున ననుభవించుచు “నెవ్వండ? వెందుండి యేతెంచి, 
తెట్టు వచ్చితి? వని యడుగనుండి మరలం జంద్రుండొ! యుపే ంద్రుండో ! కంతుండో! 
జయంతుండో! | యని సందియం బందుచు మొదల హంసంబు 
సరసబిసనీపలాశంబుమీందం జరణనఖాగ్రంబున  లిభఖియించి చూపినం 
జూచినచిత్రరూపంబుతో రూపంబు సంవదించుటం జేసి యీతండు నిషధరాజని 
యెటింగియు శుద్ధాంతసదనప్రవేశంబు దుర్లభంబు గావున మిగుల విశ్వసింపక 
నిమేషనిస్సృహంబు లైనవిలోవనంబుల సాద్భుతంబును  సకౌతుకంబును 
సానురాగంటేనుంగా విలోకించుచు. |2 ॥ 


తే. అతివ మిథ్యావలోకనాభ్యాసకలన 
నిజముగా రాజు: జూచియు నెమ్మనమున( 
దాల్పదయ్యెను శాలీనతాభరంబు 
తధథ్యమిధ్యావివిక్తి ముగ్గలకు( గలదె?॥3॥ 


ఉ. కేవలసాధ్వసంబున సఖీజను లూరక యుండగా మనో 
భావపిధానయత్నపరిపాటి ననాదరముద్రచేం దిరో 


భావము నొందంజేసి ముఖపద్మ మొకంచుక వాల్చి పల్కె నా 
నావిధచిత్రవాక్యరచనాచణ భీమతనూజ నేర్చునన్‌. |4॥ 


సి. ప్రణతమౌలిమణిప్రభానికాయంబుతో 
బానీయమున నర్హ్యపాద్య మీగి 
యత్యంతమధురవాక్యప్రపంచేములతో 
శర్కరాదులమధుపర్క మీగి 
ప్రవిమలం బైనసద్భావవైభవముతో! 
బృథులకాంచనరత్నపీఠ మీగి 
పరమసీవావిధావిరచితాంజలి తోడ 
బ్రముదితం బగుమనఃపద్మ మీగి 
తే. యాతిథేయుల కభినవాయాతుం డైన 
యతిథి తనయింటి కేతెంచునపుడు సేయు 
సత్మ్రియాచారవిధికలాసరణి యండ్రు 
ధర్మశాస్త్రోపనిషదర్థధర్మవిదులు. |5 || 


తే. అనఘ! యిదె హేమరత్నసింహాసనంబు 
ఇచ్చగలదేనిం గూర్చుండు మిందు వచ్చి 
కాక కార్యాంతరాసక్తికారణముగ 
నే.గ.దల(చినవాడవో యెచటికైన? |6॥ 


తే. నవశిరీషసుమంబులనవకమునకు 
నన్నదమ్ములు వోని నీయడుగుందమ్ము 
లెంతదూరంబు నడపింప నిచ్చగించె 
నొక్కొ నిర్ణయ మైననీయుల్ల మిపుడు?॥7॥ 


సీ. ఏదేశమున నుండి యెచ్చోటి కేంగెదు? 

సంకేత మెయ్యది సంజ్ఞ నీకు? 
రక్షాధికృతజనవ్రాతపాలిత మైన 

శుద్ధాంత మెబ్బంగి( జొచ్చి తిపుడు? 
ఫల మేమియొక్కొ యాపటుసాహసమునకు 

మము గృతార్థలం జేయుక్రమముదక్క 
నాభీలదౌవారికాంధంకరణి యైన 

శక్తి ని కేవిద్య సంభవించె? 
తే. నైలుండవొ! మైలబిలుకూర్మి యాత్మజుండవ్‌ొ! 
పంచబాణుండవొ! దేవపతిసుతు(డవొ! 
చంద్రుండవొ! యింకం బెక్కుభాషణము లేల! 
నిజము దప్పక చెప్పుము నిషధపతివా! 18 | 


క. ఆరము నీయుదయమునకు 
గారణమై యేకులంబు గాంభీత్యమునన్‌ 
దారాపతి( గన్న పయః 
పారావారంబుతోడ( బ్రతిఘటియించెన్‌?॥9 ॥ 


తే. మానవుండ వైతివేని యిమ్మహి కృతార్థ 


విబుధలోకంబ లోకంబు వేల్చ వేని 
భువనముల కెల్ల మీం దధోభువన మీవు 
భుజగరాజాన్వయమునందు. బుట్టితేని. 10 ॥ 


ఉ. వానిం బ్రశంససీయందగువాండు కృతార్థతముండు వానిచే 
నీనిఖిలంబు పావన మహినకృపావిభవిం బెలర్ప నె 
వ్వానిగృహాంగణంబునకు వచ్చెడిత్రోవరజంబులందు నీ 
మానితపాదయుగ్మక మమర్చు( బ్రఫుల్లసరోజదామమున్‌. ॥11॥ 


వ. గుణాద్భుతం బైనవదార్థంబు వర్ణింపకునికి యసహ్యశల్యం బైనవార్డస్మవైఫల్యంబు 
ధూర్దటిజటాకిరీటాలంకారం బైనశశాంకునిసౌకుమార్యంబును చ... 
నుత్పత్తిస్థానం బగుపయోనిధానంబు ర్యంబును 
విశ్వవిశ్వంభరాంభోజకర్ణికాయమానం బగునువర్ణాహార్యంబు ధైర్యంబును 
విభ్రమభ్రూలతాభంగలీలావిజితసుమనస్సాయకవిలాసరేఖాసారం బై ' నిర్వికారం 
బైనయాకారం బెవ్వరియందునుం గలదె! యేము కృతార్థల మైతిమి. , మాజన్మంబులు 
సఫలంబు అయ్యె. మావిలోచనంబులు భాగ్యంబులు సేసె. వినులు 
భవదుదంతశ్రవణకుతూహలాధీనంబు లయియున్నయవి. వాగమృతంబు వానికిం 
బ్రసాదింపు మనుటయు. |12 | 


ఉ. అంకిలి లేక యప్పు డరుణాధరపల్లవనిర్గతంబు లై 
పంకరుహాయతాక్షి నునుణుల్కులు 'తేనియ లొల్కుచున్‌ శ్ర శ్రవో 
లంకృతులై నృపాలుమది లగ్నము అయ్యె వినోదలిల కై 
మంకనపూవుంజాపమున మన్మథుం డేసినతూపులో యనన్‌. ॥13॥ 


వ. అనంతరంబ దమయంతీశాసనంబున నభీజనంబు కనకాసనంబు వెట్టిన. ॥14॥ 


ఆ. అవ్వరాసనంబునందు నాసినుండై 
యర్భుం డుదయశిఖరియందు బోలె 
గొనియె నిషధరాజు వనజాతముఖులచే 
నాతిథేయ మయినయర్హ్యపూజ. |15 ॥ 


వ. ఇట్లు సంభావితుండై యంభో రుహాక్షులు తన్ను వీక్షించుచు సంజాతకౌతుకంబున 
వింజమా కిడినభంగి నూరకుండ సప్పుణ్యశ్లోకుండు 
న బైనయెలుంగున దమయంతి నుద్దేశించి. ॥16॥ 


సీ. ఏను దిక్చతులయాస్థానంబునం దుండి 
యరుగు'దెంచితి నీకు నతిథి నగుచు 
బ్రాణంబులును బోలె నంతరంగమునందుం 
దత్కార్యభరమును దాల్చినాండం 
జరితార్ధముగం జేయం జను నాదుదూత్యంబు 
నాతిథ్యసత్కార మదియ నాకు. 
గాలయాపన సేయం గాదు నిశ్చయముపై( 
గర్తవ్య మగునట్టి కార్యమునను 
తే. నుల్ల మిప్పు డేకాగ్రమై యున్నయదియె? 
యవసరం బౌనె దేవరహస్యమునకు? 


వింతవారలు లేరుగా యింత నంత? 
నువిద! మనవారలేకదా యున్నవారు?॥17॥ 


క. నాకౌకఃప్రవరులు ని 
న్నాకాంక్షించిన ప్రయోజనాంశము దిరమై 
యాకర్ణింపుము చెప్పెద 
నాకర్ణపుటాయతాక్షి! యవధానమునన్‌. | 18 ॥ 


వ. పాకశాసన పావక పరేతరాజ పాశపాణులు పుత్తేరం బని పూని వచ్చితిం జిత్తగించి 
యక్కార్యంబు విను, మప్పరమపురుషులు పరిషన్మధ్యంబునం బంకజాసను 
తనూభవునివలన ద్రభువనమోహనంబు లైన 
నీరూపలావణ్యవిలాసవిభ్రమాదిగుణంబులు విని వినుకలి వలవంత నెంతయు. 
జలించి పంబషు లుంఠితధైర్యవిత్రంబు లగు తమచిత్తంబులం గలవృత్తాంతంబు 
లంతయుం దెలియం జెప్పి, రిప్పు డయ్యాశాపతు లాశాపాశంబుల( గట్టువడినారు. 
వారియందును సంక్రందనుండు. |॥19॥ 


తే. నందనో, ద్యానవీథికాంతరములందు. 
బూర్లచంద్రాన్య! విహరింప బోవ వెజుచు 
గల్పతరుపల్లవంబులు గమిచి మేసి 
కోకిలం బెప్టు గూయునో కొసరి యనుచు. ॥20॥ 


తే. పరమ మగుకోటి కెక్కె నోపద్మనయన! 
నవనవం బైననీజవ్వనంబుతొన 
యసమబాణునిచాపంబునందు గుణము 
భామ! నీయందు సుత్రాముప్రేమగుణము. |21॥ 


ఉ. ఆరసి చూచి తాపమునయందును రూపమునందు. బూర్లిమా 
తారకరాజుగాం దలంచి తన్వి! భవద్విరహాతురుండు జం 
భారి నిగుడు భ్రాంతి నుదయావసరంబుల నొద్దనుండి రో 
షారుణ మైనలోచనసహస్రము బాలసహస్రభానుపైన్‌. 22 | 


తే. మూండుకన్నులవేల్చుతో మోహరించి 
నేడు దేహంబు లేక యున్నాండు దాను 
వేయికన్నులవేల్పుతో విగ్రహించి 
వనిత! యిం కేమి గానున్నవా(డొ మరుండు. 23 | 


చ.* చిలుకలు వల్మునో చెవులు చిల్లులు వోవ(గ నంచు నెన్నండున్‌ 
వెలలండు నందనోపవనవిథులకై యటు మౌళిభాగని 
రృలశశిరేఖమీందియపరాధమునన్‌ గజదైత్యశాసనుం 
గొలువ(డు పాకశాసనుండు గోమలి! నీపయి కూర్మిపెంపునన్‌. ॥24|॥ 


తే.* స్మరశిలీిముఖకుసుమకేసరపరాగ 
ధూలళిపాళిక చుళుకించెం దూర్చుదిక్కు 
ఇంతి! వేగన్నులును గానం డింద్రుం డిపుడు 
నీవిలాసంబుపెంపు వర్ణింపందరమె. ॥25 ॥ 


తే. విరహతాపప్రశాంతికై విబుధపతికి 
నార్దుపర్యంకవిధికిం గా నపచయింప 
బరులలేములు వాపంగం బాలుపడిన 
యమరతరువుల కొదవెం బుప్పములలేమి. ॥26 ॥ 


మ. విను వైదర్శి! భవద్వియోగదవధూద్వేగంబు వారించుచున్‌ 
దినముల్‌ పుచ్చుచునున్నవాండు విబుధాధీశుండు మందాకినీ 
కనకాంభోరుహనాళకల్పితనవాకల్పంబులం జారునం 
దనమందారతరుప్రవాళమయచింతారత్నతల్పంబులన్‌. | 27 | 


ఉ. పుష్పధనుర్లతామధుపపుంజగుణక్వణనం బొనర్చి వా 
స్తోప్పతికర్ణముల్‌ మనసిజుండు చెవుడ్చడం జేసె నక్కటా! 
గీప్పతి యేమి చెప్ప నిటం గ్రింద బలారికి- గామవిక్రియా 
దుష్పథవృత్తికిన్‌ మనను దూర్చమికై బహునీతిశాస్త్రముల్‌. |28 | 


తే. చెలువ! జంభారియాసకుం గొలంది యేది? 
తా సహస్రాక్షుండై యుండి దైన్యవృత్తి 
నభిలషించుచునున్నవాః డాత్మలొనం 
జంచలం బైననీకటాక్షాంచలంబు. ॥29 ॥ 


క వివేల్ళు సోమపీథులు 
సేవింతురు ముఖ్యతనువు శివునకు నేవే 
ల్పేవేల్పు వెలుంగులకు గని 
యావేలుపు నిను వరింప నాకాంక్షించెన్‌. || 30 ॥ 


“. స్థాణునిలోచనాంచలము దాపు(గ దీవ్ర తరార్చున్ల నిజ 
ప్రాణముం గొన్ననా(టిపగ యాత్మందలంచియొ నీకటాక్షదృ 
క్కోణము ప్రాఫున న్మరుండు గోల్కొని పంత మెలర్చంగా గొనెన్‌ 
చార తము... బావకుభూరిమనోభిమానమున్‌. ॥ 31॥ 


తే. ఉవిద! సోమరసం బన్న నోకిలించు 
నడిచిపడు నాజ్యహామమంత్రాహుతులకు 
నిచ్చ సేయండు మనములో నిధ్మములకుం 
బావకుండ నేండెల్లి నీపై విరాళి.॥32|॥ 


తే. తరుణి! యాత్మప్రతాప aes జేసి 
పుప్పనారాచుం డగ్నికి బుద్ధి సె 
'నాత్మ వత్సర్వభూతాని' మనెడి నీతి 
నన్యతాపంబు శిఖి మానునట్టు గాంగ. ॥|33॥ 


క. కుసుమాయుధబాణంబుల. 
గసుగంది భవద్వియోగకలుషత నర్చా 
వసరంబుల నర్చకు లిడు 
కుసుమములకు వెజచు వహ్ని కువలయనేత్రా! |34॥ 


ఉ. బాలిక! నీవు హేతువుగ భానుకులాభరణంబు దక్షిణం 


బేలెడురాజు ధర్మముల కెల్లను గందువ ధర్మరాజు లో 
దాలి మనోభవాగ్నిం దనతాలిమి నాహుతిగాం గ్రమంబునన్‌ 
వేలుచుచున్నవాం డభినివిష్టసుఖైకఫ లాభాకాంక్షియై. | 35 ॥ 


క. చండజ్వరజరరమును 

బాండురమును నైనమేను బాలిక! తాల్చెన్‌ 
దండధరుం డిపుడు సుమనః 
కాండౌజఃకీర్తిభారకలితుండ పోలెన్‌. 36 | 


క. బిసరుహలోచన! సంధ్యా 
ఘుసృృణసమాలంభకర్శకుతుకారంభ 
వ్యసనసముజ్జృంభిత యగు 

దెస నేలెడురాజు నిను మదిం గామించెన్‌. |॥37 ॥ 


క. మదిరాక్షి! జలధి నశ్వా 

వదనొక్టత మైనహవ్యవాహను పోలెన్‌ 
హృదయస్థానస్థిత మగు 

మదనానల మబ్ధిరాజుమద మణంగించెన్‌.|॥38|॥ 


తే. తరుణి! తద్భుజమధ్యమధ్యంబునందు 
Se Sores మెజయు( 

దన్న మగ్నమదనాస్తతతులచేత 

నక్షణంబ శతచ్చిద్రమైనభంగి. | 39 ॥ 


వ. ఈచందంబునం ద్రిలోకతిలకులగు నాదిశావల్లభులు భవదాయల్లకభరం బను వెల్లి 
మునుగంబాజు నెల్లి నీస్వయంవరమహోత్సవం బని విని తపనసంకాశంబు 
లైనవిమానంబు లెక్కి యేతదర్ధంబున నిజశుద్ధాంతకాంతాజనంబు 
విరహసంతాపభాజనంబుగా _ నిశితనిస్తింశనీకాశం బగునాకాశంబు డిగ్గి 
పాదార్పణానుగ్రహంబున మహీమండలంబు గృతార్థంబుగా నిప్పు డిప్పురంబున 
కనతిదూరంబుననున్నవారు. యదృచ్చాగతుం డైననన్నుం గనుంగొని నామనంబున 
సందేశాక్షరంబులు వ్రాసి జంగమలేఖంబు గావించి నీసకాశంబునకుం బుత్తెంచిరి. 
కుసుమశరభిల్లశరశల్యవిశల్యెషధీవల్లి వగునిన్నుం బరిష్వంగంబు సేయను, 
ననంగలిలాలహరీతుషారం బగునీశరీరంబుసోకున నంతరంగపరితాపం 
బపనయింపను, నిప్పితపీతాదర్పంబులగు నీయంగంబు లపాంగంబులకు లేపం 


బొనర్పను, బ్రసవనారాచశరాసనాతివిభ్రమభ్రూవిలాసం 
బగునీముఖశ్రీసముల్లాసంబునకు నుల్లసిల్లను, 
సుమనగకో! దండచండాలసంస్ప ఎపి దోషదూషితు లగుతమ్ము 
నీకటాక్షవిశేషసాంద్రచంద్రాతపా కంబుల నభిషేకింపను, 
భవచ్చరణకమలసేవాహితమహత్త్వంబున మదనాపమృత్యుదేవతవలన 


నిజప్రాణంబులకు( బరిత్రాణంబు( గావింపనుం దలంచుచున్నవారు. 
కుశలప్రశ్నపూర్వకంబుగా నాగీర్వాణులు నీకుం జెప్పుమనినపలుకులు గొన్ని గలవు 
వాని నాకర్ణింపుము. 40|| 


క్‌, ఆదిత్యుల మగుమాకును 
నీదోర్లతికాయుగంబు నిర్భరసుఖవ 


రోదయకారణ మె సం 
2 యూ 
నాదించుం గాక తరుణి! పరివేషంబుల్‌. |41॥ 


శా. జెదాసీన్యము నుజ్జగించి విను వాక్యం బస్మదీయంబు మి 
థ్యాదోషం బొకయింత లేమి కఖిలాంతర్యామి త్రైలోక్యమ 
ర్యాదాస్థాపకుం డంగజుండు గుణీ యాయర్ధంబు నిక్కంబు 
పాదాంభోజరజఃప్రసాదములు మా ప్రాణంబు లబ్దాననా! ॥42 | 


శా. మాదివ్యత్వము నీకు నిత్తు మని సంభావింప సి గ్గయ్యెడిన్‌ 
వైదర్భీ! భవదియరూపవిభవైశ్వర్యంబు మాభూమియం 
దెదీ? దీనికి? బ్రత్యయం బిదియ పో యే మెల్లనుం గూడి నీ 
పాదాంభోజము లాశ్రయించెదము తాత్పర్యంబు సంధిల్లగన్‌. ॥43 ॥ 


మహాస్రగ్ధర. త్వదరాళభ్రూలతాద్వం 
ద్వమున మదను+ డోతన్వి ధన్విత్వ మొందెం 


ద్వదుదంచన్మందహాసో 
దయము వనిత! కందర్చు జైత్రాస్తుం జేసెం 
ద్వదపాంగాలోకనత్రీ 


తరుణి! మరుని మత్స్యధ్వజుం గా నొనర్చెం 
ద్వదధీనం బెల్ల సాము 
ర్ధ్యము రతిపతికిం దామ్రబింబాధరోషి! ॥44॥ 


భా. నీలావణ్యపయోధియందు నలరు న్నేత్రాబ్బముల్‌ నీమనో 
జ్ఞాలాపంబులయందు గర్లములు నీయాలింగన ప్రక్రియా 
కేలి న్మేనులు నీముఖాస్వదనసక్తి న్నాలుకల్‌ మాకు నో 
బాలా! స్వష్నసమాగమంబుల నిశాపర్యంతయామంబులన్‌. |45 ॥ 


వ. అని బృందారకచతుష్టయంబు నీతో జెప్పు మనెం గావున. |46॥ 


క. సురసార్దవాచిక స్ర 
కృరిపాటీవిశదరసనపత్తుండ నగు న 
న్నరవిందపత్తలోచన! = 
చరితార్థుని( జేయు కార్యసాఫల్యమునన్‌. 47 ॥ 


చ.* అమరపతి న్వరించెదవాొ! హవ్యవహున్‌ చరణంబు ద్రొక్కెదో! 
శమనునిం జెట్టపట్టెదవొ! సాగరవల్లభుం బెండ్లియాడెదో! 
ప్రమదము గౌతుకంబు ననురాగము పెంపును సొంపు మీజంగాం 
గమలదళాక్షి! యొక్కరునిం గరైకొనుమా యనుమాన మేటికిన్‌? |48 ॥ 


వ. అనిన విని యయ్యంబుజాక్షి యక్షిభ్రువవిశేషవిశ్రమంబున ననాదరంబు దెల్పుచు 
నలవోకగా దిగీశసందేశం బాకర్ణించి యారాజకుమారున కి ట్లనియె. 49 ॥ 


తే. ప్రశ్న మొక్కటి యొక్కటి ప్రతివచనము 
యుక్తి యనుకూల మై యుండ దుభయమునకు 
నేను నీవంశనామంబు లెవ్వి యనిన 
నెవ్వరినొ ప్రస్తుతించితి వింతతడవు. ॥50 ॥ 


క. ఒకచోటం బ్రకాశించియు 
నొకచోట నిగూఢ యగుచు నొదవించెం గౌ 
తుకలక్ష్మి నీసరస్వతి 
ప్రకటయు గూఢ(యును నగుసరస్వతి వోలెన్‌. 51 ॥ 


తే. అధికతరు లై సం గాని దిశాధిపతులు 
కౌతుకము నాకు నీవంశకథలయందు 
దప్పి గొన్నట్టివారి కాదప్పి దీజ 
సలిలహపూరంబు హితవా! యాజ్యంబు హితవా!॥52 ॥ 


వ. ఏను జేసినప్రశ్నంబునకు నుత్తరంబు నీమింద నప్పై యున్నయది యిప్పుడైన 
నాబుణంబుం దీర్చుకొనుము. భవాదృశం బైననాయకరత్నంబు నేవంశంబు భరించె? 
నేవర్ణ్లంబులు నీపుణ్యనామంబునకుం బ్రకాశకంబు లైనయవి? యని పరిమితంబుగాం 
బలికి కుండిననరేంద్రనందన యూరకుండుటయు నన్నిషధమండలాధీశ్వరుండు. ॥ 
53|| 


ఉ. తామరసా! వంశకథ దవ్వుల నుండంగ నిమ్ము చెప్పగా 
దేమిటికన్న నైజ మగుహినత గల్లినం జెప్పు టొచ్చె ము 
ద్రామత గల్ల నేని నుచితం బయి యుండదు సెప్పికొంట నే 
మెయిం బ్రేష్యభావము వహించి నికృష్ణత నేంగుదెంచుటన్‌. ॥54॥ 


తే. ఇంతమాత్రంబు సెప్పెద నెజీంగికొనుము 
నృపతికన్యవు గడుమాననీయ వగుట 
మైత్రి కణ సెయం దగ దేను మసుజవిభుండ 
రాజవంశకరీరుండ రాజవదన! |॥|55 | 


ఉ. పే రడుగం దలంచెదవొ? భీమతనూభవ! యావిచారముం 
దూరము సేయు మెవ్వరికి దోషము తాం దనపేరు సెప్పు టా 
చారపరంపరాస్థితికి శాస్త్రము మూలము శాస్త్రచోదితా 
చారవివేకహీనుం డగు జాల్ముని మెత్తురె పండితోత్తముల్‌! 56 ॥ 


వ. అదియునుం గాక. ॥57 ॥ 


క. కువలయనేత్ర! సమక్ష 
వ్యవహారంబునకు యుష్మదస్మత్సదముల్‌ 
శ్రవణశ్రావణయోగ్యము 
లవుచుండంగం బేరు సెప్ప నడుగంగ నేలా? 58 ॥ 


సీ. అని శారదం బైనవనమయూరము వోలె 
నహితాపకారకుం డత(డు పలుక 
రాజహంసియు. బోలె రమణీలలామంబు 
పదములం దనురాగ ముదయ మొంద 
సమయోచితంబుగా సారసన్య మొప్పాక 
బలికె ని ట్లని మహీపాలుతోడ 
నన్వయం బెజీంగించి యభిధాన మెజీంగింప 
కునికి మ మ్మాదరించినతెజంగె? 


తే. యనఘ? మము నీవు వంచింప నభిలషించె 
దేము నేరమె వంచింప నిపుడు నిన్ను? 

బేరు సెప్పిన నీ కనాచార మేని 

మాకు నాయంబె నీతోడ మాటలాడ. |59॥ 


తే. అన్యపురుషులతోడ నెయ్యంపుగోష్టి 
యధిప! మముంబోటిరాజకన్యకల కగునె? 
యది కులాబలాచారసహాసనాస 
హాలిసాహసకౌతూహలావసథము. | 60 ॥ 


క. తగవే కులకన్యలకును 
మగవారలతోడ రూపమహనీయులతో 
మిగులంగం దడవు లోపలి 
నగళులలో మాటలాడ నయతత్త్వనిధీ. | 61 | 


వ. అనిన విని ప్రతిబంధరచనాచాతుర్యంబును మనంబునం దభినందించుచు. 
బ్రత్యుత్తరంబు వేజొండు వెదకి పొడగానలేక యాలోకోః త్తరచరిత్రుండు 
విదర్భరాజపుత్తిం గనుంగొని నేత్రాంచలంబుల నలంతినవ్వు దొలంకాడ ని ట్లనియె. ॥ 
62|| 


ర్‌ 


. వామాక్షి! మాక్షికస్వాదుపేశల మైన 
పలు కేల యొరులపై( బాజవైవణి 
జంచద్రసామృతన్నానపేశల మైన 
దృగ్విలాసము. జేర్చు దివిజులందు 
సఫలంబు సేయు మత్సమధికాయాసంబు 
నేను జెప్పినకార్య మిచ్చగించి 
దేవతాపతిభక్తి, దిరముగా మది నిల్పి 
ప్రకటకల్యాణవైభవము నొందు 
తే. వెలది! నామీందం గడుంగృపావిలసనంబు 
నాటి చూచినచూపుమన్ననయ చాలు 
నాకు గా నుద్ధరింపుము నాకవిభుల 
హస్తములు మోడ్చి వెండెద నాదరమున. ॥|63 | 


తే. ఇందుబింబాస్య! నారాక కెదురుచూచు 
నయనములు వెయు విరియించి నాకభర్త 
యుదిలకొనుచున్నవా రార్తినున్న ముగురు 
గాలయాపన సేయంగాం గాదు నీకు. ||64॥ 


చ.* హరిహయుం డేమి యయ్యె నొకండా! మదనానలతాపవేదనన్‌? 
వరుణుడు విప్రయోగమున వాడండె యింతకు? దండపాణి దా 
విరహభరంబున న్మిగుల వేంగడె! నొ వ్వంజె వీత్రిహోః త్రుండుం 
బరిసరకేళికాననసమాగతమందసమీరణంబులన్‌. | 65 ॥ 


వ. అనిన విదర్భరాజకన్యక యా రాజకుమారున కి ట్లనియె. | 66 | 
తే. |[1అలంతినవ్వు ప్రగల్భతాహంకరణము 


కాదు కా దంట వాచావిగర్హణంబు 
పలుకకుంట తిరస్కారకలనముద్ర 
గానం బ్రత్యుత్తరం బిచ్చుదాన నీకు. || 67॥ 


సీ, అమరాంగనాసంగమాభిశోభితు. డైన 

హరి కేల మానుషీపరిచయంబు? 
యారకూటకలాప మర్హ మే కలవాని! 

క్రే నర్త నే నిర్దరేశ్వరునకు? 
కామింతునే యేను వైమానికాధీశు 

హస్తిం గామించునే హరిణరమణి? 
నభిలలోకాధీశు( డమరేంద్రుః డెక్కడ? 

నే నెక్కడ వరాటి నెన్ని చూడ? 
తే. నలపతివ్రతయైన యేం దలంప నొరునిః 
దివిరి నిందించి యెం బ్రస్తుతించి యేని 
నలినబిససూత్రమును బురంధ్రులతలంపు 
సమము బ్రెయ్యును లవచాపలమున నైన. | 68॥ 


చ. అటు దగునే సురేశ్వరునియంతటివాం డఖిలాప్పరోంగనా 
విటుం డొకమర్త్యభామినికి వేడుక సేయుచు నున్నవాండు! వి 
స్ఫుటబహురత్నభూషణవిభూషితు లయ్యెడురాచవారికిన్‌ 
గటకట యారకూటకటకంబు రుచించునొ కాక యొక్కెడన్‌. ||69 | 


మ. వినుమా నాదుప్రతిజ్ఞ తత్పరత నుర్వీనాథ! యే నైషధేం 
ద్రు, నవశ్యంబు వరింతు నాధరణినాథుం డాత్మ న న్నాల్లండే 
ననుమానింపక యిత్తు నవ్విభునకుం బ్రాణంబు సద్భక్తిమై 
ననలోద్చంధనవారి మజ్జ నవిధావ్యాపారపారీణతన్‌. || 70 | 


తే. అనుచు. దీక్టంబుగా భీమతనయ పలుక 
నెలుంగు వినువెడ్క. గోయిల నెగిచినట్లు 
విబుధరాజప్రసంగంబు విస్తరించి 
మజీయుం బలికింపం దలంచి యమ్మనుజవిభుండు. | 71 ॥ 


వ. వెండియు దమయంతి నుద్దేశించి. | 72॥ 


క. నిణుపేదయింటి కేటికిం 
బజతెంచు నిధాన? మట్టు పజతెంచిన యే 
నిఖుపేద యభాగ్యతం దలు 
పిశియంగ నిడు కాక చొరంగ నిచ్చునె దానిన్‌. 73 ॥ 


సీ. ముగ్ధత్వమునం జంద్రముఖి పరాజ్ముఖి వయ్యె 
దేల భాగ్యంబు ని న్నెదురుకొనంగ? 
నమృతాంధసుల నొల్లనను మానవియుం గల్లె 
నీలాగుం గంటిమే కాలగతుల? 
యాగాదిదుర్లభం బైనదేవత్వంబు 
నీ కొల్లబా టయ్యె నేడు సూడ 


ర్‌ 


వ. 


తే. 


రసయోగమున సువర్ణ్లత్వ మొందుట మేలొ? 
యినుము దాం దానయై యునికి మేలొ? 

తే. యకటకట! సర్వగిర్వాణమకుటఘటిత 

మణిగణ విభాసమానకోములపదాబ్ద 

సురగణాధీశు నొల్లక నరుని నొకని 

నభిలషించెడుని న్నేమి యనంగం గలదు? |॥74॥ 


రజ్జువల్లరిమీందం బ్రణయంబు గల దేని 
యంతరిక్షం బేలుహరి వరించు 

నగ్ని కాహుతిగాగ నాత్మ గోరుదు వేని 
జాతవేదునియదృష్టము ఫలించు 

సలిలప్రవేశంబు సమ్మతించెద వేని 
నంబుధీశ్వరుండు పుణ్యంబు సేయు 

నెబ్బంగిం బ్రాణ ముపేక్షించితేనియు 
వైవస్వతుని కబ్బు నాంఛితంబు 

తే. ఘట్టకుటికాప్రభాతంబు క్రమము నంది 

దమసహోదరి నీకు నయ్యమరవరుల 

నొల్ల ననియును దుదిం బొందకుండరాదు 

సమ్మతింపుము నామాట చలము మాని. ||75॥ 


. ఒల్ల ననుమాట కర్థమో యుత్సలాక్షి! 


వలతు నను మాటగాదుగా వక్రరితి? 
విధి నిషేధరూపంబు భావించియున్న 
విధియయగు వ్యంగ్యవాసనావిలసనమున. 76 ॥ 


ఇవ్విధం బగునేని. 77 |॥ 


. వెలంది! మైరావతద్వీపకుంభకుచకుంభ 


సంభారహరిదధీశ్వరుని వలతొ? 
జలజాక్షి! నిఖిలతేజస్వి లోకములకు 
నగ్రగణ్యుం డైనయనలు వలతొ? 
తరుణి! లోకాలోకధర్మసంస్థాపన 
ప్రాగల్భ్యనిధి ధర్మరాజు వలతొ? 
పల్లవాధర! విధిప్రథమసర్గాధ్యక్షు 
సప్తపాధోనిధిస్వామి వలతొ? 
తే. వైభవం బిచ్చగించి పావనత. గోరి 
ధర్మశిలత యర్థించి నిర్మలత్వ 
మాసపడి వీరినలువురయందు నొకని 
వేడుమా చూచెదను నీవివేకశక్తి. | 78 ॥ 


అని నృపాలుండు వలుక హస్తాంకసుప్త 
కోమలైకకపోలయై యామృగాక్షి 

వినియె నొకరితి నొకభంగి విననిదయ్యె 
వలచియును నొల్లకయును దద్వాక్యసరణి. || 79 | 


వ. చింతాక్రాంత యయి యొక్కింతతడవు తలవంచికొని విచారించి పదంపడి నిట్టూర్పు 
నిగిడించి యాయిందువదన యారాజకందర్పునిం గనుంగొని సవిషాదంబుగా 
నిట్లనియె. 80 ॥ 


ఉ. నీచరితంబు చూడ నతినిష్టుర మయ్యెడు లోకపాలదు 
ర్వాచికసూచికాంకురపరంపరం దూర్చెదు మాటిమాటికిన్‌ 
నా చెవులందు నీకుం దగునా యిటు సేయంగంణ దప్పనంటి బా 
ధాచరణంబు నైజమ కదా తలపోయం గృతాంతదూతకున్‌. |॥81॥ 


సీ. ఇదె యెల్లి కల్యాణ మేతెంచుచున్నది 

యీయవాచికవార్త లిపుడు మాను 
వర్ణింపు నిషధభూవరుని నోపితి వేని 

నీదోష మఖిలంబు నెడలుంాని 
యుండు నీ విచ్చోట నూజట నేం డెల్లి 

సురల కిష్టేమి వేగిరము వచ్చె? 
నలునిరూపచ్చాయ దిలకించె నీ యందు 

హంస సూపినచిత్ర మాత్మం దలప 
తే. హస్తములు మోడ్చి వేండెద ననఘ! నిన్ను 
మాను మిటణుట్టి యే నీకు మాన్య నేని 
పాకశాసనముఖ్యదిక్సాలవర్య 
పాణిపిీడనకార్యనంప్రార్థనంబు. 82 | 


క. ఈరితి నాతలోదరి 
సారతరసుధార్దుసారసప్రసవరసా 
సారసరసొక్తిసరణి మ 
హారాజకుమారునకు నుపాయన మొసగెన్‌. ||83॥ 


ఉ. మైత్రియుం బ్రేమయు న్మనసు మచ్చికయు న్మెజయ న్వరాటరా 
ట్పుత్రిక పల్కిన న్నిషధభూపతి దైవతకార్యకల్పనా 
సూత్రము దప్ప నీకెలమి సొంపు మదిం దలకొల్పి చిత్రవా 
క్చిత్రశిఖండినందనుండు చేడియ నల్లనం జూచి యిట్లనున్‌. |84॥ 


సీ. హరి కల్చవృక్షంబుం బ్రార్థించి నిను గోరి 

దివికి రావించిన దిక్కు గలదె? 
సర్వకామద మైన సప్తతంతువున ని 

న్నగ్ని గైకొనిన నే మనంగం గలదు? 
తనయొద్ద నున్న వాతాపితాపనునిచే 

నిను నార్కివరముగాః గొనిన నెట్టు? 
కాంక్షించి యడిగినం గామధేనువు నిన్ను 

ద్యాగంబుగా నీదె యంబుపతికిం? 


తే. గాన విను మెను జెప్పినక్రమము లెన్స 
యతివ! వరియింపు వెల్చులయందు నొకని 
భక్తి దివిజులచిత్తంబు పట్టకున్న 
నంతరాయంబు పుట్టుం గార్యముల కెల్ల. |॥|85 | 


వ. అని పలికిన నప్రతివిధానం బైనప్రియావాప్తివిఘాతంబున హృదయంబు గలంగిన. ॥ 
86|| 


సీ. ప్రవిమలాక్షినభో నభస్యాంబుదములకు 
నవవృష్టి ధారలై యవతరిల్లి 
యాకర్ణదీర్హ త్రాంభ రుహములకు 
గమనీయనాళభావము భజించి 
కలితకజ్జలత ముక్తాహారలతలలో 
హరినీలరత్ననాయకత+ దాల్చి 
లలితవక్షోజకుట్టలచుంబనంబున 
మధుపదంపతులసామ్యంబు వడసి 
తే. వేడియశ్రులు నిగుడంగ వెక్కివెక్కి 
యేడ్వం దొడంగె లతాంగి పృథ్విశుమ్రోల 
మృదులపరివేదనాక్షరోన్మిశ్రమధుర 
కంఠకాకువికారకాకలిక యలర. |॥|87 | 


వ. ఇట్లు గద్దదికానిరుద్ధకంఠనాళయై యబ్బాల యశ్రుకణంబులు కొనగోళ్ల మీటుచుం దల 
వాల్చి యేడ్చుచున్నం గనుంగొని దీవిజోపకారకార్యప్రయోజనసంస్తంభితం బైన 
విప్రలంభవేదనాభరం బప్పు డుద్దీపితంబై భరింపం గొలంది కాక విశ్వంభరావల్లభుండు 
మనంబున సంక్షోభించి విభ్రాంతుండై తన్నునుం దనవచ్చినకార్యంబునుం దన్ను 
బుత్తెంచిన వేల్పులను మజచి 'యవస్థానవశంబున నుచితానుచితవివేకంబు 
దప్పుటయు భావనానిరూఢంబు లైనప్రియావీ లాపంబులు వికల్పించుచు నిట్లనియె. | 
88|| 


నలుడు దమయంతికిం దననామాదుల నెటీ(గించుటి 


క. ఏమిటి కేడ్సెద? వానన 
తామరసం బెత్తి చూడు తరుణీ! నన్నుం 
గోమలకటాక్షవీక్షా 
దామకమున వీరసేనుతనయుని నలునిన్‌. ||89 | 


తే. కాంత! యశ్రుబిందుచ్యుతికైతవమున( 
దివిరి బిందుచ్యుతకకేలిం దవిలె దీవు 
సారెసారెకు సాదుసంసారమును స 
సారముగం జేయుచు మసారసారనయన! ||90 | 


వ. చెలువ! చెక్కుటద్దంబునం జేయిడి యేల చింతించెద? వేటికిం బల్లవపాటలం 
బైనయధరంబు బీంట లెగయ వేడినిట్టూర్చుగాడ్పులు నిగిడించెద? వేకతంబున 
గద్దదిక నొందెద? వేకారణంబున నశ్రుకణంబు లురుల నేడ్సెద? వీసంతాపంబునకు 
నేది హేతువు? దప్ప నాడంగదా! యాత్మనిహ్నవం బపరాధం బొక్కొ? శుద్ధాంత 
ప్రవేశంబు దోసంబొ? దేవదూత్యంబు ప్రత్యవాయంబొ? చెప్పుము. సేవకులకుం దప్పు 
గలదే? కలదేనియుం గిరీటమాణిక్యమయూఖపుంజంబుల( జరణకంజంబుల 
నివాళించెద, ననుగ్రహింపుము. కృపాదృష్టిదానంబునకు బద్ధముప్టివి గాకుము. 
వదనంబు వికసించుంగాక. హృదయంబు ప్రసన్నంబు గావలయేు. సృక్వభాగంబుల 
మందహాసలవంబులు గందళించుం గావుత. భ్రూలతాంచలంబులు లీలాచంచలంబు 


అయ్యడు, నపాంగప్రాంగణంబులం దరంగితంబు లఅగుకలికిచూపులు నాపయిం 
బొలయింపుము. బాప్పధారానృష్టివ్యపాయంబున దరహసితచంద్రికాలోకంబు 
ప్రకాశింపందగు మధురవచోమృతంబు చెవులకుం జవి జూపు, మాలింగనం 
బపేక్షించెద, జుంబనంబు దయసేయుము. కుచంబులకుం బరిచర్య సేయనిమ్ము. 
నఖాంకురనవశశాంకరేఖాభ్యుదయంబు పయోధరోత్సేధశిఖరికూటంబున 
ఘటియింపంజేయ ననుమతింపు మని మన్మథోన్మాదంబునం బలికి 
యారాజమన్మథుండు. ॥91॥ 


తే. కొంతదడ వివ్విధంబున భ్రాంతి. బొంది 
యంత సంప్రాప్రసంస్కారుం డగుచు నాతం 
డమరకార్యంబు విచ్చిన్న మగుటం దలంచి 
యంతరంగంబులోన నిట్టనుచు నుండె. 92 | 


దూత్యము నెబివేరమికి నలుండు చింతిల్లుట 


క. ఏమి యని తలంతురొకొ సు 
త్రామప్రముఖు లగుసుర లెదన్‌ నిఖిలాంత 
ర్యాములు దమకార్యం బే 
నీమెయి విభ్రాంతిం బొంది యిటు చెబుచుటకున్‌?॥93 ॥ 


క. పేరు ప్రమాదవశంబున( 
బేరుకొనుట కల్ల యయ్యె బృందారక కా 
ర్యారంభోదయమున కది 
యారూఢం బైనవిఘ్నమై ఫలియించెన్‌. ||94॥ 


ఉ. ఆదిం బరోపకారపరులై చరియించినయట్టి యాంజనే 
యాదులం బోల నైతి నిపు డక్కట దైవతకార్యసిద్ధివి 
చ్చేదము నొదె నేమి యని చెప్పుదు నింక నమర్త్యపంక్తి? కు 
న్మాదులు సంఘటింపంగ సమర్థులె యెందు సురాయబారముల్‌?॥95॥ 


తే. వగవ నేటికి? నే మన వచ్చు నిపుడు? 
చేతనాహానిం గార్యంబు చిన్నవోయెం 
జేతనాహాని దైవంబుచేత వచ్చి 
దైవగతి దాటవచ్చునే దేవతలకు? || 96 ॥ 


తే.” అని విచారించుచుండె నయ్యవనినాథు( 
డంతకును మున్న నలునింగా నతని నెజింగి 
యెదురుగద్దియ డిగ్గి ష ధ్వీశతనయ 
యవనికాంతరమున నొలమాసగొనియె. 97 | 


క. ఆనందబాప్పుధారల 
వానకు: బులకములయుద్భవమునకు( దగ న 
మ్మానిని గదంబలతికకు( 
దా నెచ్చెలి వోలె నుండె దదవసరమునన్‌. ॥98 ॥ 


దమయంతిమాజుగాం జెలియ నలునితో ముచ్చటించుట 


వ. ఇత్తెజంగున నమ్మెజుంగుంబోణి తెరమణయింగున నుండియు లజ్ఞావశంబునం బలుక 
నేరక సమయోచితంబు లగుభాషణబులు చెలికత్తియకుం గజఎ పుత్తేణ నబ్బోటి 


నిషధరాజుం జేరి యి ట్లనియె. |99 | 


తే. అర్థిసాధారణమునకు నభయ మిత్తు 
వజ్రపాతంబు ఘారమై వచ్చినపుడు 
నతనుపూందూపులకు భయం బందియున్న 
నాకు నభయంబుం గృప నేయ నీకు బరువె?॥100॥ 


ఆ. ఆత్మకాండకారు. డగువసంతునకు నె 
య్యంపుంజుట్ట మైనయంగభవుని 
నిండుమనిం దలంపు చండాలజాతిగా 
వానికై యభీతిదాన మొనంగు. ॥|101॥ 


మ. అనుచున్‌ సారఘసారసాగణికి నెయ్యంపుంజెలిం బోని తి 
య్యనివాక్యంబున బోటి భీమనుతమాటై యేర్చడం బల్కినన్‌ 
మన మాహ్హాదము. బొందుచుండగను భూనాథుండు గంభీరతన్‌ 
వినండయ్యెన్‌ సురరాజకార్యఘటనావిఘ్నంబు వాటిల్లుటన్‌. || 102 ॥ 


వ. చెలికత్తెయుం గ్రమ్మణి దమయంతీసమీపంబునకు వచ్చె నప్పుడు. ॥103॥ 


నలదమయంతులు చింతిల్లుట 


ఉ. 'నిక్కపుదూత గానిధరణీపతిముందట నేమి యంటినో 
పెక్కులు మాట? లే' ననుచు భీమతనూభవ నెమ్మనంబునన్‌ 


స్రుక్కుచు నుండె నైషధుండునుం గడుజింత వహించె విన్ననై 
“యక్కట! దేవకార్య మిటు లాజడిపోవునె” యంచు నాత్మలోన్‌. ||104॥ 


నలదమయంతులకడకు హంస వచ్చుట 


ఉ. ఆసమయంబునం గనకహంసము హంసపథంబు డిగ్గి యు 
ద్భాసితకాంతి నల్దెసలం బర్వంగ నచ్చటి కేగుదెంచె( జిం 
తాసముపేతులై విగతధైర్యత నివ్వెజి.గందియున్న యా 
రాసుతు రాజకన్య ననురాగ మెలర్చంగ నుద్ధరింపంగన్‌. ॥105॥ 
వ. ఏంగు దెంచి పూర్వపరిచయంబున నుర్వీకాంతునిచేతను దమయంతిచేతను 
సంతోషసంభ్రమసహితంబుగా నుపలాలనంబు వడసి యమ్మరాళంబు నలుని కి 


ట్లనియె.॥ 106 | 
హంస సాంత్వనవాక్యములం బలుకుట 
శా. నీయంతఃకరణంబు నిర్మలము వర్ణింపంగ శక్యంబె నీ 


భూయస్త్వంబు? జగత్స్రసిద్ధములు నీపుణ్యప్రభావంబు లే 
లా యీలాగునం జింత నొదెదవు? కార్యావాప్తి యగాదటి! 


యాయింద్రాదులు నీనిజం బెజుంగరే యబ్జారివంశాగ్రణీ? || 107 ॥ 
వ. అని వైదర్శిం గనుంగొని. 108 | 


తే. అమ్మ! దమయంతి ! యంతరంగమ్ములోన 
మాను సందియ మీతండు మగండు నీకు 
నాండె దా నానతిచ్చినవాండు బ్రహ్మ 
తద్వచనమున కన్యథాత్వంబు గలదె? |॥|109 ॥ 


వ. అని యయ్యిద్దజణ నుద్దేశించి దంపతులకు మేలు గావలయు, నుత్తరకర్శం బవిఘ్నం 
బగుం గాక, నాకును సరసిజాసను ప్రసాదంబున సకలభూతాంతర్వర్తనంబులు దెలివి 
పడియుండు, నిప్పుడు చింతాభరంబులం గలంగిన మీయంతరంగంబులవిషాదం 
బపనయింప వచ్చితి. బోయివచ్చెద నని సముచితప్రకారంబున నయ్యిరువురిచేత 
సుజ్ఞాతుండై పతంగపుంగవుం డరిగెం దదనంతరంబ. || 110 || 


క. కనకమరాళం బీక్రియ 
ననుకంపను బుద్ధి సెప్పి యరిగినవెనుకన్‌ 
మనమున జింతాభరములు 
జనపతికి విలాసవతికిం జయ్యనం బాసెన్‌. | 111॥ 


నలుని మనశ్ళుద్ధి 


వ. అప్పుడు నృపాలుండు  హేమమరాళసాంత్వనాలాపబలంబున _ నెట్టకేలకు 
మనంబునం జేవ దెచ్చుకొని దిక్సాలురం దలంచి నమస్కరించి యిట్లనియె. I112॥ 


ఉ. భావములో నదంభ యగుభక్తికి సంతస మందు. డొండెనొ 
డే విధియింపు డిప్పుడ కడిందిగ దండము దప్పుగల్లె నే 
నీవిరహానలంబునకు నిం కిట నేమియు నోర్వ లే. జుడీ 
దేవతలార! మన్మథునితీవ్రశరంబులు గాండి పాజి(గన్‌. ||113॥ 


వ. అనంతరంబ తిరస్కరిణీతిరోహితయై యుండి యక్కుండినేంద్రనందన రాజనందనున 
కిట్లనియె. | 114॥ 


ఉ. ఓరజనీకరాన్వయపయోధినిశాకర! యేం బతివ్రతన్‌ 
గూరిమి మీ నొక్కరునిం గోరి వరింపంగ నున్న వారి కె 
వ్వారికి సిగ్గుగా దలంప వచ్చునె? నిన్ను వరింతు నెల్లి బృం 
దారకులు న్మృపాలురును దక్కినవారును జూచుచుండంగన్‌. 112 | 


తే. ఎల్లలోకధర్మంబులు నెజీంియుండి 
యేల సేయుదు రమరేంద్రు లీరసంబు? 
నాది వారికి వందనం బాచరించి 
తదనుమతి నిన్ను వరియింతు( దథ్య మిదియ. |॥|116 |॥ 


నలునిమనశ్ళుద్ధికి దేవతలు సంతోషించుట 
మ. అను చన్యోన్యము పెద్దయేనిం దడ వెకాంతంబున న్వారు వో 


యినపొక ల్విను చంతరిక్షుగతులై యింతంతటం గానరా 
క నిగూఢాకృతి నున్న దేపతలు దత్కాలంబునన్‌ రాజనం 
దను సంతర్షితుం జేసి చేరి రతండుం దారు న్నిజస్థానమున్‌. |[117|| 


తే. నలునిదూతత్వ మిబ్బంగిం దెలియం జూచి 
తన్మనశ్ళుద్ధి నొంది రాత్మల ముదంబుః 
దమ్ము నక్కాంత వరియింపం దలు లేమి 
ఖేద మందుచు నుండి రింద్రాదినురులు. || 118 ॥ 


స్వయంవరాగతవర్ణ్లనము 


వ. అనంతరంబ కామరూపం బగునాసుత్రామాదిచతుష్టయం బుపాయాంతరంబున 
దమయంతి వరియింపం దలంచి వంచనానైపుణ్యంబున నలరూపంబులు ధరించి 
స్వయంవరకాలంబు ప్రతీక్షించుచుండిరి. నిషధరాజును 
భోజరాజాధికారపురుషనిర్దిష్టంబైన రమ్యస్థలంబున సపరివారుండై బృందారకానుమతి 
వడసి వసియించిె. నయ్యవసరంబున. [119 || 


మ. చతురంగధ్వజినీసమేతు లగుచున్‌ శస్త్రవిద్యానిధుల్‌ 
రతిరాజప్రతిమానమూర్తులు శరద్రాకేందుబింబాననుల్‌ 
చతురంభోధిపరితవిశ్వనసుధాచక్రంబునం గల్గురా 
సుతు లెల్లం జనుదెంచి రవ్విభవముం జూడంగ నొక్కుమ్మడిన్‌. | 120 ॥ 


తే. రాజవంశజుం డైయుండి రానివాండు 
కామబాణంబులకు గుజీగానివాండు 
సప్తసాగరమధ్యభూచక్రమునను 
నృషకుమారుండు లేడు పన్నిదమునకును. |॥121॥ 


క. కొందు తరుణి వరింపం 
గొందబు బలిమిని హరింప గొందజు సూడన్‌ 
గొందజు భూషింపను నస 
నందను లేతెంచి రుబ్బున న్మహమునకున్‌. |122॥ 


తే. తిలలు పైనెత్తి చల్లిన దిగువంబడని 
యంతసందడి పెంద్రోవలందు. గలిగె 
నఖలదేశంబులం దుండి యవనిపతులు 
వైభవాలోకమునకును వచ్చుచుండ. | 123 ॥ 


క. తజ చగుపెనుసందడిలో 
నిటుకటమున( బడ్డనృపతి యీవగ్రహముం 
దొఖిగుట యభీప్సితార్థం 
బటిచేతికి వచ్చినట్ల యేని వెత కుడుచున్‌. |124॥ 


తే. వెనుక ముందటిసమ్మర్దమున( గరంబు 
దందసిలి మధ్యమున నున్నధరణివిభుండు 
యంత్రసిద్ధార్థభావంబు నలమికొనియు( 
దను నసిద్ధార్ధుగా నాత్మం దలంచుచుండు. ||125 || 


ఉ. కోటిభుజంగపుంగవులు గొ ల్వంగ వందిజనంబు ముందటం 
జాటువు లుగడింప ఫణిసంభృతరత్నదిశావిభాసియై 
వీటిజనంబు లెల్ల దను విస్మయ మొంది కనుంగొనంగం గ 
ర్కోటకుం డే(గుదెంచె మదఘూర్షితపాటలనేత్రపద్ముడై. 1126 | 


మ. ప్రమథాధీశభు జాంతరస్థలఘన ప్రాలంబహారం బద 
భ్రమనొజ్ఞాకృతి వచ్చె వాసుకి ఫణాపర్యంతమాణిక్యమం 
జుమయూఖాంకురపుంజమంజులనభస్కుండై భుజంగాంగనా 
సముదాయం బిరువంకం బాడంగ యశస్సంగీతగాథావళుల్‌. 127 |॥ 


వ. ఇంద్రాగ్నియమవరుణు లేతెంచిరి. తక్కినదిక్సాలురు రారైరి. యది యెట్టి దనిన.॥ 
128|| 


సీ. రాజునొజ్జలమంత్రరక్షాబలంబున 
రాబొదు గా దయ్యె రాక్షసునకు 
దమయంతితోడ నేత్రస్పర్థకతమున 
నిజవాహనము రామి నిలిచె గాలి 
తనరూపు కైలాసదర్పణంబున. జూచి 
బ్రడం గుబెరుం డిల్వెడలం డయ్యె 
నర్ధనారీశ్వరుం డగుట నీశానుండు 
సామేనియంకిలి. జాంగకుండెం 
తే. దాను వహియించుధాత్రి కెవ్వానిం బెట్టి 
వచ్చునటుగాన శేషుండు వచ్చు టుడిగె 
ముదిసి ముప్పునం బెండ్లికై మొగమువేల్పు 
దగవు గాదని రాడయ్యె దాత వేల్పు. 129 ॥ 


ప. వాసులు నేంగుదెంచి 

తృవమునకు నయ్యవసరమునః 
లా. 
మహితవాతూలతూలాయమాను అగుచు. ||130॥ 


వ. అప్పుడు కనకమయరమ్యహర్మ్యనివేశంబులం గ్రథకైశికాధీశ్వరుండు విడియింప 
నభినవాభ్యాగతు లగుమూ(డులోకంబులరాజులును విడిసిరి, యారాజసమాజంబు 
గుండిననగరంబునందు( బుండరీకాక్షుజఠరంబునందు భువనత్రయంబు 
గుంభసంభవుహస్తాంభో రుహంబునందు నంభో ధిచతుష్టయంబును 
బంచాక్షరంబునందు' బరమేశ్వరుండునుం బోలె నసంబాధంబై యుండె. 
నానావిచిత్రచిత్రంబు అగుపురభవనభిత్తిభాగంబులతోడి ప్రతిస్పర్థం బోలె 
నాకాశభాగంబు మూర్జాభిషిక్తమకుటరత్నప్రభాభారంబులచేత( గిమ్మీరితం బయ్యె, 
నమహోః తృవాడంబరం బవలోకింప నంబరంబున బీతాంబరత్ర్యంబకులు 
దేవతాకదంబంబును గొలువ గొల్వుండిరి. కందళితహృదయారవిందం 
బైనసనకసనందనాదియోగీంద్రబృందంబును 
మందపాలబకదాల్భ్యరైధ్యకభరద్వాజగౌతమప్రభృతిమహర్షిసందోహంబును 
దగిననెలవుల నుండి విలోకించుచుండె. 
సముత్తుంగమంగళమృదుమృదంగనినాదభంగీతరంగితసంగంబై 
విబుధవారాంగనాజనంబు నభోరంగంబున( బ్రవర్తించె. వెండియు. |131॥ 


చ. మగువలు భూమిపాలురకు మాటికిమాటికి వైచుకుంచెల 
న్నెగసినమారుతౌఘములు నిర్భరసౌరభసంప్రదాయ మిం 
పుగ నధివాసధూపములం బ్రోది యొనర్చుచు నిచ్చె నర్పనల్‌ 
గగనమున న్మహోత్సవము+ గన్గొన వచ్చి దేవపంక్తికిన్‌. 132 | 


తే. అల్లనల్లన వీచె మంచాంతరముల( 
జంచదవనీంద్రచయచంద్రచందనామ 
లేపవైపథ్యకుసుమమాలాపరాగ 
గంధవహ మైన చల్లనిగంధవహము. 133 ॥ 


సీ. పైపై మహాశ్చర్యపర్యుత్సుకంబు లై 
తమమీ(ద నృపులనేత్రములు వ్రాల 
నలినాప్పుసన్నిధి నక్షత్రములువోలె 
రాజులు దనమ్రాల( బ్రభలం దొజింగ 
నఖలలోకమనోజ్ఞయై యొప్పుతనమూర్తి 
చిత్తసంభవు నైన సెగ్గుపయిపం 
దనప్రాభవము దేవతాకోటి నైనను 
బాణిపద్ముమలు మోడ్పంగం జేయ 
తే. వలపు మిగుల బరంపరావరణయోగ్య 
రమ్యశృంగారకలితు. డై రాజవీథి 
నల్ల నేతెంచి యొక్కసింహాసనంబు 
నధివసించెను నలుండు మంచాగ్రభూమి. |॥134॥ 


తే. కదిసి పరిపాటి మణిమంచకములమీంద 
రాకుమారకులై యున్న నాకవిభులు 
నలునియమకంబు లై యున్మి6 దెలియం జూచి 
తారు నవ్వేళ నలరూపధారు లైరి. 135 ॥ 


ఉ. ఈసకలంబునం గలమహీపతివర్గము నున్న నుండనీ 
యాసభ యొప్పె నష్ట నిషధాధిపుచేతం జతుర్దిగీశిచే 
వాసవలోకదివ్యవనవాటికి సర్వనగాఢ్య యయ్యు ను 
ద్భాసితలక్ష్మి నందున కదా యలకల్పకపంచకంబుచేన్‌. || 136 ॥ 


వ. ఇవ్విధంబున సుమేరుభూధరకూటసన్నిభంబు లగుహాటకమంచకంబులమీందం 
గర్కోటక వాసుకి ప్రభృతు లగుపాతాళభువనవాసులును మెధాతిథిప్రధాను 
లగువనుధాలోకవాస్తవ్యులును పాకశాసనపరేతరాజముఖ్యు లగు 
త్రివిష్టపనిలయులును సుఖో పవిష్టులై యుండుటం గనుంగొని సంతుష్టాంతరంగుండై 

భొిమభూపతి తనడెందంబులోన 'నీయున్నయందణు బృందారకసంకిర్తనీయచరిత్రులు 

వీరికులశీలనృత్తవిభవంబు లెటీంగి వర్ణించి దమయంతికిం జూపి చెప్పం 
త్రైలోక్యజనని నిత్యప్రగల్బవాచాలభగవతి భారతీదేవిదక్కం దక్కినవారు నేర రని 


విచారించి యమ్మహాదేవి నిట్లని ప్రస్తుతించె. 137 ॥ 


భీమరాజు సరస్వతీదేవిం బ్రార్థించుట 
దండకము. జయజయ జనయిత్రి! కల్యాణసంధాత్రి! గాన్ధర్వవిద్యాకళాకణ్దునాళం, 


త్రివేదీవళిం సారసాహిత్యసౌహిత్యనిర్వర్తితప్రోల్లసద్దృక్తరజ్ఞా, 
మనేకాభిచారక్రియాహో, మధూమావ లీమేచాకాథర్వణామ్నాయరోమావళిం; 
కల్పశిక్షాక్షరాకల్పసాక్షాచ్చరిత్రాం నిరుక్తప్రియోక్తిం, భుజద్వంద్వతా మశ్ను 
వానెనసంశోభితాంఛన్లనా జాతివృత్తప్రభేదప్రభిన్నేన, విద్యామయీం త్వాం భజే. 
భగవతి! వ సంతతిం సందధానం 
మహాశబ్దనిష్పాదవా క్రియాశాస్త్రకాజ్బకలాపం కటీమణ్ఞలే బిభ్రతీం, జ్యోతిషాహారదణ్ణేన 
తారోదయస్స్ఫూర్తి న. విభ్రాజితా మాత్మ పక్షానురాగాన్వితాభ్యా ముభాభ్యాం 
పూర్వోత్తరాభ్యాం మహాదర్శనాభ్యాం ప్రతిష్టాపితోష్టప్రవాళాం, పరబ్రహ్మకర్మార్థభేదా 
ద్విధాయ ద్విధా స్వం శరిరం ప్రతిష్టాం పరాం ప్రాప్తయా చారుమీమాంసయా 
మాంసలేనోరుయుగ్న్మేన సమ్యక్చరాచ్చ్భాదనంలాలయన్తీం,. ముహుఃపత్తదానే గుణాన్వీత 
పూగాసకృళ్ణణ్జనప్రాఢి మాఢౌకమానేన దన్తాత్మనా తర్కతన్తేణ కామేవ్యభిఖ్యాం ముఖే 
ఖ్యాపయన్తం, ధ్రువం దేవి! వన్దేతమాం త్వామహమ్‌. ద్రుహిణగృహిణి! 
మత్స్యపదాదిసంలక్షితం పాణిపద్నం “త్వదీయం పురాణం, శ నిర్మలం 
ధర్మశాస్త్రం, దలాభ్యాం భ్రువావం క్రియామన్త రాజస్య, ద్దినునాచిత్రకం 
ఫాలభాగేతదర్ధేన్గునా తే విరి్చర్విప ఇ్పీకలక్వాణనాకోణచాపం స 5 స్వయమ్‌. 
భవతు మమ సదా శుభం భారతీ! త్వీత్సుసాదాదసాధారణాతృత్కృపాధారభూతం 
ప్రభూతమ్‌. నమస్సోమసిద్ధాన్తకాన్తాననాయై, నమశ్శూన్య వాదాత్మ మధ్యాన్యితాయై! 
సువిజ్ఞానసామస్త హృత్పజ్యజాయైై, నమస్తే౭స్తు సాకారతాసిద్ధిభూమ్నే నమస్తే౭స్తు 
కైవలకల్యాణసిమ్చే _నమన్సర్వగిర్వాణచూడామణిశ్రేణేశోణ 
ప్రభాజాలబాలాతపన్న్మేరపాదామ్బుజాయై, నమస్తే శరణ్యే, నమస్తే వరెణ్యే 
నమశ్శర్మదాయై, నమశ్శాశ్వతాయ్రై, నమో విశ్రుతాయై, నమశ్శారదాయై, నమస్త 
నమస్తే నమః. |॥138॥ 


వ. అని ప్రస్తుతించిన. |139॥ 


సరస్వతీసాక్షాత్కారము 


మ. జగతీనాథుని ముందట న్నిలిచె సాక్షాత్కారముం బొంది యా 
జగదేకస్తవనీయ శారద శరచ్చంద్రాతపాలోకము 
న్నగవుం దేటయు దివ్యదేహరుచియున్‌ సమ్మేళనం బొంది చె 
ల్వగుచుండన్‌ గరుణాపరాయణత నయ్యాస్థానమధ్యంబునన్‌. |140॥ 


ఆశ్వాసాంతము 


శా. లాటీచిత్తసరోమరాళ! కుకురీలావణ్యలోలాత్మ! క 
ర్లాటినృత్తకళావిలోకన స మారంభప్రియంభావుకా! 
భో టీనేత్రచకో రచంద్ర! మగధీపుష్పాస్త! చోలీకుచా 
ఘాటస్థాపితమన్మథాంక! కుహళీగాఢాంకపాళిప్రియా! 141 ॥ 


క. మందారమంజరీమక 
రందసుధామాధురిధురాధుర్యవచ 
స్పందర్భరూపరేఖా 
కందర్పా! పాండ్యరాజగజపంచాస్యా! |142 | 


మాలిని. హరిచరణసరోజధ్యాననిష్టాగరిష్టా! 


ధరణిభరదిధిర్హాధఃకృతాహార్యవర్యా! 
తరుణకమలనెత్రా! తల్లమాంబాసుపుత్తా! 
విరహితమదశంకా! వీరనారాయణాంకో! 143 || 


గద్యము. ఇది శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త సకలవిద్యాసనాథ 
శ్రనాథప్రణితం బయినశృంగారనైషధకావ్యంబునందు జతుర్ధాశ్వాసము. 


[1] 'కలికి నవ్వు ప్రగల్భతాకారణంబు' అని పా. 


శ్రీరస్తు 


శృంగారనైషధము 
పంచమాశ్వాసము 
న 
శ్రీపాదాంభో, రుహసం 
స్థాపితమణి మకుటకటకరుళరుళనినదా 
టోప్రవికంపితవిమత 


క్షాపాలకులాంతరంగ! మామిడిసింగా! 1 ॥ 
వ. ఆకర్షింపుము. ॥2॥ 


తే. అట్లు సాక్షాత్కరించిన యఖిలజనని 
భారతీదేవిం జూచి భూపాలకుండు 
నమ్మహాస్థానమున నున్నయఖిలజనులు 
చేతులెత్తే ప్రణామముల్‌ చేసిరర్ధి.॥3॥ 


వ. అప్పుడు భోజరాజు తత్కాలవేద్యంబులగు శకునస్వరాదులయానుకూల్యం బెటీంగి 
నిజతనూజ  నమ్మహాదేవికి నప్పగించువాండై యంతఃపురపరిచారికాజనంబుల 
నియోగించిన. |॥4॥ 


దమయంతి స్వయంవరాస్థానమున కేతెంచుట 


సీ. అఖిలదిగ్దేశరాజాకర్షణక్రియా 
మహనీయ తరసిద్ధమంత్రవిద్య 
యాకారరేఖాసమభ్యుతితానన్య 
సాధారణాశ్చర్యజలధివేల 
నేపథ్యహీరప్రభాపూరనిర్మల 
వారిబింబితనిజస్వచ్చకాంతి 
సంకల్పభవదూతసదృశకర్ణాకల్ప 
కల్లారనారభాగతమదాలి 
తే. బహువిరోధిమణిప్రభాపల్లవాగ్ర 
మల్లసంగ్రామఖురళికామండలాయ 
మాననానాపరిష్కారమహితగాత్రి 
మనుజపతిపుత్తి యాస్థానమునకు వచ్చి.॥5॥ 


తే. అతివపీతాపదారుణాసితమణి 
దీప్తికల్పితదేహాపదేహ యగుచు 
సారగోరోచనాగంధసారఘుస్ఫణ 
మృగమదాలేపపునరుక్తి మేలుకొలిపె. |6॥ 


సీ. కర్ఫూరకస్తూరికాప్రవాహంబులు 
ప్రవహింప లోచనప్రాంగణములం 
గించిద్దిగంబరీకృతరదద్యుతిపెంపు 
పలుకుబోటికి నైన బ్రాంతి గాగ 
భూషామణివ్యాజమున నంగకంబుల 
జనులచూపులు వినిశ్చలత నిలువ 
మహనీయలావణ్యమధువు నెమ్మనముల 
నాకంఠముగ గ్రోల నవనిభుజులు 
తే. నలు బ్రసూనచాపంబున గెలువలేని 
యంగభవునకు శక్రబాణాసనంబు 
బహువిభూషణరత్నశో భామిషమునం 
దాను గల్పించుచంద మందంబు నొంద. |॥|7॥ 


మహాస్తగ్గర. చతురత్వం బొప్పంగా నప్పరన లుభయపార్శ్వంబుల బాడుచున్‌ రాం 
జతురంతస్వైరయానస్థ యయి తరుణి యాస్థానముం జొచ్చి వచ్చెన్‌ 
శత పత్తాక్షీకరాబ్దోచ్చలి తధవళరుక్సామరాలీమరాలీ 
కృతలీలాలాస్యకేళీకిసలయితకలాఖేలనం బొప్పు మీజన్‌. ॥8॥ 


రాజులు దమయంతిసౌందర్యమున కచ్చెరు వందుట 


సీ. దవ్వుదవ్వులం గన్ను తనివి పోవంగం జూచి 
పరమాద్భుతం బాత్మం బాదుకొల్పి 
సకలాంగకంబులు జాదుకో బులకించి 
చే యొకించుక యెత్తి చిట్ట మిడిచి 
కదియ నాసాశిఖాగ్రమునం దర్దని మోపి 
మూర్ధంబు గంపితంబుగ నొ నర్చి 
కడటిప్ప లొరయంగం గనుందమ్ము ము. 
బొమదోయి యొక్కింతపొడవు సేసి 
తే. లలనసౌందర్యరేఖావిలాసమునకు 
నిచ్చ మెచ్చనిరా జొక్కండేని నరిది 
యమ్మహాస్థానమున నున్న యఖిలవార్ధి 
వలయితాశేషమేదినీశ్వరులయందు. |ీ॥ 


వ. ఇట్టు రాజులు పరమాశ్చర్యంబు నందుచు నంతర్గతంబున. [10|| 


తే. తరుణివదనంబు సాక్షాత్సుధాకరుండు 
లలి నభంబు శశాంకుండు లాక్షణికుండు; 
ముఖ్య మగుకామచాపంబు ముదితబొమలు 
పువ్వు గుణమాత్రవృత్తి సద్బుద్ధి దలంప. |11॥| 


చ. మడవక ముష్టియోగ్య మగుమధ్యముతో నెలవంక యైన య 
ప్పడంతుక భ్రూలతాధనువు పట్టి మనోభవుం డింత నుండియున్‌ 
విడుచున కాని మానం డిది నిక్కము షట్సదపీటజుష్టమై 
యుడుగక కమ్మధూళినుసి యొల్కుచు నున్నపురాణచాపమున్‌. [12|| 


తే. మగువ తాటంకయుగ్మంబు మన్మథునకు 
లక్ష్యయుగ్మంబు గాబోలు లలిం దలంపం 
గడంగి సవ్యాపసవ్యమార్గణము లేయ 
వైనరంధ్రంబు గాదె తదంతరంబ?॥13॥ 


క. రతిపంచబాణజాయా 
పతికేళీసౌధశిఖరిపర్యంతసమం 
చితకాంచనకలశము లి 
శతపత్తదళాయతాక్షి చారుస్తనముల్‌. |14॥ 


క. ఈసుదతి శిరీషకుసుమ 
కేసరసుకుమార దీనిం గృతమతి నెమ్మైం 
జేసె నొకో నలువ కుశా 
ధ్యాసకరోరంబు లైనహస్తాగ్రములన్‌! | 15 ॥ 


క. చనుంగవ ఘనమో జఘనము 
ఘనమో యని నడిమిచక్కి( గమిచి విధి గరం 
బున దూచె దినిం గాకి 
ట్లనువుపడునె వళులపేర నంగుళిరేఖల్‌? ||16 | 


సరస్వతి దమయంతికి వరణీయుల వర్ణించుట 


వ. అని ప్రస్తుతించుచుండ ఘంటాపథంబున నేగుదెంచి యమ్మచ్చెకంటి తండ్రిపంపున( 
జతురంతయానంబు డిగ్గి భారతీదేవికిం బ్రణామంబు సేసిన. ॥17॥ 


క. ఆశాస్యము లైనయనే 
కాశీర్వాదంబు లొసంగి యఖిలేశ్వరి లో 
కైకకుటుంబిని శారద 
యీశశిబింబాస్యమౌళి నక్షత లిడియెన్‌. ||18 ॥ 


వ. ఇట్లు దీవించి చతురంతయానం బెక్క ననుజ్ఞ ప్రసాదించి. 19 ॥ 


తే. అవనిపతికన్యచతురంతయానమునకు 
దక్షిణపుదిక్కునం దుండి దయ దలిర్పం 
బలికె సనకాదియోగీంద్రభావ్యమాన 
చరణపంకజ యైనయాసరసిజాక్షి. 20 ॥ 


దేవతలు 


ఉ. తొయ్యలి! వీరె వేలుపులు తూర్పున ముప్పదిమూండుకోటు లీ 
యయ్యల వేబువేజ గొనియాడంగం బట్టుసహస్రవర్షముల్‌ 
నెయ్య మెలర్ప నిందొకరిన్‌ వరియింప దలంచితేని యా 
దయ్యమునెత్తికోలు తుది దాకుట గాదె సరోజలోచనా! ॥21॥ 


క. సంతానవాటికలునుం 
జింతామణి వేదికలును సిద్ధరసధునీ 


సంతానంబులు వీరికి 
గాంతా! విశ్రాంతికౌతుకస్థానంబుల్‌. |22 | 


క. అనిమిషత నిన్ను జూడంగ 
నినుమడి యగు నెట్టు లొకని కీ వేల్పులలో 
విను మమృతాస్వాదనమును 
నినుమడి యగుం గాక యధర మీ వొసంగంగన్‌. ॥23॥ 


వ. అనిన విని యబ్బాల కేలుదోయి మొగిడ్చి ఫాలంబునం గీలు గొలిపి వేలుపులకు 
వందనం బాచరించిె, నప్పుడు శిబికాధరస్థు అగుపురుషులు 


సమాసన్ననాయకముఖవిషాదానుమేయం బగుదమయంతిమనోవిరాగం 


బెజీంగి 


ప్రావృషేణ్య పయోవాహంబులు రాజహంసావలిం బల్వలాంతరంబులవలనం బాపి 
మానససరోవరంబునుంబోలె మాంజిష్టమంజిమవిగాహిపదోష్టలక్ష్మి యగునయ్యంగన 
భుజంగపుంగవు గదియం గొనివచ్చిరి. కంజభవుభామయు నప్పద్మదళాక్షికిం 


బన్నగాధ్యక్షునిం జూపి యి ట్లనియె. |॥24॥ 
వాసుకి 
క. పరిరంభలగ్నగిరిజా 
సురుచిరకుచఘుసృణపట్టసూత్రాంకముతో 
దరలాక్షి! వీడు చంద్రా 


భరణునజుత బ్రహ్మసూత్రపదవి భజించెన్‌. ॥25 ॥ 


మో 


తే. పాణికంకణమై యోగపట్ట మయ్యు 
గంధగజయాన కోటీరబంధ మయ్యు 
వింటికిని నారియై పెక్కువిధములందు 
భూతభర్త భజించు నీభుజగవిభుండు. |॥26॥ 


తే. హరజటాజూటచంద్రరేఖామృతంబు 
సబల! నీదగుదంతచ్చదామృతంబు 
సమముగా రెండు జిహ్వలం జవులు సూచి 
నేర్చుంబో వీండు చవివాసి నిశ్చయింప. ॥27॥ 


ఉ. భావజకేళివైభవముపట్టున నీచిగురాకుమోవి యా 
శివిషనాయకుం డితండు సేవ యొనర్చు టనర్ధకారి గా 
దోవనజాక్షి! యయ్యమృత మున్నది నీయధరంబులోన నే 
లా వెజివన్‌ సుధారసమునందు విషంబు పరిస్సురించునే?॥28॥ 


చ. ఫణఫలకంబు విచ్చి కడుం బ్రన్ననిమే నెగసయంగం జేయుచు 
న్మణిమయపీఠమధ్యమున నాల్కలు గ్రోయుచు నున్న వాసుకిన్‌ 
ఫణికులసార్వభౌముం గని భామిని మై బులకించు భావుకుల్‌ 
ప్రణయవికారమో భయముభంగియొ యంచు మదిం దలంపంగన్‌. ॥29 ॥ 


తే. తమ్ము వరియింప కునికి దీర్హమ్మురోజు 
నహులు గ్రేడించి నడచిరి యానధరులు 
దీర్ణనిశ్వాసధారాప్రతీపపవన 


వికటహాహానినాదాపశకునశంక. | 30 ॥ 


తే. ప్రకటమందాక్షసంకుచత్సణము లైన 
యురగములయొడ్డు వాపి యయ్యుత్ప్సలాక్షి 
యానధుర్యులు గదియించి రవనిభుజులం 
గాల మలిం దమ్మిం బాపి చెంగలువంబోలె. |31|॥ 


పుష్కరద్విపాధిపతి 
వ. అప్పుడు పలుకుబోటి వరాటరాజకన్యకం గనుంకొని. |32 ॥ 


ఉ. ధీరతం బుష్కరాదు లగుదీవుల నన్నిటనుండి వచ్చియు 
న్నారిదె శీతభానుదిననాయకవంశజు లైన రాజబ్బం 
దారకు లిమ్మహారథులం దప్పక యిందటీ జూడ వమ్మ! శృం 
గారరసైకనర్గరసికద్వ్యణుకోదరి! యాదరంబునన్‌. ॥33॥ 


తే. తరుణి! నిస్తంద్రపుష్కరదళని భాక్షి! 
పుష్కరద్విప మేలు నీభూభుజుండు 
నిర్మలస్వాదుసలిలాంబునిధివిహార 
మతివ! యీతండు నీవును నాచరింపు. ॥34॥ 


క. భౌమ మగునాకభువనము 
భామిని! సావర్తభావభవదద్భుతనా 
భీమండల! యీనృపసు 
త్రాముండు పాలించుదీవి ప్రథితవిభూతిన్‌! |35 ॥ 


శా. అందుండున్‌ హిమవారిశీతలతలన్యగ్రోధవీథిన్‌ శతా 
నందుం డంబుజదివ్యమందిరములోనం గర్లికాపీరికన్‌ 
సందర్శింపంగ వచ్చి యున్ననిను నాసర్వేశుం డీక్షించి యా 
నందంబు న్మది నొదు(గాక నిజనానాశిల్చవైచిత్రికిన్‌. 36 ॥ 


క. ఆవటమహీరుహం బా 
దీవికి ఫలపత్తచిత్రదీప్తిన్ఫురణన్‌ 
భూవల్లభవరనందన 
భావింపంగం బించెగొడుగుభంగి భజించున్‌. |॥37 ॥ 


వ. అని పలికి భ్రూవల్లరీవేల్లనవికారంబు చూచి యప్పల్లవాధర యతనినొల్లమి యెటీంగి 
యద్దివ్యాంగనాతిలకంబు. || 38 ॥ 


తే. లలన! పొ మ్మవ్వలికి నంచు. బలుకుటయును 
బుష్కరద్విపపతియాస్యపుష్కరమునం 
దదనవాప్తిజఘనపరితాపవహ్ని 
చిహ్న మగుకార్ష ధూమ మీక్షింపబడియె. ॥39॥ 


శాకద్వీపాధిపతి 


క. రాజాంతరాభిముఖ మా 
రాజముఖి విమానవాహరయమునం జనుడున్‌ 
రాజీవగర్భుగేహిని 
భోజకులాభరణ మైన పొల(తుకతోడన్‌. ॥|40 | 


వ. ఒక్కరాజుం జూపి యి ట్లనియె. |41॥ 


క. ఏకాతపవారణముగ 
శాకద్వీపాంతరంబు సర్వము బుణ్య 
శ్లోకుం డితండు పాలించు ని 
శాకరముఖి! హవ్యుండండ్రు, జనపతి నితనిన్‌. 42 | 


క. రమణి! రమణీయతనుతా 
వమతాతను నతనుకీర్తివైభవు నితనిన్‌ 
గమల గమలాక్షుంబోలెన్‌ 
బ్రమదం బారుగ వరింపు పరికించి తగన్‌. |॥43 ॥ 


తే. వీని గులనీలశాలి శాలీనతాన 
తంబు నాననచంద్రబింబంబు నెత్తి 
బాల! వీక్షింపు మేచకోత్సలపలాశ 
మాలికలం బోలులలితదృగ్గాలకముల. |44॥ 


సీ. అతినిర్ణరేశ్వరంబై యనశ్వర మైన 
యమైశ్వర్యమున రాజ్య మనుభవింపు 
చంచచ్చుకచ్చదచ్చాయాశ్రయం బగు 
శాకవృక్షమునీడ: జలుపు క్రీడ 
పాలమున్నీటిలో ఫణిరాజశయ్యపై 
బవ్వళించిన శార్డ పాణి గొలువు 
పొడుపుగుబ్బలిమీందం బూర్లిమారాత్రులం 
దొనరింపు చంద్రాతపోత్సవంబు 
తే. లలఘుసైనికసంఖ్యసంఖ్యాగ్రవిజిత 
దానవానీకు డైనయీధరణివిభుని 
లలితసౌభాగ్యరేఖాకళావిలాస 
శక్తిభర్తితమత్స్యలాంఛనుని, గూడి.॥45॥ 


ఉ. వావిరి దుగ్గవారిధి యవశ్యము నీవిలసత్కటాక్షవీ 
క్షావికటాయితంబు ననిశంబు నొనర్చుచు నుండు గాక వే 
లావనవాటికాతరుపలాశతతిప్రతిబింబచుంబినా 
నావిధనిర్మలోర్మినటనస్సుటచారిమచాపలంబులన్‌. |46॥ 


తే. అమృతమధురంబు లగుగాడ్సు లాని యాని 
ణో జ్జ బెంచిన పెనుంబాపసెజ్జమిందం 
బద్మలోచన! యామహిపాలు డేలు 
పాలమున్నీటిలో శౌరి పవ్వళించు. |॥47॥ 


తే. లలితకాశ్మీరభవసమాలంభకర్మ 


పాటలం బైనముఖాబ్దంబుతోడ 
నొరయుంగాక భవత్మేళి యోగ్యమైన 
పొడుపుగుబ్బలిం బొడతెంచి పూర్ణవిధుండు. 48|| 


క. లీలాసంక్రమవేళం 
బాలా! నీచరణలాక్ష ప్రథమాద్రిశిలా 
జాలములం గృతకగైరిక 
బాలాతపశంక లనువుపజుచుంగాతన్‌. |49 | 


వ. అని పలికి యప్పుడు గంధవాహులుంబోలె విమానవాహులు లబ్బగుణప్రసిద్ధియగు 
నాలలనాలలాము బరిమళలక్ష్మినిం బోలె బ్రదేశాంతరంబునకుం “ దొడ్తేర 
నవ్వాజ్మయదేవత హేమోపమేయతనుకాంతియుం  గురువిందసకాంతిదంతియు 
నగునయ్యింతి కి ట్లనియె.॥50॥ 


క్రెంచద్విపాధిపతి 


క. మహిళాలలామ! బాహా 
బహువారనివారితారిపార్థివు నితనిన్‌ 
జహదజహల్లజ్ఞాసం 
గ్రహదృర్దాలములం జూడు క్రెంచాధిపతిన్‌. | 51 |॥ 


తే. మండలాకారవేష్టనాఖండవితత 
పాండుదధిమండపాథో ధిమండితంబు 
పడంతి యేతద్భుజాదండపాలితంబు 
క్రెంచ మనుదివి సుగుణసంఘములనీవి. 52 | 


క్‌ దర్భదళపూజనంబుల 
గర్భజనిక్షేశ ముడుపు కరుణాభరణున్‌ 
నిర్భరమతి సేవింపు వి 
దర్భాధిపతనయ! యచట దరుణేందుధరున్‌. |53॥ 


తే. అబల! పాదార్పణానుగ్రహమున నిన్ను 
బ్రార్థనము సేయంగలదు క్రెంచాచలంబు 
పటుతరస్కందబాణసంపాతవివర 
కలితనిర్గమకలహంసకలకలముల. | 54॥ 


క. ఘటియింపు మచట హాటక 
ఘటకోటివతంసకములు గా ధూర్ణటికిన్‌ 
గుటిలాలక! కలధౌత 
స్పృటికశిలామయము అయిన ప్రాసాదంబుల్‌. | 55 ॥ 


చ. పొలతి! లలి న్మలిమ్లుచులపోలిక నీరతికేళిజన్మని 
ర్మృలతరఘర్శ్మబిందుమయమౌక్తి కికమండనముల్‌ హరించు గా 
కలసగతిన్‌ జలద్దధిరసాంబుధితుంగతరంగమాలికా 
పలిపృషతచ్చటాచమరవాలకరంబిత మారు తౌఘముల్‌. 56|| 


తే. 


వ. 


చ. 


జాలపాదవేషంబు వేశంతజాల 
లంఘనాభ్యాసభవ మైనలాఘవమున 
సాగరంబులు దాటి దిక్సమితిం గడచుం 
గమలలోచన! యారాజువిమలయశము. |57 | 


అనిన విని యాగంధగజగామిని నిజహృదయానుబంధం 
బవ్వసుంధరాధిపునియందు సంధిప దయ్యె, నది దైవవశం, బప్పు 
డంసావతంసశిబికాంశు అగుపురుషు లప్పురుషప్ర పకాండునిసమీపంబువలన 
రత్నాకరంబువలనం దుషారమయూఖలేఖలేఖానుజీవి పురుషులుంబోలె. గొని చని 
గిరీశప్రభావుం డగునొకమహానుభావుం గదియించిరి. తత్సమయంబున 
నఖిలజగదంచితపాదపద్మ యగు నప్పద్మసంభవుగేహిని యవ్వరారోహ కి ట్లనియె.॥ 
58|| 


కుశద్వీపాధిపతి 


నవవిదళత్కుశేశయసనాభిశయద్వయ! యివ్వసుంధరా 
ధవుండు కుశాంకితం బగు ప్రధానపుదీవి కధీశు( డీతనికిన్‌ 
దివుటం బరిగ్రహించి సముదేర్ణవసంతసమాగమంబులం 

దువిద! యనుగ్రహింపుము ఘృతోదధితీరవనీవిహారముల్‌. |59 | 


మ. పటువాత్తూలతరంగడోలనచలత్పత్తాసిధారాపరి 


త్రుటితాంభోధరగర్భనిసృతపయస్య్ఫొతశ్చటాసేచన 
స్ఫుటసంవర్థిత మసుచులిశిఖరాభోగేం బతిస్వచ్చ మ 
చ్చట నీకురో గనుపండు వయ్యెడుం గుశస్తంబంబు బింబాధరా! | 60 ॥ 


శా. ఆనందంబునం బొందు మిందునిభవక్తా! మందరక్షో క్షణిభృ 


న్నానాకంచరమందిరాంగణములన్‌ యాదోధిమాథానుసం 
ధానప్రోల్టితసింధురాడ్డుహితృపాదన్యాససంభావనా 
పౌనఃపున్యపవి త్రకాంచన శిలాపర్యంతభాగంబులన్‌. 61|| 


తే. కనకకేతకదళగోత్రగాత్రయష్టి 


వ్యాళతనుఘృష్టికృతవలీవలయ మగుట 
మహితసోపానమునుబోని మందరాద్రి 
యింపుయిట్టించుగాత మీయిద్దజకును. 62 | 


తే. ప్రకటఫణివేష్టిఘ ృష్టి మార్గములు డిగ్గి 


మలశలై పాతి నిరరామలజలంబు' 
పాపతర్‌త్రాండు పెనేంగొ న్నభావ మొంద 
మగువ! నీకింపుం బుట్టించు మందరాద్రి. | 63 ॥ 


ఉ. నీవదనంబుచేత రజనీపతి నీచనుదోయిచేత నై 


వ. 


రావణకుంభయుగ్మము సురద్రుమపంచకకోమలప్రవా 
లావలి నీకరాంఘ్రియు గళాధరపల్లవరాగలక్ష్మిచే 
భావన సేయు బో మథనపర్వత మింతి? భవత్స్రసంగతిన్‌. | 64॥ 


అనిన విని యక్కలహంసగమన మీమాంస శిశిరకరావతంసునింబోలె 


నవ్విపులాంనుని భజియింప నాసింప దయ్యె నవై ఏదర్భితలం పెటీంగి 
యాచతుర్చ్భుజునికోడలు గనుసన్న సేయ జన్యజనం బక్కన్య నన్యరాజన్యసమీపంబు 
నొందించె, నప్పుడు భారతీదేవి దమయంతి కి ట్లనియె. |65 ॥ 


శాల్మలిద్వీపాధిపతి 


తే. చపలలోచన, వైరినిషృపకృపాణ 
పాణి ప్రత్యరఫాణితప్రతిమవాణి 
వీ; డధిశుండు శాల్మలద్విపమునకు 
లలితమధువార్థి కాంచీకలాపమునకు. | 66॥ 


క. ఆసవజలనిధినాయకు 
వాసవసన్నిభు విశుద్ధవంశజు నితనిన్‌ 
వాసికి నవతిలనుమనో 
నాసికి యెదిరింప వశమె నరనాథులకున్‌. || 67 ॥ 


ఉ. ఈసున నేకహేలన మహినురుం డొక్కరుం డొక్కవార్థి యా 
పోసన మెత్తుచో దిగులు పుట్టి పయోనిధిపంచకంబు నం 
త్రాసము నొదునప్టు మొగతప్పని యంబునిధానమెద్ది యం 
దాసవపానకేలిం గొనియాడు మితండును నీవు నెమ్మదిన్‌. | 68 ॥ 


క. ఏలాలతాగ్భహంబుల 
బాలా విహరింపు మీనృపాలునితోడన్‌ 
హాలారసమయసాగర 
వేలావనముల నిదాఘవేలాదినముల్‌. |69॥ 


వ. శాల్మలిగుల్మవాంఛితం బైనయమ్మహాధ్వీపంబునకు  దీపంబునుంబోలె 
నోషధీలతాజ్వాలాకలాపదీపి తన భఃక్రోడంబును జూడామిళజ్ఞల దకజ్జాలంబునకు 
ద్రోణాచలంబు నీకు విహారస్థానం బగుంగాక సరససారసకోశమృద్వి యీతని 
నుద్వాహము గమ్ము. ||70॥ 


ప్లక్షద్వీపాధిపతి 


ఉ. నావుడు లోచనాంతముల నవ్వె విదర్భతనూజ దాన ను 
ద్భావిత మయ్యె నానృపతిపై ననురాగము లేమి యష్టు వా 
గ్దేవి విమానవాహకతతిన్‌ నడపించెను వే యొక్కష్ప 
థ్వీవరుం డున్నపట్టునకు వేడుక యుల్లమునం దలిర్పంగన్‌. ॥71॥ 


వ. ఇట్లు నడిపించి కాశ్మీరపంకనిభల గ్నజనానురాగుండును 
శ్రీఖండలే పనై పథ్యమ యది గ్విజయకీర్తిరాజిరాజద్భు జూండు నగునమ్మహిభుజునిం 
జూపి. ||72॥ 


క. వీక్షింపు సరోజేక్షణ! 
యిక్షురసాంభోధిజలపరీతం బగునా 
ప్లక్షద్వీపంబున క 
ధ్యక్షుం డీరాజు చెలి సహస్రాక్షునకున్‌. ॥73॥ 


ఉ. పొంపిరివోవుభక్తి నిరుపూ(టలు రాత్రులు నీతభాను ద 

ర్శింపక యారగింపండు విశిష్టత వీండు భుజించు. గాక వం 
చింపక యింతనుండియును జేడియ నీవదనేందుబింబమున్‌ 
సొంపెసలార గాం దనకు. జూడంగ నబ్బుట దర్శరాత్రులన్‌. 74|| 


ఇక్షురసోదధివేలావనవిహారంబును  _ బ్లక్షశాఖాప్రేంఖోళనక్రీడావినోదంబును 
విపాశాపులినవేదికాప్రదేశపర్యటనంబును మనంబున కింపు పుట్టింపంగలయవి, 
యితని పరిగ్రహింపు మనిన నాసరోజాక్షి వైరాగ్యరూక్షంబు లగునీక్షణంబుల నతని 
వీక్షించె వాణీగుణోదయతృణికృతపాణివీణానిక్వాణ యగువాణి యన్నీలవేణితలం 
పెజీంగి యంపస్థలస్థితసమానవిమానదండు లగుపురుషప్రకాండులం బదండు పదం 
డని నడిపించి జంబూద్వీపభూపాలలోకంబు గదియించి. |॥|75 ॥ 


జంబూద్వీపరాజులు 


ఉ. నేరెటిదీవి యేలుధరణీవరముఖ్యులు వీరె కంటె యు 
న్నారు మనోరథంబులు మనంబున బాయక సంచరింపంగా 
నీరజపత్తనేత్ర! యొకనిన్‌ వరియింపుము వీరిలోన దై 
త్యారి వరించు నిందిరక్రియన్‌ బరినందితచిత్తవృత్తివై. 76 | 


క. సుందరి! జంబూద్వీపము 

నందలి భూపాలసముదయంబును గంటే! 
పొందొప్ప ధరణి వ్రాలిన 
కందర్పచయంబువోలె( గడునొప్పారున్‌. |॥77॥ 


తే. దీవు లాజును తనుం జుట్టుం దిరిగి కొలువ 
దీవులకు రాజు నేరెటిదీవి యొప్పు 
మేరుకైలాసగిరులు బంగారుగొడుగు 
ధవళతరచామరంబునై తనకు నమర. |॥78॥ 


ఉ. ఓవనితాలలామ! లవణోదధిచక్రపరీత మైన యా 

దీవికి రాజజంబువు ప్రదీపితలాంఛన మన్నగంబుశా 

ఖావలి వ్రేలియాడెడుమహాఫలముల్‌ గని వారణంబు లౌ 

గా పని పందెముల్‌ సలుపం గా గమకింతురు సిద్ధదంపతుల్‌. 79|| 


వ. కంబుకంఠి! జగదలంకారం బగుజాంబూనదంబు తనకు జంబాలజాలంబుగా 


జాంబవద్రవభవంభై సుధామధురాంబుపూరం బగుజంబూసరిత్సవాహంబు 
జంబూద్వీపంబునందు( బ్రవహించు నీద్విపంబున నంతరాంతరంబుల నెంతయుం 
బ్రసిద్ధులగు వసుధాకాంతులు ని న్నంతరంబులం గోరి వీరె సభాభ్యంతరంబున 
నున్నవారు. 

విమతయౌవతమౌళివతం సతమాలమాలికోన్మీలన్నీలతమఃప్రకరతస్కరభాస్కరు 
లగువీరియం దొక్కరునియందు నీడెందంబు కందళితానందం బయ్యెనేని వాని జూపు 
మాభూపాలకుని కులబలాచారశూరతావివేకవైభవంబు అభివర్ణించెద, ననిన నబ్బాల 
శాలీనతావశంవదయై వదనారవిందంబు వంచి యూరకుండె. నట్టున్న( గాంచి 
విరించిపట్టపుదేవి బుజ్జగించి యాలజ్ఞావతికి నుజ్జయినీవల్లభుం జూపి యి ట్లనియె. ॥ 
80|| 


ఉజ్జయినీపతి 


తే. సవిధలీలావనీస్థాయిశంభుమౌలి 
చంద్రికాధతకలభథభితనాధజాల 
యుజ్జయిని రాజధాని యోయుత్సలాక్షి! 
భావసంభవనిభున కిభూవిభునకు. |॥81॥ 


ఉ. తామరసాక్షి! శంకరుడు తత్పురి నాత్మకిరీటచంద్రరే 
ఖామృతవృష్టి మన్మథనవాంకురముల్‌ సృజియించు. గామినీ 
కాముకభాగసీమముల కందువపట్టుల నిట్టివాం డటే! 
యేమిటికిన్‌ దహించె నిటలేక్షణవహ్నీ- దదీయదేహమున్‌? ॥82 | 


తే. వెలంది! వీం డేలునుజ్జనివీటియందు 
వెజితు రలుగంగ సతు లాత్మవిభులతోడ 
బాహ్యవన వీథికాస్థాయిభర్గమౌళి 
బాలహరిణాంకకోమలప్రభలయాజ్ఞ. |83 ॥ 


ఉ. యాచకకోటి యీతనియుదారతపేర్మి సమృద్ధి నొంది యా 
జ్ఞాచరణంబు వీడుకొన నాత్మల ముచ్చటం బొంది దేవతా 
నైచికియున్‌ సురద్రుమము నైజగుణవ్యసనంబులం బయ 
స్సేచనలీలం బల్లవభుజిక్రియం దీర్చు మిథఃప్రసంగతిన్‌. |84॥ 


శా. క్షో అశీనాథుం డితండు దానగుణవిస్ఫూర్తిం బ్రవర్తిల్ల గా 
మాణిక్యాచల మెట్లు గైకొనియెనో మా కద్భుతంబయ్యెం గ 
ల్యాణి! నిర్వ్వ్యయరత్నసంపదుదయోగగ్రత్వమున్‌ యాచక 
శ్రేణీవర్ణనదుర్యశోనిబిడిత ప్రీడావనమ్రత్వమున్‌. ॥ 85 ॥ 


ము దమయంతి! శాంతీదాంత్యాదిగుణసంతానంబులకు విశ్రాంతిధామం 
బైనయాయవంతిపతియందు నీయంతరంగం బనురాగవంతం బయ్యెనేని 
శిప్రానదీసలిలకేళియు మహాకాళస్థితవృషభధ్వజభజనంబును 
విశాలానగరీసౌధసింహాసనాధిరోహణంబును నీకు సంభవింపగలయది, యని పలికి 
పలుకుందొయ్యలి యూరకుండెం గుండినావనిపురందరప్రియనందనయును 
దూష్టింభావంబున నవ్విశ్వంభరాభర్తమీందం గటాక్షవీక్షణం బావర్తింపదయ్యె నప్పుడు. ॥ 
86|| 


తే. మాళవాధీశమకుటాగ్రమణులయందు 
భీమనందనరూపంబు బెరసి యునికిం 
దద్విరక్తి పరీక్షించి తారు దార 
యరిగి రవలకు: జతురంతయానధరులు. ||87॥ 


తే. గోతి గాంగేయపీతవక్షోజకుంభ 
యభ్రవాహినియునుబోలె నరుగుదెంచె 
రూపధరవర్గసగరపౌత్తానువృత్తి 
భూవరాంతరమనుమర్త్యభువనమునకు. | 88 | 


వ. అప్పుడు మత్స్యలాంఛనచాపరేఖాజితభ్రూవిలాస యగునారాజుకన్యకతోడ వాగ్దేవి 


యిట్లనియె. 89 ॥ 


గౌడరాజు 


క. వ్రీడావతి! యీభూపతి 
గౌడబిడౌజుండు విండు కమనీయరతి 
క్రిణారహస్యకోవిద 
చూడామణి జిప్పలెత్తి చూడుము వినిన్‌. ||90॥ 


ఉడ్‌. పంకజనేత్ర! వీనిపరిపాండురకీర్తిభరంబుచేం గురం 
గాంకరుచుల్‌ దృణీకృతము లైనవి నిక్కువ మట్టు గానినాః 
డంకము డాసియున్నె యమృతాస్పద మైనతదంతరంబునన్‌ 
రంకు వసంకుచత్త్రృణయరక్తి దదంకురచర్వణార్థమై! ॥91॥ 


తే. కువలయశ్యాము. డైనయూయవనివిభుని 
యిజీయుకౌగిటిలోనుండు హేమగాౌరి! 
కుసుమబాణాసనునిసేసకొప్పులోనం 
దవిలి యొప్పారు సంపెంగదండవోలె. ॥92 ॥ 


చ. లలన! యితండు సమ్ముఖమిళద్రిపుకుంజరకుంభమౌక్తిక 
చ్చలమున వైరలక్ష్మివలిచన్నులమీదం నిజప్రతాపసం 
కలనసముట్టితంబు లగుఘర్మ్శకణంబులం: బాయ మీటుని 
ర్మలనిజశాతహీతినఖరంబున నాజివిహారభూములన్‌. ॥93॥ 


తే. అతివ! యాజానుదీర్హబాహాప్రతాప 
సమధిగతదిగ్విభాగుం డీజనవిభుండు 
సప్త్రతంతుయశఃపటవ్యాప్తనిఖిల 
భువను+ డీతనిచరిత మద్భుతకరంబు. 94 | 


వ. అనిన విని యయ్యరవిందాస్య యౌదాస్యసంవిదవలంబితశూన్యముద్రాముద్రితం 
బైనచూపునం జూచి యాభూపాలునిం బ్రతిఇధించె నాక న్నెజింగి ద్రుహిణగృహిణి 
విమానవాహవ్యూహంబునకుం గనుసన్న సేసి వేజొక్కరునిం జరం బోవ నియమించి 
యారాజన్యుం జూపి విదర్భరాజకన్యక కిట్లనియె. | 95 ॥ 


మధథురాధిపతి 


సీ. తెఐవ! ప్రత్యర్థిపార్థివసార్థపాథోధి 
సమ్మాథమందరక్ష్మాధరంబు 
పృథుం డనునృపతి యీప్పథ్వీశ్వరుం 
డేలు మధుర, నాకము జంభమథనుపగిది 
సశ్శశ్రువైన యీయన ముఖాబ్దంబుతో 
నంకగర్భుం జైనయమృతకరుండు 
సరివోవజాలండు చారుశాంతిస్ఫూర్తి 
నటు సూడు మితనిబాహార్గళములు 
తే. వైరిధరణీశవంశసంభారమునకు 
శాత్రవకళత్రనేత్రాంబుజన్మమునకుం 


గారణం బైనధూమరేఖయును బోని 
ఘనశరాసనగుణకిణాంకము ధరించు. ॥96॥ 


చ. అలికులవేణి! కాళియమహాహ్రదమన్‌ కమనీయనాభితో 
జలనిధినేమిభామినికిం జక్కనిమేచకరోమరాజి నా 
నలిం బ్రవహించుచున్న యమునానదియందు నితండు నీవునుం 
జలుపుదుగాక గ్రీష్మదివసంబులయందు' బయోవిహారముల్‌. ॥97 ॥ 


క. గోవర్థనాద్రితటములం 
బ్రావృట్కాలముల విపినబర్హిణనటన 
ప్రావీణ్యము వీక్షింపుం 
డీవును నీతండు వేడ్క లింపెసలారన్‌! 98 ॥ 


ఉ. పూవులభూరిసౌరభము వూని భరంపడి యేంగుదెంచుబృం 
దావనసంచరిష్ణుండు సదాగతిపాంథుండు దప్పి పెంపునన్‌ 
ద్రావం గలాండు బాలునివిధంబునం జిత్రకగంధసారపం 
కావిల మైననుం గువలయాక్షి! భవద్రతిఘర్మతోయమున్‌. ॥99॥ 


క. పాటించి యితని వేండిన 
చాటుకవీశ్వరులహస్తజలజంబులకున్‌ 
హాటకదీనారములు వ 
రాటకసంఘాతములు వరాటేంద్రసుతా. |100॥ 


తే. అనిన వినియును వ్రాల్చెం బక్ష్మాంచలములు 
బాల తద్భావ మెజీంగి వాగ్భామ యపుడు 
మజీయు నొకమానవేంద్రసమక్షమునకు 
నిందుబింబాన్యం దోతెంచి యిట్టు లనియె. |101॥ 


కానీరాజు 


వ. మత్తకాశిని! యితండు కాశీరా, జితని రాజధాని ముక్తిక్షేత్రం బగువారణాసి, యితని 
కులదైవతం బఖిలభువనస్థుం డగు ధూర్ణటి, యితని  విహారదీర్ణిక త్రిలోకసంతా 
నిర్వాపణి యగు _ గీర్వాణతటిని, “యితనిసత్రశాల _ విశౌలాక్షకేలిభవనం, 
బితనిభుజాస్తంభదంభోళి రిపున్చపాలబాలానయనాంబువృష్టిధారాసమేధి తంబు. | 
102 || 


చ. సకియ! యితండు నీవలుందచన్నులక్రేవల నొత్తు గాత 
గింశుకముకుళాభిరామములు సుంకముపట్టు 'నఖాంకురాంకముల్‌ 
ప్రకుపితశాంకరీచరణపంకజకుంకుమ పంకసంకర 
ప్రకటనిరంకశంకరకపర్దశశాం కకళాంకకారముల్‌. ||103|| 


తే. అతివ! సంగ్రామరంగసంగతవిరోధి 
నృపశిరో ధిశిరాకాండనివహఖండి 
చండభుజదండమండితమండలార 
జాగ్రదుగ్రప్రతాపుం డీజనవిభుండు. |॥|104॥ 


క దశశతదృగర్వగర్వ 
ప్రశమసహలాధురిణపటువేగనిరం 
కుశసైన్యతురగరింఖా 
విశకలితదిగంతధరణి వీండు లతాంగి! ||105 || 


వ. అని వర్ణించుచుండ దమయంతి 
నిజమహోత్సవాగతానేకలోకశోభావలోకనకుతూహలంబునం బరాకు వహించియుండె, 
నవ్విధం బక్కాశీరాజునకుం గ్రేశావహంబయ్యె సరస్వతీదేవియు వేజొక్కనరదేవోత్తముం 
జూపి యి ట్లనియె. |106 | 


అయోధ్యాధిపతి 


తే. _ఈనృపాలు డయోధ్యాపురీశ్వరుండు 
పేరు బుతుపర్లుం డాకర్లచారునయన! 
వీని వరియింపు సముదీర్ణవిధసుపర్ల 
కేతకీగర్భపర్ణాతిపీతవర్లు. | |[107|| 


ఉ. వారివిహారవేళం జెలువా! వెలువారెడునీచనుంగవన్‌ 
సారపుం దారహారములచందము, గైకొనుం గావుతం జమ 
త్కారము క్రొత్తయై మెజయం దత్తటసమపరిత్రుటత్సదా 
సారవసారవోర్శ్మిభవసారవరాంబుప్ఫషత్కదంబముల్‌. |108 ॥ 


తే. ఇతని తాత భగీరథుం డతులమహిమ 
నవనిం బ్రవహింపగాం జేసి నభ్రగంగ 
నితడు త్రైలోక్యమునం బ్రవహింపయేసెం 
గీరభాషిణి! వరధర్మకిర్తిగంగ. 1109 ॥ 


చ. కవివచనంబు లీతనియగాధయశఃకలశాంబురాశిలో 
లవములు వోలె డిందు విమలం బగువీనిగుణప్రతానమున్‌ 
దివిరి దిగంతసంపుటతతిన్‌ బుధమండలి లెక్కవ్రాయం దా 
నవము భజించు వైరినరనాథయశఃఖటికాకలాపముల్‌. | 110 ॥ 


శా. అంభోజానన! వీని నెట్లు నుతి సేయ న్వచ్చు? నేతత్తనూ 
సంభూతం బగురోమసంఘము ముహాసత్త్వాంకురశ్రేణి య 
స్తంభాటోపవిజ్బంభమాణరిపుదోస్న, ంభోరుకుంభీనసా 
రంభస్తంభనమంత్ర మీతనికఠోరక్షేళయాలంబునన్‌. ||111॥ 


శా. గంభీరప్రతిపక్షరాడపయశఃకాళిందియున్‌ వీనిదో 
న్స ంభోద్భూతయశోభ్రగంగయు ననిన్‌ సంశ్లేషమున్‌ బొందు నా 
సంభేదంబునం గ్రుంకి కాంచును మహాక్షత్రంబు రంభాపరీ 
రంభానందనికేతనందన విహారప్రొఢివిస్రరిభముల్‌. 112 |॥ 


శా. తాదృగ్గీర్ణవిరించివాసరకరత్వంబుం బ్రతిష్టించుచున్‌ 
యాదోధీన్‌ దననీడ బాడబముగా నాకాశసంవ్యాప్యరి 
క్మాదార్శనకీర్తితారకములన్‌ మాయించు నేతత్ప్రుతా 
పాదిత్యుండు వెలుంగు బద్మముఖి! వాచాగోచరప్రక్రియన్‌. |113॥ 


క. అన వినియు విననియ ట్ల 
జ్ఞననాథతనూజ యున్నచందముః: గని య 
మ్మనువంశాగ్రణి యవలకు( 
జన ననుమతిం జేసె నలువసతి వాహతతిన్‌. ||114॥ 


వ. ఇ ట్లనుమతించి. 115 ॥ 


పాండ్యరాజు 


ఉ. అక్కడ నొక్కభూపతి ననంగునికంటెను రూపసంపదం 
జక్కనివానిం జూపి సరసత్వము మై మధురస్వరామృత 
న్యకృతమత్తకోకిల సనాతని తామరచూలిదేవి యా 
క్రక్కసజవ్వనిం గరము గారవ మొప్పంగం జూచి యిట్లనున్‌. ||116॥ 


తే. పాండ్యభూపాలుం డీతండు పద్మనయన! 
యితని వీక్షింపు నిజకటాక్షేక్షణముల 
మానశాలిని! శాలీనతానత మగు 
నాననాంభోజ మెత్తుమీ యత్తరమున. |117॥ 


ఉ. ఈసకలావనీతలము నెక్కటిం దాన పరిభ్రమించి య 
భ్యాసపరంపరాపరత నభ్రమునన్‌ విహరింపంగోరియో! 
లాసికకీర్తివిభ్రమకలాగరిమ న్నటియించుచుండు నీ 
రాసుతువంశరత్నము. దిరంబుగం జెంది యమందలీలలన్‌. 118 ॥ 


తే. ఇతనిరిపురాజరాజి యుంటేంటివరుస 
నడవు లడవులు దక్సక యరిగి యరిగి 
యరుగు బహుకాలశూన్యత నడవు లైన 
యాత్మనగరంబులకు యదృచ్చానువృత్తి. | 119 ॥ 


స్రగ్ధర. ఆలోకాలోకమేదిన్యమలమలయజోదారవిస్ఫారకీర్తిన్‌ 
ఖేలాకూపారపారాభిలజనవినుతాక్షీణచాపప్రతాపున్‌ 
బాలా! వీక్షింపు వీని బయుగయుగపత్సాతిభూపాతిభూయ 
శ్పూళీరత్నోడు పాలిసులభపరిచయాస్తోకనందనఖేందున్‌. 120 | 


శా. భంగాకీర్తిమషిమలిమసతమప్రత్యర్థి పృథ్విపతి 
త్వంగత్తిందుకకాననాంతరములన్‌ వర్తిల్లు సత్యుల్లస 
దృంగిన వీని ప్రతాపవహ్ని జగదుత్సంగంబునన్‌ దత్సులిం 
గాంగారంబులు భానుండున్‌ శిఖియు జంభారాతిదంభోలియున్‌. |121॥ 


శా. ఏణీలోచన! యేతదుగ్రసమరప్రేక్షోపనమ్రామర 
శ్రేణీమధ్యచరుండు వైన్యుండు గిరిక్షేపార్థమై కైకొనుం 


బాణిం జాపము వీనిదంతిబలముల్‌ పైపై ననిన్‌ జంగమ 
క్షో కీద్రంబులు వోలె ధాత్రియెడం గైకొంచున్‌ విజ్బంభింపంగన్‌. 122 | 


శా. ఆదైత్యాంతకువక్షమన్‌ గృహము శూన్యత్రైకదోషమృట 
సీదన్మర్కటకీటజాతకృతకక్వితాతప త్రీభవ 


త్తాదృబ్నర్మలకొస్తుభాభరణరత్నస్ఫూర్తిగాం బాసి యా 
హ్లాదం బొప్ప వసించు శ్రీ యితనిబాహామధ్యసౌధస్థలిన్‌. | 123 | 


మ. ఘనసిందూరవిముగ్గమూర్ధము ధృతస్కంధావధిశ్వామికం 
బును బాథోధరమార్గగాహియునునై పూబోణి! యీరాజనం 
దనుగంధద్విప మాజిలో జరమసంధ్యాకాలముం బోలె న 
రి నిరోధించు విరోధిబాహుజభుజాతేజస్సహస్రాంశులన్‌. |124॥ 


క. కీర్తిధనుం డైనయీతని 
మార్తుర కని కరుగ నరిది మగువ! బెడంగై 
మార్తాండమండలంబున 
గర్హమయం బైనత్రోవ గానంగ వచ్చున్‌. |॥125 ॥ 


చ. ఎదిరిచి సమ్ముఖం బయినయింతటిలోనన యేమిచిత్రమో? 
కదనముఖంబునందు విముఖత్వముం గైకొను నర్కదీప్తీచే 
నదరులు వాజుచున్‌ బెడిద మైనయదఃకరవాలధారచే 
విదళితమై శిరోధి వడ వీనివిరోధిమహీశుం డుద్ధతిన్‌. |126॥ 


వ. అనియె నప్పుడు సమీపంబున డాసి యున్న యంతఃపురదాసి యౌదాసిస్యగర్భంబైన 
వైదర్శి తలం పెటీంగి వేజొక్కదెస చూపి, యక్క! యిటు గనుంగొనుము. 
సౌధాగ్రంబునందు నటియించు కతనపటాంచలంబునం జలంబు గొని యొక్కకాకి 
గాహనమునక్టై కాకారవంబుతోడం గాలూందం దలంచి యనువుగాక 
చీకాకుపడుచున్నయది యనుచు నప్రస్తుతభాషణంబులం బరిహాసంబు పుట్టించిన. ॥ 
127 || 


తే. దాచేసినయప్పరిహాసమునకు 
హాసపరిపాండురం బైనయక్కొలువున 
నానృపాలుముఖమ్లాని గానంబడియె 
నలుపుగానంగం బడుం గదా తెలుపులోన. | 128 | 


వ. అప్పుడు. |॥129॥ 


రక్త ఆరాజుపట్టు వాసి మ 
హారాజికసీద్ధసురసమర్చితచరణాం 
భోరుహ భారతి యొక్కమ 
హారాజు సమీపమునకు నల్లనం జనియెన్‌. 130 ॥ 


కాళింగుండు 
వ. చని మహేంద్రగిరి యేలునన్నరేంద్రునిం జూపి దమయంతి కి ట్లనియె. ||131॥ 


చ. నరనుతు నిమ్మహేంద్రగిరినాథు వరింపుము రూపసంపద 
న్లరయు నితండు నీకు, నొకదోసమునుం గల దప్పురంబునన్‌ 
గరిమం గళింగజంబు లగుగంథధగజంబులకుంభరాజితో 
గరకరి పుట్టంగాం గలదు కామిని నీవలిచన్నుదోయికిన్‌. 132 ॥ 


చ. గజపతి వచ్చెనంచు నొకగంధగజంబుగుటించి యొక్కం డ 
క్కగజపడి పల్కిన న్వెజిచి కాననభూమికి విటిం బాణీ దా 
రి జడతనిద్రలో గలవరింప నిజోక్తియ నేర్చి కీరము 
ల్లజపతి వచ్చె నావిని కలంగుదు రితని శత్రు లచ్చటన్‌. |133॥ 


తే. వీనిరిపుకాంత పతిం బాసి కానలోనం 
జెంచుబూంబోడులును దాను. జెలిమి చేసి 
చెప్పుం దమదేశవార్తలు చెప్పుచోటం 
'జల్లనై యుండు మాభూమిచంద్రు౮ డనుచు. |134॥ 


మహాస్రగ్దర. రతిం గ్రీడాహంస మోహ గ్రహిళశిశుభృశప్రార్థితోన్నిద్రదారా 
పతియై దుఃఖించు సద్యఃప్రస్ఫమరనిజద్భగ్సాప్పధారాగతేందు 


ప్రతిబింబప్రాప్తలాభప్రముదితసుతయై రంజిలున్‌ రాత్రు లేత 
త్ప్రతిపక్షక్షోణిపాలప్రమదగిరిదరీప్రాంతకాంతారభూమిన్‌. |135 ॥ 


(es 


“. యజ్ఞలదేవతాస్ఫటికహర్మ్యము శేషుడు ముజ్జగంబులున్‌ 
మజ్జన మాచరించుం బలుమాఖజును నెందు యదీయవాఃకణం 
బజ్జలజారి యట్టివిమలాద్భు తకిర్తిమహాబ్దిపూర్తమున్‌ 
సజ్జనవర్ణనీయము నొనర్చె నితండు వసుంధరాస్థలిన్‌. ॥136॥ 


శా. ఆమోదాశ్రుభరంబు వెల్లిగొ న నెటాలించు( గరంబులన్‌? 
రోమాంచంబు వహించు నేకరణి నీరోమాంకురీంబైనమైన్‌? 
భూమీచక్రము పూనియెట్లు దల లూయుం బన్నగస్వామి యు 
ద్ర్రామప్రాఢిని వినికిర్తి ఫణభృత్కాంతామణుల్‌ పాడీంగన్‌. 1137 ॥ 


ఆ. అనిన నల్ల నవ్వె నబ్దాయతాక్షియు 
నది విరక్తియగుట నాత్మ నెజింగి 
యానవాహసమితి నవలోకసంజ్ఞ న 
వ్వలికి నరుగం బనిచెం వాగ్వధూటి. | 138 ॥ 


వ. అచ్చట వేజొకరాజుం జూపి యారాజవదనకు రాజివభవునిదేవి యిట్లనియె. 139 ॥ 


నేపాళరాజు 


తే. ఇతండు నేపాళభూపాలుం డిగురుంబోణి! 
వీని వీక్షింపు కడకంటివీక్షణమున( 
బడంతి! యేతమ్రతాపాగ్నిం బడియెనేం బ 
తంగుం డంగీకరించు. బతంగవృత్తి. | 140 ॥ 


తే. ఉభయపొలస్త్యవాసైకయోగ్యములును 
నుభయసంధ్యాప్రభాలంక్రియోజ్జ్వలములు 
నైనదిగ్భాగములయందు వీనికీర్ణీ 
పద్మలోచేన! నృత్యంబు పరిఢవించు. 141 


మ. శరధిప్రొద్ధృతి శింజినీఘటన మాశబ్దగ్రహాకృష్ణి యం 
బరవీథగతీలక్ష్యభేద మవనిపాతంబు లక్షింప రా 


కరివక్షస్స ఇలరంధ్రపంక్యనుమితం బౌనాజిరంగంబులం 
దరవిందానన! వీనిబాణనికరం బత్యద్భుతప్రాఢిమన్‌. 142 ॥ 


మహాస్రగ్ధర. పత తపత రం. తము లుల సయ వాన కృ 
ప్రతిబీంబాంకంబు తత్సదనఖవిధుబింబంబు లీరాజు దాల్చున 
బ్రతివీరప్రాణవాతప్రకరనవసుధాపానపీనంబు నత్య 
ద్భుతశౌర్యాడంబరంబున్‌ భుజభుజగయుగంబున్‌ మహాసంగరోర్విన్‌. 143 ॥ 


మ. హరిదంతద్విపదంతకుంతముల కన్వాదేశ మాశీవిషా 
భరణోత్తంససుధాంశురేఖకు ననుప్రాసంబు కైలాసభూ 
ధరకూటస్ఫటికోపలప్రతతి కథ్యాహార మిమ్మేదినీ 
శ్వరదేవేండ్రుని సాంద్రనిర్మలయశోజాలంబు లీలావతీ! |144॥ 


సీ. ఇతనిహేతి శతఘ్ని నెబ్బంగి నెదిరించు 
నరవీరశతము సంగరములందు? 
లక్షభేదనకళాదక్షు నీతని నెట్టు 
లహితయోధులలక్ష లాక్రమించు? 
నీక్షణజితపద్ము నితని నేక్రమమున 
విమతపద్మము లంగవింపం జాలు? 
సర్వపరచ్చిదాశక్తు నీతని నెవ్వి 
ధంబున రిఫుపరార్ధము జయించుంణి 
తే. గాన సంఖ్యాపగమము నోక్కటియ దిక్కు 
వీనిపగణకు మాటలు వేయు నేల? 
కార్తికీతిథియామినీకాలపూర్ణ 
చంద్రమండలసంకాశచారువదన? | 145 ॥ 


కామరూపాధిపతి 


తే. అనుచు నిబ్బంగి నత్తి చెప్పినను వినియు 
నుత్తరము లేక యూరకయున్నం జూచి 
యన్యరాజన్యు గుణీ సేసి యరిగె వాణి 
యానధుర్యవజ్రంబుతో నరుగుదేర. 146 | 


వ. ఇవ్విధంబునం గ్రామరూపాధికుం డైనకామరూపాధిపుం జేరంజని వాగధిదేవత 
యవ్వనితావతంసంబున కి ట్లనియె. 147 ॥ 


తే. ఇతడు ప్రాగ్లో గతిషాధీశుం డిందువదన! 
వీరచూడావతంసంబు వీనిం జూడు 
మలసవలితంబు వ్రీడాభరాకులంబు. 
జంచలము నైననీదునేత్రాంచలమున. |॥148॥ 


శా. క్రూరాసిత్రుటితావారణఘటాకుంఖాస్థికూటస్థలీ 
రారాజన్నవ మౌక్తికోత్కరకిరారంభక్రమోజ్ఞ ంభీయై 
యీరాజన్యుకరంబు పోరుల( గరం బేపోరు సత్కీర్తి బీ 
జారోపం బొనరించుభంగి హయరింఖాగ్రక్షతక్షోణులన్‌. | 149 ॥ 


స్రగ్ధర. రాజివాక్షి! ప్రహారస్రవదసృృగసుహ్నతాంశువంశాళి నేత 
“త్రేజోధూమధ్వజంబుల్‌ దిరిగి తిరిగి రోధించు దుస్సాధలీలన్‌ 
రాజావర్తోపలాంశు ప్రతిమ తదుదితప్రాజ్యధూమంబుగా రా 
రాజ న్నాసీరవాజివ్రజఖురజరజోరాజి ఘోరాజిభూమిన్‌. 150 ॥ 


ఉత్కలదేశరాజు 


వ. అనియె నాసమయంబున సమీపవర్తిని యగు తాంబూలకరంకవాహిని 
దమసహోదరిభావం బెణీంగి భారతీదేవి నుద్దేశించి యోదేవి! యీ 
వసుధావల్లభునిమీంద నిప్పల్లవాధరకు నుల్లంబు పల్లవింపదు వచనపరిశ్రమంబు 
వలదు. వాడె యుత్కలదేశాధీశ్వరుం డమ్మహీశ్వరుగుణకలాపంబు లభివర్ణింపు 
మనుటయు. |॥|151॥ 


క. భారతి రతీశకల్పుని 
నారాజకుమారు( గదియ నరిగి గభీరో 
చారమృదుమధురభాషల 
నారమణీమణికి నిట్టు లనియెం బ్రీతిన్‌. 152 ॥ 


క. ఇతం డుత్కలదేశాధిపుం 
డతివ! విలోకింపు మితని నానమ్రరిపు 
క్షితిపతికిరీటకోటీ 
శతమఖమణిమధుపచుంబిచరణాంబుజునిన్‌. |153 || 


మ. చెమరించుం దుహినచ్చటాచ్చలమునన్‌ నీత్రాంశుబింబంబు రేం 
గుముదం బెన్నండు నిద్రవో దెపుడు నీకొష్ల ప్పుం బ్ర బవేశించుమ 
ల్లిమతల్లీనవమాలికాకుసుమముల్‌ లీలావతీ! వీనిదు 
ర్రమదోర్టుడయశః ప్రకాండవిభవారంభంబు జృంభించినన్‌.॥154॥ 


స్రగ్ధర. పైపైం దుక్టారధట్టాప్రఖరఖురఫుటీ పాతవిక్షుద్యమాన 
“క్షాప్పష్టోత్తి షదంధంకరణరణరజస్కాండధారాంధకారం 
బాపూర్ణం బైనఘోరాహనముఖముల నబ్జాక్షీ! యీరాజుబాహా 
టోపం బీక్షింప రాకుండుటకు మయు(గుచుండుం దివిన్‌ దేవపంక్తుల్‌. 1155 ॥ 


మ. అసమానస్థిరదాన వైభవకళాహంకారసింహాసనా 
గ్రసమాసినుడు వీడొకండు కలుగంగా నర్థియాచ్చారన 
వ్యసనాభావబహూభవత్సలభరవ్యాజంబున న్నమమై 
యెస సంక్రందనశాఖి డెందమునం బెం పెక్కించు మందాక్షమున్‌. ||156॥ 


మ. కలుచం గోశబిలంబు వెల్వడి యదఃఖడ్ల్గాహి పైవచ్చుచో 
జలనం బించుక లేక యీతీనిరిపుక్షాపాలసంఘాత మో 
చెల! హస్తాంబురుహాంగుళలిమయమహాసిద్ధెషధీపల్లవాం 
చలము ల్మేసి భజించు జాంగలికతన్‌ సంగ్రామరంగంబులన్‌. 157 |॥ 


కీకటుండు 
వ. అని పలికి పలుకుబోటి వరాటరాజకన్యకం గనుంగొని యప్పు డయ్యింతి 


యంతరంగంబు నిరంతరస్మరణసరణి 


ధారావాహికజ్ఞాన ధారాసమారూఢనిషధపరివృఢం బగుట నెణీింగియు 
నెణుంగనిచందంబున భావించుచు బ్రస్తావోచితప్రకారంబునం జతురంతయానధరులం 
బదండు పదండని యుత్కలాధిశ్వరుం గడచి 


యసమసమరవిసృమరచమూమదాంధగంధ సింధురఘటావమధుశీకరాసారహారినీహారసమం: 
మదవదరిచూడాకురువిందకందళకిరణ సం దోహసందిపితచరణారవిందుడును 
పం Te నఖ ద్భుతాల కహృ్ధన్షతివిస్పపనివా 
నగునొక్కరాసుతుం జూపి దేవి! యితండు కికటాదీ, శ్వరుం ఉమ్మహిపతిపుంగవు 
నపాంగరంగస్థలలాస్యలంపటంబు లగుకటాక్షవీక్షణంబుల నిరీక్షింపుము. |॥158॥ 


స్రగ్ధర. లిలం గట్టించె బెక్కుల్నెలవులం జెజువుల్వీండుసాంద్రద్రుమాళీ 
“వ్యాలీఢోపాంతశాంత వ్యథపథికజనస్వాంతముల్‌ కిర్తిలక్షీ 
మూలాంబుల్‌ నీలనీలాంబుజదళదళనామోదమేదస్వీపాధథః 
కేలీలోలద్విజాలీకృతమధురకలక్రేంక్రియాసంకులంబులీ్‌. ॥ 159 ॥ 


మహాస్రగ్ధర. మహిళాసీమంతముక్తామణి! యితనియశోమండలీపూర్ణరాకా 
తుహినాంశుల్‌ దాడిమై వత్తురు వడిం దనపై దొమ్మిగా నంచుం జుమ్మీ 
మహిగోళచ్చాయమాయామయగణి తకళామాత్రలక్ష్యాంగకుండై 
గ్రహవీథిన్‌ దుర్గవీథిం బ్రభచెడి యొదుంగున్‌ రాహురాహుత్తుం డోటన్‌. |160॥ 


మహాస్త్రగ్గర. తరుణి! దామోదరీయోదరకుహరదరీస్థాన మీవిశ్వధాత్రీ 
శ్వరుకీరుల్‌ ముంచి పాణం జటులగతి జగజ్జాలముల్‌ దేలియాడన్‌ 
మురజిన్నాభిప్రణాలళీముఖమున ధవళాంభోజ మన్‌ పేరుగాం దా 
నెరవై తత్సూర మంతర్నిబిడమయి బహిర్నిర్ణమంబున్‌ భజించున్‌. |161॥ 


వ. అనిన వినియు ననాదరముద్రాముద్రితం బైనహృదయంబుతో నవ్విద్రుమాధర 
గీకటాధీశ్వరుం గటాక్షింపకుండిన. ॥162 | 


పంచనళి 


ఉ. వేసట లేక భీమప్పథివిపతినందన యాననాంబుజో 
ల్లాసవిరక్తిముద్ర పదిలంబుగం గల్గొని యాదినాంతసం 
ధ్యాసమయాధిదేవత పితామహుపట్టపుదేవి గికటుం 
బాస్‌ చనన్‌ దలంచె మణీ పంచనలీమణిమంచవీధికిన్‌. 1188 ॥ 


వ. అప్పుడు సరస్వతీదేవినిర్దేశంబున యాసధుర్యులు రాజసమాజంబువలనం బాపి 
భోజరాజకన్యను నిషధరాజపంచకం బునుం గదియించుటం బరిమళంబులు 
నందనోద్యానతరుషండంబులవలనం బాపి మధుపమాలికం గల్పపాదపంచకంబునుం 
గదియించిన చందంబు దోచె, ననంతరంబు నలాకృతిధరు లయినయాలోకపాలురం 
జూపి క్రమంబున. |164॥ 


తే. వాణి యిట్లను నక్కీరవాణి కెలమి 
గూఢశబ్దార్థశ్లేషరూఢ మెజయ 
నిష్టరాధీశ్వరులకును నిషధపతికి 
వర్ణనావాక్యరచన నన్వయము గలుగ. 165 |॥ 


చ. 


ర్‌ 


తే. 


క 


అతివ! యపవ్యపాయుని ననల్పవిలోచనపంకజాతు. బ్రీ 
ణితనిజవీరసేనుని వినిర్జితసర్వమహీభృదావళిన్‌ 

హతమదవద్విరోధిబలు నాత్మచమూచరవారణాసన 

స్రుతమదగంధయుద్ధ మహి జూడుము వీని మహి న్మహేంద్రునిన్‌. |166॥ 


. భాస్వరరూపసంపన్నుం డుద్ధతిమంతుం 


డధికప్రతాపసమన్వితుండు 
హేతిసంభూతప్రభూతభూతియుతుండు 

శుచి ధనంజయుండు విస్ఫూర్తిశాలి 
నానామహాసమిన్మధ్యప్రదీప్తుండు 

సతతంబు విబుధసంతతికి ముఖము 
లాలితబాలప్రవాళతామ్రకరుండు 

తనకు శాత్రవసముత్కరము తృణము 
తే. తామరసపత్తనేత్ర! యీతం డనలుండు 
లావు గలవాడు లోకపాలకులలోన 
బహుతరస్నేహరుచిమహాబల సహాయ 
సంపదుద్దాము డెలమి వీక్షింపు మితని. ||167॥ 


పరభయంకరపటుగదప్రహరణుండు 
దండనిపుణుండు సమవర్తి ధర్మరాజు 
మిత్రనందనుం డంభోజనేత్ర! చూడు 

మితని దక్షణనాయకు నింపు మిగుల. |168॥ 


ధవళాక్షి! చూడు మాతని 

భువనాధీశ్వరు నపారభూరిగభీర 

త్వవిశేషనిధి నదీనునిం 

బ్రవిమలతరవారి నధికబలసత్త్వాఢ్యున్‌. |169 | 


వ. అని యాఖండలు గుటించియు నగ్ని నుద్దేశించియు నంతకు లక్షించియు 


నంబుపతింగూర్చియు( ద్రిభువనార్చితచరణారవింద యగునరవిందభవుదేవి 
తదీయమాయారూపంబులకు ననురూపంబుగాం బ్రత్యేకంబ 
యుభయారవచన సామర్థ్యంబు లగువర్ణనావాక్యంబులం బ్రబోధించిన 
విదర్భధాత్రీపతిపుత్తి నేత్రశోత్రంబులం జూచీయు వినియు నితం డితండని 
నిరయింపనేరక డెందంబు డోలాందోళనంబు నొద విధి పజ్జను నిషేధంబుత్రోవనుం 
బోవనితలంపున నిలింపనిషధరాజులను నలువుర విస్మయస్న్మేరంబు 
లగువిలోకనంబుల నవలోకించునది. క్రమంబున భారతినిర్దేశంబున 
నైసర్గికవిలాసభాసమానుండును ససమానరూపరేఖావిడంబితశంబరారాతియు నగు 
నిషధభూపతిం జూచె నప్పుడు. ॥170॥ 


శారద మధురాలాపవి 

శారద యింద్రాగ్నిశమనసలిలేశనుతి 
ద్వారమున నిషధపతి గై 

వారం బొనరింపం దొడంగె వాచాప్రొఢిన్‌. |171॥ 


తే. నలిననేత్ర! ప్రత్యర్థిదానవశతాహి 


తాత్మచేష్టాగరిష్టత నరసి చూడ 
నితడు జిమూతవాహనుం డింత నిక్క 
మింపు పొంపిరివోవ వీక్షింపు మితని. ॥172॥ 


వ. మజీయు నితండు హుతవహుండునుంబోలె 
బహవిగాఢమఘవ దధ్వరాజ్యాభిషేకవికస్వరతేజోవిరాజితుం డీశానమూర్తిభేదంబును 
దండధరుండుంబోలే బరప్రాణో! త్యాంతిదాననమర్ధశక్తిసంపన్నుండుసు 
సంజ్ఞానందకరుండును దీరుణుండునుంబో లె 


ప్రతికూలవాత ప్రచారచటులవాహినీసహస్రసంసేవితుండునుం బ్రచేతనుండు, నితనిం 
గనుంగొను, మిప్పురుషపంచకంబునందు నీకుం గన్నిచ్చకు వచ్చునతని వరియింపు 
మని పలికి పలుకుందొయ్యలి యూరకుండె, నప్పుడు 
మాయానిషధరాజకాయచ్చాయాంతర్వర్తు అగువిబుధచక్రవర్తుల నలువుర 
నతిక్రమించి పంచమకోటి యగునలునియందుం బురాకృతపరిపాకవాసనావశంబుననో 
పరమపాతివ్రత్యగుణగౌరవంబుననో జాత్యంతరసంగతిగ్రహణంబుననో 
యక్కురంగలోచనచూపు నెలవుకొనియె వెండియు. |173॥ 


క. ద్వాపర మపుడు విదర్భ 
క్షాపాలతనూజమనసు గలంగించెం గలి 
ద్వాపరములు నలదమయం 
తీపరిణయమునకు సమ్మతింపనివె కదా! 174] 


చ. స్ఫురదవలేపతన్‌ నిషధభూపతు లేవురు కారణంబుగా( 
బరువడినొయ్యనొయ్య యుగపత్సరిమోహయమాణబాణు(డై 
మరుండు విదర్భరాజసుతమానసముం గలంగింపం బూనుచున్‌ 
శరములసంఖ్యకున్‌ ఫలము సమ్మతిం గాంచి నటింపకుండునే? | 175 ॥ 


చ. వెలయంగం బంచనైషధి విభేదము నేర్పజుపంగ లేక యా 
కులత వహించి యిట్టితణిం గూరిమినెచ్చెలి యొద్ద నుండెనే( 
దెలియంగయజూచి చెప్పును గదే యని డెందమునం దలంచె నిం 
పలర నరాళకేశి యమరాలయహేమమరాళపుంగవున్‌. | 176 ॥ 


వ. శంకాలతావితానం బనేకనలావలంబి యగుచుం బ్రబ్బినం గడునిబ్బరం 
బగువిభ్రమంబున _నావిదర్భనుతానుభ్రూలలామంబు నెమ్మనయిన ని ట్లని 
వితర్కించు. |॥177॥ 


సీ, ద్వివిధచంద్రమతి ప్ర ప్రతీతియో? కాకతి 

స్వచ్చవపదార్దోపసర్పణంబొ? 

యంగుళీముఖదీడితాక్షీవిక్రియ యొక్కొ? 
మకరాంకుశాంబరీమహిమ యొక్కొ? 

విరహకాలోద్భ్యాంతివిభవానువృత్తియో? 
రూఐంప నలువిశ్వరూప మొక్కొ? 

గణుతింప వేల్పులకపటనాటక మొక్కొ? 
భారతీపరిహాసభంగి యొక్కొ? 

తే. కాక యీయేవురందు నొక్కరుండు నలు(డొ? 

మారుం డొక్కడా? యొకడు పురూరవుండొ? 


వరుస నున్నయీచక్కనివా రిరువురు 
దేవతావైద్యయుగ్మంబొ? తెలియరాదు. |॥178॥ 


తే. విబుధవరు లేని బ్రణమిల్లి వేండుకొందు 
నలుని వా రేల యిత్తురు నాకు నతని 
మదనశోషణబాణసంపాతపీత 
ఘనకృపాసింధుగహ్వారాకారమతులు? | 179 | 


క. మంచకమధ్యస్థితమ 
ద్వంచకపంచకమునందు వరుసమెయిం బరీ 
క్షించెద నే నొక్కించుక 
పంచజనసుపర్వలక్ష్యపంచశ్రేణిన్‌. 180 ॥ 


వ. అనుచు నేవురం గలయం గనుంగొని యందు. |॥181 | 


దమయంతి నలుని దెలిసికొనుట 


మ. ధరణిం బొందనికోమలాంఘ్రికమలద్వంద్వంబులున్‌ ఘర్మనీ 
కరసిక్తంబులు గానిఫాలములు వక్షఃక్షోణులం బత్తకే 
సరముల్‌ గందనిపూవుదండలు నిమేషవ్యాఖ్యం గైకోనిద్భ 
క్పరసీజంబులు నల్వురందుం గనియెం గాంతాలలామంబోగిన్‌. 182 ॥ 


వ. కని యైదవవాండు నిషధరా జగుట యెటీంగి దేవతాప్రసాదంబు లేక యేకార్యంబు 
ఫలింపనేరదు. ప్రదక్షిణప్రక్రమణలవాలవిలేపధూపావరణాంబు నేకంబుల ననేకంబు 
లగుఫలంబు లీంజాలుటంజేసి వేల్పులు కల్పద్రుమకాననంబులు సుపర్వులకుం జేయు 
నమస్య సర్వార్థసిద్ధిసంధానసమస్య విబుధసేవ యఖిలాభీష్టప్రదాననురభి యనుచు 
సభాజనం బెల్ల విస్మయం బంది కనుంగొనుచుండ దివిజసభాజనంబునకుం 
బ్రారంభించి వైశద్యహృద్యంబు లగు ప్రస్తుతిప్రసూనస్తబకంబుల 
నింద్రాదిదేవచతుష్టయంబు సంతుష్టి నొందించి తత్స్రసాదలబ్దం బైనబుద్ధివిభవంబున 
నమ్మర్త్యవిలక్షణంబు లగుధరణిక్షోదసంస్పర్శనంబును బ్రస్వీదబిందునిష్యందనంబును 
గుసుమమాల్యమ్లాని యాదిగాం గలచిహ్నంబులను సందేహంబు వాసి మనంబునకుం 
జూపునకును సంవాదంబు సమకూణీనం గందర్పమందాక్షంబులకు వశంవదయై 
చంచలం బగుకటాక్షాంచలం బతనిమూర్తి. బాయనుం డాయనుం జాలక యజ్జాడ 
ననంతరంబ. ||183॥ 


ఉ. భావములోనికీలు పరిపాటిం బరిస్ఫుటతన్‌ విలాసమున్‌ 
బ్రోవంగ వేడ్కతో నిషధభూపతికై యెడయాడుదృష్టి ల 
జ్ఞావతి యెట్టకేల కొకచందమున న్మగిడించి చేర్చె వా 
గ్టవిముఖేందుబింబమునం దియ్యము నెయ్యమునుం దలిర్చంగన్‌. |184॥ 


వ. భారతీదేవియు నయ్యంగనయింగితం బెణీంగి తదీయహస్తంబు నిజహస్తంబునం 
గీలుకొలిపి యుల్లంబు పల్లవింప నిలింపనిషధరాజులం గనుంగొని కనుంగొనల 
నలంతి నవాలయ ని ట్లను:- నింద్రాగ్నియమవరుణులు కరుణాతరంగితంబు 
లగునంతరంగంబులతో నీయంతి ననుగ్రహింపవలయు. ॥185॥ 


ఉడ్‌. ఎట్టు వరించు సాధ్వి మిము నిందజ? దేవచతుష్టయంబునం 


దెట్టొ కనిం దగంగ వరియించి తదన్యుల ధిక్కరించి వే 
ర్వెట్టంగ నేర్చు? గావున వరించి కృతార్థత( బొందుంగాక మీ 
యట్టిమహానుభావు భవదంశసముద్భవు నైషధాధివున్‌. 186 ॥ 


వ. అనిన విని లోకపాలచతుష్టయంబు కమలవిష్టరభామినీనిర్దేశంబును 
నిషధదేశాధీశచిత్తశుపరీక్షణంబునుం దమయంతిపరమపాతివ్రత్యగుణగౌరవంబునుం 
గారణంబుగా మనంబులం బ్రసాదంబు వహించి నలాకారమాయాకంచుకంబులు 
దిగంద్రోచి భీమోద్భవానృపతిసాత్త్వికభావావలోకనాపేక్ష బోలె. జక్షుస్సహస్రంబులో 


న సహస్రాక్షుండును గామాంధ కారగర్వనిర్వాపణదీపికాచక్రవాళంబునుం 
బోనికీలాజాలంబుతో  గిలియును సద్యోనిర్వాణమదనాగ్ని ధూమంబుం 
బోనిధూమ్రదేహచ్చాయామండలంబుతో దండధరుండును నిరాశం 


బైనయాశాపాశంబునుం బోనిపాశంబుతోడ బాశపాణియు నిజరూపంబులు గైకొని, 
రప్పుడు కందర్పదర్పాపహారపారీణం బైనవీరసేనతనయుమనోహరాకారంబు మాని 
వైమానికులు దమనిక్కంపురూపులు చేపట్టుట సామ్రాజ్యంబు విడిచి భిక్షాటనంబు 
పాటించినవిధంబును యౌవనంబు బరిత్యజించి వార్థకం బంగీకరించినభంగియుం 
దోచెం బేరోలగం బున్న భూపాలపాలవర్గంబు గనుంగొనుచుండ రూపాంతరపరిగ్రహం 
బొనర్చి యింద్రాదు లింద్రజాలవిద్యావిదులచందంబు నొందిరి యనంతరంబ. |॥|187 ॥ 


తే. క్షీరనీరవిభేదంబు చేసినట్టి 
హంసియును బోలె హంసవాహనునిదేవి 
లీల దిక్పాలనిషధభూపాలవరుల 
భేద మేర్పడంజేసి సంప్రితి యెసంగ. ॥188॥ 


వ. దమయంతి కిట్లనియె. | 189 ॥ 


తే. వీరే యాఖండలాదులు విబుధవరులు 
వాడె నిషధాధినాధుండు వనజవదన! 
భక్తి సొంపార వీరికి బ్రణతి సేయు 
మింపు పెంపార(గా వరియింపు మితని. ||190 || 


వ. అని యోంకారభద్రపీఠికాశాలంకారం బగుపంకజాసనునిరాణి నియోగింపం 
గంకణరుణరుణత్కారం బంకురింప నాశశాంకవదన వేల్పులకుం గేలుదోయి యెత్తి 
నమస్కరించె. ॥191॥ 


ఆశ్వాసాంతము 


శా. సౌందర్యాపరమత్స్యలాంఛన! కళాసర్వజ్ఞ! యర్ధార్ధిమా 
కందారామవసంత! సంతతమహాకారుణ్యపాథోనీధీ 
మందారద్రుమమంజరీమధురురీమాధుర్యమాధుర్యవా 
కృుందర్భాస్వదమానమానసకవిగ్రామా! బుధగ్రామణీ! 192 ॥ 


క. వీరావతార! రక్షణ 
నారాయణరూప! రాయ నారాయణ! కం 
రీరవవిక్రమ! వితరణ 
పారాయణ! యుభయవంశపావనచరితా! | 193 ॥ 


మాలిని. అవనగుణవిహారా! యంగనాచిత్తచోరా! 
భువనభరితకిర్తీ! పుణ్యకల్యాణమూర్తి! 
కవికువలయచంద్రా! గౌరవశ్రీిమహేంద్రా! 
యవితథపటుకోపా! యప్రతీపప్రతాపా! | 194॥ 


మ. ఇది శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త సకలవిద్యాసనాథ 
శ్రనాథప్రణీతంబైన శృంగారనైషధకావ్యంబునందు. బంచమాశ్వాసము. 


శ్రీగురుశంకరమౌనిద 
యాగౌరవనిత్యవర్థితాన్వయ! కరుణా 
సాగర! విజయరమైకస 
మాగమలీలానుషంగ! మామిడిసింగా! ||1॥ 


నలమహారాజవరణము 
వ. చిత్తగింపుము. ॥2॥ 


ఉ. మానితలీల నల్లన విమానము డిగ్గి వినూత్నరత్నసో 
పానపరంపరాసరణి భారతిహస్తము గేల నూంది పం 
చాననమధ్య కాంచనమయం బగుమంచక మెక్కి చేర్చె 
మ్మానవనాథుకంఠమున మంగళనవ్యమధూకదామమున్‌. ॥3॥ 


వ. ఇట్లు దమయంతీకరార్పితంబై దూర్వాంకురాలంకృతంబును 
మకరాంకపాశసంకాశంబును మధుపరుంకారసంకులంబును 


నుదారతారకానికరాకారంబును నై. |॥4॥ 


తే. ధారుణీపతినిద్దంపుం బేరురమున 
నమరెం బ్రతిబింబమును దాను నలరుదండ 
బాహ్యమున( గొంత కొంత యభ్యంతరమున( 
గీలుకొని యున్నమదనబాణాళివోలె. |॥5॥ 


క. తెజవ పులకాంకురంబులు 
గిజికొన నవ్వేళం జూడ్కికి ముదం బెసంగెన్‌ 
గిణుకుబువుమొగ్గతూపులు 
గి జీకొన్నమనోజశరధికిం బ్రతినిధి యై. |6॥ 


చ. ధరణిపుచక్కికట్టెదురం దామరసాక్షికిం జేష్ట నష్టతం 
బొరసె మనోనురాగపరిపూర్తి నొకించుకసేపు నిర్భర 
స్మరశరపుంఖసంఘటి తషట్సరణప్రమదాగరుచ్చటా 
స్ఫురదనిలావతారమున బోరన దా మొదలెత్తెనో యనన్‌. ॥7॥ 


ఆ. ఆహరిణాక్షి యిడ్డయలరారెడుపువ్వులదండ జాతకౌ 
తూహలతన్‌ స్పృశించునెడ( దోచెం కరంబున ఘర్మబిందునం 


దోహము టేని కవ్విధము దోపంగంజేసె నెజిన్‌ భవిష్యదు 
ద్వాహమహోత్సవంబునకు దర్చకుం డిచ్చిన హస్తతోయమున్‌. ॥8॥ 


ఉ. చిత్తజుపువ్వుందూపుల రచించినతుమ్మెదజిక్కగాలిచే 
నత్తణీ నేకువత్తి యగునంగన దూలినం దూఠలెం గాక య 
త్యుత్తమధీరతాగుణసమున్నతి మేరుమహీధరంబు భూ 
భృత్తిలకుండు నైషధుండు బిట్టు చలించెం గదా తదాహతిన్‌. ॥9॥ 


క. బిట్టు ఘనస్తంభంబుసం 
గట్టువడె న్నిషధరాజు కామునిచేతం 
బిట్టుఘనస్తంభంబున 
గట్టువడం దగును రాజు గజరాజువలెన్‌. |10॥ 


వ. ఇవ్విధంబున. |11॥ 


ఇంద్రాదులు నలదమయంతులకు వరంబు లిచ్చుట 


తే. పెద్దకాలంబునకు మనోభిప్పితంబు 
సఫలమగుటయు నత్యంతసమ్మదమున 
సొంపుదళుకొత్త నున్నయాదంపతులకు( 
గరుణ దీవనలిచ్చె నిర్ణరగణంబు. |॥|12|॥ 


వ. వెండియు నిషధమండలాధీశ్వరుండు దమకుం జేసిన దూతకృత్యంబునం 
గానంబడిన  చిత్తశుద్ధికారణంబుగా నమ్మహిపతికి నమరపతి ప్రత్యక్షం 
బైనయాకారంబుతో యాగంబులయందు హవిర్భాగంబు భుజియించువాడయ్యి. 
హుతవహుం డిచ్చానురూపంబునం బ్రభవింప ననుమతించిె. ధర్ముం 
డక్షయప్రహరణంబులును ధర్మైకనిరతబుద్ధియు నొసంగె. వరుణుండు దలంచినచోటం 
జలంబులు సంభవింపను ధరియించిన పవుప్పుంబులు వాడకుండ ననుగ్రహించె. 
అప్పుడు భారతీదేవి నానాభువనసమాగతానేకభూవరవర్హనాప్రసంగోచితం 
బైనమానుషాకారంబు మాని వీణాపుస్తకపాణియు రోహిణీరమణచూడామణియును 
గుందేందుతుషారహారధవళంబును నగుదివ్యరూపంబు ధరియించె. నందు 
దమయంతి నుద్దేశించి. ॥13॥ 


ఉ. ఆదిమశక్తి యైనతుహినాచలరాజతనూజ వోలె ము 
తైదువవై నిజెశ్వరునియర్ధశరీరము పాలుగొమ్ము 
పాదసరోరుహంబు లతిభక్తి భజింతురు గాక యెఫ్టు బ్ర 
హ్నాదికదేవతాసదృశు లైనమహామహిమండలేశ్వరుల్‌. ॥14॥ 


మ. అని వైదర్భిం బ్రసాదగర్భమధురవ్యాహారసందర్భసం 
జనితానందనుం జేసి నెయ్యమున నాశక్రాదిబ్బందారకుల్‌ 
వనితారత్నముచేతం గైకొనిరి సేవాహస్తపదాంజలుల్‌ 
ఘనరత్నాంచితహామకంకణరుుణత్కారంబు తోరంబుగాన్‌. |॥15॥ 


సరస్వతి నలునకు( జింతామణిమంత్రం బుపదేశించుట 
వ. అనంతరంబ నిషధమహీకాంతునిం గనుంగొని సరస్వతీదేవి యిట్లనియె. ॥16॥ 


ఉ. నేమముతోడ విశ్వధరణీ భువనాధిప! సంతతంబుం జిం 
తామణిమంత్రరాజము ప్రధానము మంత్రకదంబకంబులో 
మామక మమ్మహామనువు మానితభంగి భజింపు మీవు చిం 
తామణి కామధినువిబుధద్రుమసన్నిభ మాశ్రితాలికిన్‌. |17॥ 


మ. సకలం బై హిమరుక్కళాభరణ మై సవ్యాపనవ్యార్థయు 
గ్మకరూపం బయి శైవమై గతకళంకం బై శివం బై యుపా 
సకచింతామణి యై ప్రసీద్ధిభగవచ్చబ్దాభిధేయార్థమై 
యొకమంత్రంబు మదీయ మొప్పు నది నీ కుర్వీశ! యే నిచ్చితిన్‌. |18॥ 


వ. ఇది చింతామణిమంత్రం, బేతదుద్ధారప్రకారంబు రహస్యంబుగా నిప్పు డుపదేశించితి. 
గురుపరంపరాసంప్రదాయక్రమంబున " సకీలకంబుగా సిద్ధసారస్వత సంసిద్ధికారణం 
బైనయిమ్మహావిద్య ) నెజీంగికొనుము. |19॥ 


క. ఆచారపరత వేకువ 
లేచి పఠింపుము కుమారలేఖర్షభ! యీ | 
శ్రీచింతామణిమంత్రము 
ప్రాచికి నభిముఖుండవై శుభం బొడంగూడున్‌. ॥20॥ 


శా. సర్వాంగీణరసామృతస్తిమితవాచావీచివాచస్పతుల్‌ 
గర్వోన్నీద్ధవిరోధిరాడుదధి వాగ్గాంభీర్యకుంభోద్భవుల్‌ 
స్వర్వామాస దృశాంగనాజనమనస్సంచారపంచాస్తు లం 
తర్వాణుల్‌ నృప! యస్మదీయ మగుచింతారత్నవ్‌ద్యాధరుల్‌. ॥21॥ 


సీ. కబరికాభరముపై గన్నెగేదంగిపువ్వు 

జీకుతోగూడ రేటీనిం బొదివి 

లలితకస్తూరికాతిలకమధ్యంబున 
సొబగొందుముత్యాలచుక్క నిలిపి 

కుదురు నిండినమించుగుబ్బచన్నులమీద 
జిలుంగుదువ్వలువ గంచెలయు దొడింగి 

యచ్చవెన్నెలచాయ నవఘళింపంగ జాలు 
నింపు వెలికట్టు నెఖిక గట్టి 

తే, యంచకొదమలం బూన్చినయరద మెక్కి 

యుపనిషద్వీథి విహరించుచున్న నన్ను 

మహితచింతామణిదివ్యమంత్రమూర్తి 

దలంప సారస్వతం బయత్నమున( గలుగు. |॥|22|॥ 


క. ఎంత జడుం డైనం గానీ 
చింతామణిమంత్రరాజసేవాపరుం డ 
భ్రాంతంబునం గవితాసి 
ద్ధాంతరహస్యోపనిషదుపాధ్యాయు. డగున్‌. ॥23॥ 


క. వైదర్శివోలె: గవితా 
వైదర్శి నరేంద్ర! నీకు వశ మయ్యెడు సూ 
ర్యోదయవేళ జపింపు కృ 


తాదరమున నన్మదీయ మగుమంత్రంబున్‌. ॥24॥ 


సీ, కలియుగంబునయందు. గాశ్మీరభూమిలో 
మత్సీఠమున ధరామరుండు పుట్టు 
న్రీహీరుం డనంగ శేషాహియంగంబున 
నతండు మామల్లదేవ్యాఖ్యయైన 
తనభార్యయందు. జింతామణీమంత్రచిం 
తనఫలంబుగ నొాక్కతనయుః. గాంచు. 
గల్పించు నతని కాకాశవాగ్లేవి తా 
శ్రీహర్తుం డనియెడు చిహ్ననంబు 
తే. వాని కీరేడువిద్యలు వచ్చియుండు 
వాండు ఖండనకారుండు వాండు సుకవి 
కావ్యముఖమున వానిచే, గలుగు నీకు 
నిర్మలం బైనసత్కీర్తి నిషధరాజ! ॥25॥ 


క. నిను దమయంతిని బుతుప 
ర్లుని? గర్కోటకుని నెవ్వరు దలంతురు మే 
ల్కనునప్పు డుషఃకాలం 
బున నృప! కలికల్మషములు వొదవు వారిన్‌. ॥26|॥ 


వ. హరియునుంబోలె గలికలుషహారిగుణసంకీర్తనుండవు పుణ్యశ్లోకుండవు నగుము. 
పోయివచ్చెదను. పునర్జర్శనం బయ్యెడు నని పలికి యద్దేవి దమయంతిం జూచి 
దేవతలుం దానును మజీయును. ॥27|॥ 


సీ. సకలపుణ్యాంగనాజనశిరోమణి వైన 

నీకు పాతివ్రత్యనియతిం జేసి 
సాధింపరానియాశాస్యంబు గలుగునే? 

యైన దేవతల మైనట్టిమాకుం 
బ్రత్యక్షమై మనోరథ మీక పోరాదు 

మర్త్యుల కటుగాన మగువ! వినుము 
నీదుపాతివ్రత్యనియమంబునకు( దప్పు 

ఖలుండు భస్మంబవుం గాత యపుడ 
తే. కామరూపుల మగుమమ్ము( గాంచి నీవు 
డెందమున జాల నాశ్చర్యమంది తిపుడు 
నిక్క మీది యాది గాంగ నో నీరజాక్షి! 
కామరూపిణి వగుము మాకరుణంజేసి. |28॥ 


వ. అని పలికి పలుకుబోటియు హరికృపీటభవశమనశంబరపతు లంబరంబునకు 
జాంబూనదవిమానారూఢులై యెగనిరి. సమయసముత్ణానంబునం 
గ్రందుకొనురాజునందనుల యందియలమొరపంబులతోడ గెడబెరసి 
దేవదుందుభిధ్వానంబు రోదసీకుహరంబునం దిటు కట్టె. విద్యాధరహస్తముక్తం 
బైనపుప్పవర్షంబు హర్షోత్కర్షంబు నాపాదించె. అప్పుడు 
కల్యాణవిభవలక్ష్మీప్రతిష్టాసమానుం డగునిషధరాజు నిజశిబిరప్రతిష్టాసమానుండయ్యె. 
దమయంతియు. గన్యాసహస్రంబు గొల్వ నాత్మమందిరంబునకుం జనియె. 
ననంతరంబ. ॥29 || 


మ. తమయంశం బగు మేదినీరమణునిన్‌ ధాత్రిన్‌ విసర్జించి యా 
యమృతాశుల్‌ గడు విన్ననై చనిరి ముక్తాంశత్వభేదంబునన్‌ 
మమతాసంపద యెట్టిదో యెడ నెడన్‌ వక్రాననాంభోజయై 
దమయంతిం గనుగొంచు నేంగె వినతాంతర్వాణి శ్రీవాణియున్‌. |॥30॥ 


నలుడు విడిది కేగుట 


ఉ. మంచకవాటికాశిబిరమధ్యమునందు ధనార్ధికోటిపైం 
గాంచనవర్షముల్‌ గురిసెం గంఠవిలోలమధూకమాలికో 
లె 
దందచితు( డో, షధీపతికులాగ్రణి వందిజనంబులో విశే 
షించి విదర్భజాస్తవనశీలుర మిక్కిలి గారవించుచున్‌. ॥31॥ 


వ. అప్పుడు గొద అసూయాపరాయణులైనరాజు లారాచకుమారుం జూచి చూపోపక 
'యత్యుచ్చయః పతన హేతు' వనెడువారు 'నతి సర్వత్ర గర్జిత' మనెడువారును 
'కాముకస్య కుతో లజ్ఞా' యనువారును 'సంగమో విప్రయోగాంత' యనువారును నై 
యుండి రప్పుడు. ॥32॥ 


ఉ. నైషధు( డంతరంగమున నవ్వుచునుండు విరోధు లాడుదు 
ర్భాషణముల్‌ విని విననిభంగి న దట్టిద విద్విషన్మృషా 
షగుణాధిరోపణ మదోషతం దెల్పుచు సుండుం గానం ద 
ద్దూషణ మెప్టు విన్నం బరితోషము. బొందు మనీషి యాత్మలోన్‌. |33॥ 


క. క్రించు లగురాజతనయులు 
వంచింపక యాడు దురపవాదోక్టులలో 
గొంచు నృపాలునిమ్రైోలను 
బంచమహాశబ్దములును బహుళము లయ్యెన్‌. ॥34॥ 


వ. ఇవ్విధంబున నిషధరాజు శిబిరంబు ప్రవేశించె నట విదర్భమహీవల్లభుండును. || 
35|| 


సీ. కార్తాంతికులం బిల్చి కర్పూరసమ్మిశ్ర 
తాంబూలదానపూర్వంబు గాంగ 
జాంబూనదాంబరస్రక్చందనంబుల( 
బూజించి భూపాలపుంగవుండు 
'సర్వలక్షణకళాసంపూర్ణమై యుద 
యాస్తనిర్దోషమై యతిశయిల్లు 
శోభనాంశము మీరు శోధించి చెప్పుడా” 
యని పల్క వారును నట్టిలగ్న 
తే. మరసి చేపట్టి 'యాసన్న మయ్యె 
శుభముహూర్తంబు గాలసంశుద్ది లెస్స 
పిలువం బంపుము వేవేగం బెండ్లీకొడుగు’ 
ననిన 'నట్లనే కొ కంచు నాప్తజనుల. |॥36॥ 


దమయంతీకళ్యాణనేపథ్యము 
వ. అంతం గుమారునిం దో డేర నియమించె నట మున్న కన్యాంతపురంబున. ||37|| 


తే. కువలయాక్షులు ముత్యాలచవికలోన 
జలక మార్చిరి నిజకులాచారసరణిం 
బసిండీపీఠంబుపై నుంచి పద్మనయనం 
జెలువ మగగన్నెరాకమ్ము సేతి కిచ్చి. | 38॥ 


తే. గంధజలపూరితంబులై కమలముఖుల 
కరములం దున్నమణిహేమకలశములకు( 
జెలువ మగుభీమకన్యచన్నులకు నోడి 
దాస్యమున నీళ్లు మోచుచందంబుం గలిగె. ॥39॥ 


తే, చెలువ నిర్హృత్తసలిలాభిషేచనయును 
చంద్రికాపాండుపరిధానశాలినియును 
సగుచు వర్షాశరత్తులయంతరమున 
నొప్పుసంధ్యాధిదేవత కుద్ది యయ్యె. ॥40॥ 


క. సమధికచామరనిర్ణయ 
సముపార్ణితవిమలకీర్తిశౌక్తికముక్తా 
సముదయశంక ఘటించెన్‌ 
గమలాసన చికురవారికణకోరకముల్‌. ||41॥| 


క. నునుజాంత మెజుంగువెట్టిన 
కనకశలాకయునుబొలెం గన్నియ యొప్పెన్‌ 
దను వగుతడియొత్తుమణుం 
గున నొయ్యన మేనితడి యిగుర్చంగ నొత్తన్‌. |॥42॥ 


ఉ. వాసన కేతకీదళము వంక గళంకము లేనిపైయి య 
భ్యాసము చేసెనేని యగు నష్టు సమానము గంధసారచ 
ర్పాసురభీకృతం బగుచు జారుతటిల్లతికామతల్లికా 
భాసురవర్ణమైననరపాలసనూభవదేహయప్టితోన్‌. 43 ॥ 


వ. తదనంతరంబ కనకవేదికాంతరంబునం బసిండిపీఠంబున నునిచి ప్రతిప్రతీకంబును 
బ్రతికర్మనిర్మాణకర్మఠం బైన సైరంధ్రికాజనం బప్పురంధ్రీరత్నంబుం బ్రయత్నంబున 
నలంకరింపం దొాణంగె, నందొకముద్దియ 
మదనాంధకారపటారంభణతంతుసంతతియగు కుంతలమంజరికి 
నధివాసధూపధూమం _ బొసంగె, నొక్కయలివేణి పెన్నెజీవేణిపై నెగయుచున్న 
ధూపధూమాంకురంబు గనుంగొని కుటిలకచచ్చటాబ్రాంతిం గొ నగోళ్ల దువ్వంబో యిన; 
జెలులు నవ్విరి, యొక్కయిందువదన గళిందకన్యకాభంగభంగురం 
బైననెజీతుజబుమునం జెంగలువలు దురిమె, నొక్క కుటిలాలక లలాటపట్టంబునం 
గేశాంబుదవిద్యుద్దండంబుగాం బసిండిపట్టంబు గట్టి, నొక్కవరవర్ణిని చూర్ణాలకంబులను 
నీలకజ్ఞలంబులకు దీపజ్వాలంబుగా మనశ్శిలాచిత్రకంబు నొసలన్‌ _హత్తించె 
నొక్కతన్వంగి యనంగలీలావశంబున నపాంగ ప్రాంగణంబులకు 
నిగుడుకనినికానీలమణులకుం గిరణకందలళీక లనుసందేహంబు 
నాపాదింపంజాలునట్లుగా నీలాంజనరేఖలు వాలారుంగలికికన్నులకొలుకుల వెడలం 
దీర్చె నొక్కబోటి తాటంకమణిమహఃకలాపంబులను 
మరుపలాశకునసుమచాపంబులకు( దూపులుంబోలె నిందీవరావతంసంబులు చెవులం 


బొందుపటిీచె, నొక్కవిలాసిని నాసాతిలప్రసూనంబునం బ్రసూనశరగుళికాశరంబునుం 
బో నిముక్తాఫలకలాపంబు( దాపించె, నొక్కనితంబిని యధరబింబంబున యావకం 
బమర్చ, నొక్కకలకంఠకంరి కంఠకందళికయందు గంటసరి దొడిగె, నొక్కయెలనా(గ 
వక్షోజభాగంబునం బద్మరాగపతాకంబుం బదిలపజీచె, నొక్కలేమ 
హేమమయమేఖలాదామంబు జఘనసీమంబునం గట్టి, నొక్కపూంబోణి 
పైడియందియలు చరణారవిందంబులం దగిల్చె, నొక్కమత్తకాశిని 
యడుగునెత్తమ్ములం క్రొత్తలత్తుక హత్తించె మజీయు సాంగోపాంగంబుగాం 
బ్రత్యంగంబు నంగనలు 'ముత్యాలజల్లి చెందిరంపుజేరుచుక్క చిన్నిపూటేకులు 
బాలికలు మకరికాపత్రభంగంబులు హారంబులుం గేయూరంబులుం గంకణంబులు 
మట్టియలు వీరముద్దియలు పాయపట్టంబులాదిగా.  గలయలంకారంబుల 
నలంకరించిరి. ఇవ్విభూషణంబులచేత భాగ్యంబుచేత నీతియు ధర్మ్శంబుచేత 
విభూతియు వితరణంబుచేత విఖ్యాతియుంబోలె నన్నాతి యతిశయిట్లె. 
నయ్యవసరంబున. ॥44॥ 


ఉ. అంతర మెట్టిదో యని నిజాన్యముతో బ్రతివెట్టి రోహిణీ 

కాంతుం బరీక్ష సే సేయుటకు( గా నటు పట్టినభంగి లీల న 

య్యింతి ధరించె భూషణము లెల్ల వహించినయంతమీంద శు 
ద్ధాంతవధూటి యొక్కతె ప్రియంబుననిచ్చినమించుటద్దమున్‌. 45|| 


తే. నవచతుర్విధశృంగార మవధరించి 
యమ్మహాదెవి విప్రపుణ్యాంగనలకు 
సకలపూజలు వెడ్కతో సరగం జేసి 
మోడ్చు(గేలెత్తి ఫాలంబు మోపి మ్రైొక్కె. |46॥ 


ఉ. అంతర మొప్ప శోభనసమాగతబాంధవభూమిపాలశు 
ద్ధాంతనితంబినినివహ మష్టు ప్రణామ మొనర్చి భీమభూ 
రాంతునికూర్మికన్యకకుం గౌతుకభూషణభూషితాంగి క 
త్యంతరుణత్యియారవణహాటకనూపురపారిహార్యమై. 47|| 


నలునికల్యాణనేపథ్యము 


వ. అటం గుమారుండును మంగళాభిషేకానంతరంబ యాకల్పకల్పనాశిల్పపారగ లగు 
ప్రాథాంగనాజనంబులవలన వివాహోదితం బగుశృంగారం బంగీకరించె నప్పుడు. ॥ 
48|| 


తే. అభినవోచితతాలవృంతానిలమున 
నల్లనల్లనం దడి యార్చి యతివ యోర్తు 
ధారుణీనాయకునికేశభారమునకు 
నగరుధూపాధివాసనం బాచరించె. |49॥ 


ఉ. వెన్నెలకుప్పసంబిడిన వింతవిలాసము వాసి కెక్కంగాం 
గిన్నరకంఠి యోర్తు మరుకీర్తియుం బోనిపటీరపంకము 
న్విన్ననువొప్పంగా నలందె నిద్దపుజాయమెయుంగునం బదా 
ర్వన్నెపసిండితోడ నొర వచ్చునృపాలునియంగకంబులన్‌. ॥50॥ 


చ. లలితకలాపకోమలకలాపికలాపకలాపనవ్య పే 
శలమృదుకేశమంజరులు సన్నపుగోళ్లను జిక్కు వాపి చెం 
గలువలు జాజాలుం గలయా గమ్మనిపువ్వులసేసకొప్పు దా 
పలి కొరుగంగ బెట్టె నొకభామిని నైషధభూమిభర్తకున్‌. |51॥ 


ఉ. రాజనిభాస్య యోర్తు నవరత్నకిరీటము సంఘటించె ని 
ర్వ్యాజమనోజ్ఞ వై మైనమహివల్లభుమూర్ధమునందు నప్పుడా 
రా జనుకల్పశాఖి కది రత్నమయం బగుపువ్వు గుత్తివే 
రోజ వహించి కన్నులకు నుత్సవముం బొనరిద నెంతయున్‌. ॥52॥ 


మ. పదియార్వన్నె పసిండిపట్ట మననీపాలావతంసంబు నె 
న్నుదుటం గట్టె లతాంగి యోర్తు కడవీను ల్ఫోశ నేర్పొప్పంగా 
నది లీలాపరివేషచక్రవలయార్థాకారతం బొందెన 
ప్టదసీయాననచంద్రమండలము చంద్రాధిక్యముం బొందుటన్‌. ॥53॥ 


శా. భామాయోజితకుండలాభరణము ల్భామావలంబంబు లై 
భూమీవల్లభుసూనువ్రేలుచెవులం బొల్పారె గండస్థలి 
సిమాంతప్రతిబింబమండలయుగక్రీసంవీభాగంబుతో 
గామస్యందన హేమచక్రయుగయుగ్మంబున్‌ విడంబించుచున్‌. ॥ 54॥ 


ఉ. ఇందునిభాస్య యోర్తు గదియించెం గుమారుని పేరుంబునం 
గందక యాణి పాణియును గల్గినతోరపుందారహారమున్‌ 
జిందిలిపాటు లేక యదసియముఖేందువినిర్గళత్సుధా 
తుందిలబిందుబృందములు తోయము+ గైకొని యుండెనో యనన్‌. ॥ 55॥ 


తే. తరుణసైరంధ్రికాప్రయత్నమునం జేసి 
యతనివ్రేళ్లు సముద్రంబు లయ్యె నపుడు 
ఘనసమూహంబు కమలాభికాంక్షం జేసి 
తద్వితీర్ణికి జను టన్వితంబు గాంగ. ॥56॥ 


క. అలవరిచె నృపతికరముల 
నలికుంతల యొకతె కంకణాభరణంబుల్‌ 
నలహస్తకల్పకములకు 
వలయములవి యాలవాలవలయము లయ్యెన్‌. ॥57॥ 


మ. భుజదండంబున నొక్కభామ దొడిగెన్‌ భూభర్తకున్‌ భూరిది 
గ్విజయారంభవి జృం భణార్చి తమ హాకిర్తిప్రతాపప్రభా 
ప్రజశంకావహనూత్నవజ్రమణిరు గ్వాపారదుర్వారమున్‌ 
ద్రిజగల్లోచనసర్వదానకలనాధీరంబు( గేయూరమున్‌. ॥58॥ 


వ. అట్లు శృంగారం బంగీకరించిన. ॥59॥ 


ఉ. జెచితి గావున న్నిలువుటద్దమునందు నిజాన్య బింబమున్‌ 
జూచెనె కాని మున్న యతిశోభనరూపనిలాసపుప్పనా 
రాచుండు రా జలంకృతివిరామమునందు నిజాభిరామ్యమున్‌ 
జూచినవాండు భూషణపుశుద్ధమహామణిమండలంబునన్‌. ||60॥ 


తే. రాజు దొడిగినదివ్యాభరణచయంబు 
నెల్లవారును రతిం జూచు టేమి చెప్ప 
నొరిమ నాడొంటిం జూచునాభరణములును 
విమలహరినీలమణివిభావీక్షణముల. |61॥ 


నలుండు కల్యాణమంటపంబున కేతెంచుట 


వ. అనంతరంబ వార్ష యనియంతృకం బైనరథం బెక్కి యమ్మహారథుండు జిష్టుండును 
గిరిటియును విజీయుండును ' నగుటం జేసి ధనంజయుం డనం బిలిచి 
రాజమార్గంబునం జనునప్పుడు పౌరాంగనలయందు. ॥62॥ 


తే. తమ్ములము సేయుచో నొక్కతలిరుంబోణి 
రాకుమారుని జూచుపరాకుకతన 
మజచి తాంబూలపత్రంబు మాఖిగాంగం 
గజచెం గెంగేలినడికేలికమలదళము. |॥ 63 ॥ 


మ. జవరా లోర్తు ప్రియోపనాయకభుజాసంశ్రేషలీలాసుఖ 
వ్యవసాయంబు సమాజసంకటమునం బ్రార్థించి కైకొంచు భూ 
ధవదేవేంద్రునిం జూచె హైమకలశద్వైరాజ్యసంపత్తివై 
భవశుంభత్కుచకుంభపీఠ6 బులకప్రారంభ మేపారంగన్‌. ||64॥ 


తే. ఒక్కతరలాక్షి యప్పరోయువతివోలె 
జూచెం గనుటిప్పు వెట్టక రాచవాని 
రాజసంబున వలరాచరాచవాండు 
తేంటిటెక్కలగజీయమ్ముం దీడుకొనంగ. ॥65॥ 


తే. ఎల్ల చిగురాకుంబోండ్లకు నెంత వేడ్క 
యంత వేడుక దనలోన నతిశయిల్ల 
నొక్కగుబ్బలకొమరాలు చక్క వచ్చి 
కనియె నొడలెల్లం గన్నులై మనుజవిభుని. |66॥ 


మ. జిలుగుంబయ్యెద జిరువాజీ యెడలన్‌ శృంగారపత్రాంకురం 
బులతో నొక్క చకోరలోచనకుచంబుల్‌ పూర్ణకల్యాణమం 
గళకుంభంబులు నూత్నపల్లవవిభంగశ్రీసమేతంబు లై లై 
న లలిం జెన్నెసలారె నైషధమహీనాథావలోకంబుననీ. |67॥ 


సీ. కలికిచూపులు రత్నకలికాకలాపంబు 
గుబ్బచన్నులు హేమకుంభవితతి 
మెజు6(గుజక్కులు క్రొత్తమించుటద్దంబులు 
పాణియుగ్మంబులు పల్లవములు 
వెలందిమందస్మితంబులు కమ్మయివ్వులు 
పలుకులు వల్లకీకలకలములు 
పరిపాటలోష్టబింబములు జుంటియతేనె 
తనుకొంతియోలగందంపుబసపు 
తే. గాంగ సౌభాగ్యవివిధమంగళపదార్థ 


వర్గములు గ్రంతనడచుభావంబు దోచెం 
బౌరకాంతలు రాజకుమారదర్శ 
నోత్సవంబున కేతెంచుచున్న యవుడు. ॥68॥ 


స్రగ్ధర. ఈతండే పాడిజాణం డితండె మగలరా జీతండే ధీరుం డంచుం 
“జేతోమోదంబునం జూచిరి పురయువతుల్‌ చిత్తసంజాతమూర్తిన్‌ 
జ్యోతిష్టోమాదియజ్ఞశ్రుత ఫలనిఖలక్షోణి సామ్రాజ్యలక్ష్మీ 
పాతివ్రత్యైకదీక్షాపణితు నిషధభూపాలు దిక్పాలుమిత్రున్‌. | 69 ॥ 


వ. అప్పుడు పౌరాంగనలు దమలోన? ॥70॥ 


మ. తనకుం దాన పురందరాదిదివిజేంద్రవ్రాతముం దెచ్చి ని 
ల్చిన సంప్రీతి వరాటకన్యక వరించెం గావునన్‌ ఫాలలో 
చనకోపానలదగ్ధమన్మథమహాసామ్రాజ్యకంఠీరవా 
సన మెక్కం దగు వీ డకుంఠితవిలాసప్రాఢభావంబునన్‌. ॥71॥ 


సీ. సుద్యుమ్నుం డనురాజు సుగతియై యెవ్వానిం 
బ్రథమసీమంతగర్భమునం గాంచె 
గ్రహరాజుగారాపురాణివాసం బైన 
గంధర్వ యెవ్వారిం గన్నతల్లి 
యిన్నూు మున్నూజు నేనూజు కన్నులు 
గలవేలు పెవ్వానిం గన్నతండ్రి 
రజతాచలం బేలురాజుపట్టపుదేవి 
గోరి యెవ్వనిం గాంచె గొడ్డు నింగి 
తే. యాపురూరవు( డాదస్రుం డొజయంతుం 
డాపులస్త్యజుమనుమం డీయధిపుతోడ 
సాటి యగుదురె నిఖిలవిశ్వంబులోన 
జ్ఞానసమ్మోహనాతి సౌభాగ్యరేఖ? ॥72॥ 


మ. సమయోత్కంఠితకంఠలోలవరణస్రగ్బూషణుం డైనయీ 
దమయంతీవరుం జూచి తాదివికి సుత్రాముండు వోకుంట పంతము 
నిర్లజ్జ్ఞతం బోయె నేందను నిరర్ధప్రార్థనున్‌ దొటినె 
య్యమునం జేరంగ నేల యిచ్చు. శి యాత్మాంతపురోద్దేశమున్‌? ॥73॥ 


మ. . విబుధెంద్రావరణప్రసాదితశచివిశ్రాణితానీర్వచ 
న్స బకవ్రాతములున్‌ దిగీశపురుషార్థప్రక్రమోపార్టిత 
ప్రబిలఖ్యాతియుం బూంటకాపులు నుండీ భావించి చూడంగ ని 
య్యబలరత్ననృపాలరత్నములనిత్యైశ్వర్యసంపత్తికిన్‌. ॥74॥ 


శా. చేసెం గావలయున్‌ విరించి నిఖిలస్తీపుంససంయోజనా 
భ్యాసప్రొఢి ప్రకాశ మొందం గడువియ్యేం బైనసంసర్ల మి 
ట్లాసంసారపురంధ్రిపూరుషమి థోహర్షోదయప్రేమలన్‌' 
జోసెం గావలయున్‌ మరుండు హృదయాంభోజంబుల న్వీరికిన్‌. |॥75॥ 


శా. వైదర్శీబహుజన్మనిర్మల తపోవర్ధిష్ణు తల్లోచన 
స్వాదుప్రాఢవిలాసుం డీవసుమలీచక్రేశపుష్పాయుధుం 


డాదిత్యాలయసార్వభామసుకృతాహంకారదుష్పాాపభై 
మీదాంపత్యమునం జిరాయు వయి నేస్తంబొందు గా కెంతయున్‌. |॥76॥ 


శా. సంబంధం బిటుగూడునే రమణికిన్‌! వ న్నేత్రప 
ర్వంబై యుండె స్వయంవరం బసితగౌరస్మరదృ్భగ్రోచులన్‌ 
బింబో స్టీనివహం బమోఘకుతుకప్రేమంబుల వీరి మా 
ఘం బాడించె నఘా౭తిఘాతియమునాగంగౌఘయోగంబునన్‌. ||77॥ 


తే. దివిజపతిం బొందెనేని రెండవశచి యగు 


ధరణిపతి. బొంద దమయంతితనము చెడదు 
తివిరి శచి యెట దమయంతి యవుటం బోల 
దింతి యీ తారతమ్య మెట్లెణీ(గె నొక్కొ? ॥78॥ 


శా. స్వారాజప్రముఖామరప్రవరులన్‌ వర్ణించి లజ్ఞాపరీ 

హారంబుం బొనరించె రాజులకు సంప్రార్థించి తా దేవస 

త్కారంబై యితని న్వరించినవివేకప్రాఢిం దదేవతా 

హ్రిరోషాపయశః ప్రమార్దన మొనర్చెన్‌ భైమి మే లెంతయున్‌. ॥79 ॥ 


వ. అనుచు నీచందంబునం గ్రందుకొని యిందీవరాక్షులు డెందంబు లానందజలధిం 
దేలియాడం గొనియాడుచు సందర్శనోత్సవం బనుభవింపం గుమారబృందారకుండు 
కురువిందకందళితసందోహసుందరకరుం డగుటను సుహృదయానందుం డగుటను( 
బొడముచందురునిం దొరయుచుం బురందరహరిక్రీడామందిరం బగు 
నుదయగిరికందరంబునుం బోని కనకస్యందనంబుపై హరిద్రాభంగరంగంబుల భంగింప 
నంగలించునభిలాంగకంబులం 

దొడిగినమంగళాభరణంబులం గీలింపంబడినయింద్రనీలంబుల మెణుంగుల 
చెజింగులు పౌరాంగనాపాంగదృక్తరంగంబుల నాలింగనంబు సేయం 
గంకణరుణరుణత్కారంబు తోరంబుగాం  బంకజాక్షులు వీచువీచోపులం 
బొడముసన్నకరువలిపొలపంబుల నున్నంబులై యున్నకురులు పొలుపార 
మందగమనంబున వందిసందో హసంకీర్తనంబును మాగధమధురగానంబును 


పాఠకపఠనరవంబును మనంబు రంజింపంజేయ ముందజం 
జనుమూర్జాభిషిక్తులమణికిరీటంబు లనునడదివియలవోడం గూడి 
గంధతైలధారాసిక్టప్రదీపితంబు లగుకరదీపికాసహస్రంబులు 
నాసిరగతతుక్టారఖరఖురఘట్టనంబులం బుట్టినధరణీపరాగంబున 
దట్టంబైనసంధ్యాంధకారంబు దూరంబు సేయం 


గరిఘటాకంఠగ్రైవేయఘంటికాటంకారంబులం బ్రోదిసేయుచు. బుంఖానుపుంఖంబుగా 
శంఖకాహళభేరిమృదంగవేణువీణానినాదంబులు రోదసీకటాహంబు నుద్దాటింపం 
బటత్పట్టపతాకాభిరామంబును సముత్తంభితరంభాస్తంభసంభారంబును( 
గర్ఫూరపాంసువిరచితగంగవల్లీమ తల్లికావేల్లి తప్రాంగణంబును 
కస్తూరికర్ణమాలిప్తవితర్దికాద్వితయోపశో భితంబును 
పుణ్యాంగనాకరకిసలయావలంబితచూతపల్లవ లాజాక్షతాదిశో భనపదార్థసార్థంబును 
నైనరాజమందిరంబు చేరం జనుదెంచునప్పుడు. ॥80॥ 


ఉ. చేరెను లగ్నవేళ యతిశీఘ్రము రమ్మని విన్నవింప బు 
త్తేరంగ సంతనంత( జనుదెంతురు కుంతలగౌడచోళగాం 
ధారముఖావనీశులు విదర్భనరేంద్రునియాజ్ఞం బాదసం 


చారమునన్‌ శశాంకకులసంభవుపాలికి భక్తినమ్రులై. |॥81॥ 


సీ. యామవేగండకర్ణానిలస్పాలన 

విలసితభ్రూవల్లి వేల్లనముగం 
దోరణమాలికాహీరాంకురచ్చాయ 

వెలది లే.జిఖునవ్వు మొలక గార 
బ్రోదిరంభాస్తంభములమోసు టాకులు 

లలి: బచ్చపట్టుచేలంబు గాంగ 
వీతెంచుమృదువేణువీణానినాదంబు 

కలికితియ్యనినున్నపలుకు గాగ 
తే. బేరంటాం డ్రురుహస్తపంకేరుహముల( 
బూంచి యెత్తినకనకంపుబూజెకుండ 
లున్నతస్తనములు గాంగ నొప్పుమిగిలెః 
దరుణియునుబోలె నృపగృ్భహద్వారభూమి. ॥82॥ 


ఉ. శంబరవైరిమూర్తి జలజద్విషదన్వయచక్రవర్తి ర 
మ్యంబగు మందయానమున నర్ధిమెయిం జనుదెంచె, గేతుచీ 
నాంబరవల్లి వెల్లనవిహారతరంగితవారివాహమా 
ర్లం బగు రాగమందిరముప్రాంగణభూమికి సమ్మదంబునన్‌. |83॥ 


తే. ఎదురుగా నేగుదెంచుచో నింట్రమయ్యె 
బెండ్లి యిరువంకచుట్టంపు(బెద్దలకును 
నాభిముఖ్యాచితీసమ్యగర్హణార్హ 
భాషణాలింగనాదిసంభావనముల. |84॥ 


మ. దమయంతీప్రియసోదరుండు దము. డాద్వారప్రదేశంబు నె 
య్యమునం గాల్నడ నే(గుదెంచె( బరిచర్వ్యాయుక్తి గారాపు 
వియ్యము( దోడ్కొం చరుగంగ6 గంచుకపలహారంబునం దారహా 
రము దోరంబుగ బేరురంబున విహారక్రీడ వాటింపగన్‌. |॥85 ॥ 


తే. సైన్యముల నెల్ల వెలిసుండ జాటం బనిచి 
వలయుపడవాళ్ల రాకుమారులను దొరల 
నిషధరాజును గొలిచిరా నియతి జేసె 
ననుంగు మొగసాల గ్రథకైశికావనిపుండు. |॥86॥| 


వ. అనంతరంబ యభ్యంతరకక్ష్యావిభాగంబున నరదంబు 
పుణ్యాంగనావిహితనీరాజనాదిమంగళోపచారుండై గారాపువియ్యంపుముంజేయి 
కరతలంబున నవలంబించి యల్లనల్లన నడిచి బంధుజనపరంపరాపరివేష్టితంబై 
పురోహితబ్రాహ్మణసహి తంబై పురంధ్రినికురంబసంబాధభరితం 
వివాహమంటపంబు చేరం జనుదెంచి దూరంబున నెదురుగా వచ్చుభీమభూపాలునకు 
నభివాదసంబు సేసి యతం డునుప సమున్నతకనకాసనంబున నాసినుండై. ॥87 |॥ 


నలదమయంతీపరిణయము 
ఉ. పారణ చేసె రాజు మధుపర్కపుందేనియ మామ భీమధా 


త్రీరమణుండు మంత్రసముదీరణపూర్వము గాంగ నీయం ద 
త్సారణ భోజభూపతిసుతామధురాధరచుంబనక్రియా 
పారణకు న్నిదాన మయి భావము లువ్విళు లూజు: జేయంగన్‌. ॥88॥ 


చ. సకలధరాధినాథునకుం జంద్రనిభాస్యకు గేలుదామరల్‌ 
ప్రకటము గాగ గట్టువడెం బావనకౌతుక సూత్రరక్షచే 
నొకటి పరోపఘాతకర మొక్కటిపంకజకాంతితస్కరం 
బొకమరి యేల కట్టువడ కుండు మహీపతియాజ్ఞ గల్గినన్‌? ॥ 89 | 


తే. నృపతిచేతికి మీందుగా నెలతచేయి 
గిలుకొనంజేసె నొకపెరంటాలపడంతి 
యదియుం బుణ్యాహవాచనావాప్తియయ్యె 
భావియగునంబుజాక్షిపుంభావమునకు. ॥90॥ 


వ. అనంతరంబ. |॥91॥ 


ఉ. వాసికి నెక్కుకూర్మి జనవల్లభుం డిచ్చెను వైరసేని క 
బ్దాసనవంద్య దుర్గ తన కర్ధి పరంబుగ నిచ్చి నెద్దియ 
క్కాసరరక్తబీజమధుకైటభశుంభనిశుంభచండముం 
డాసురకంఠఖండనవిహారమహోగ్రము మండలాగ్రమున్‌. ॥92॥ 


క. సంతోషంబున ధరణీ 
కాంతుం డల్లునకు నిచ్చె గారా మారం 
జింతామణిదాయకమున్‌ 
జింతితకామప్రదానశిక్షాక్షమమున్‌. ॥93॥ 


తే. జమునినాలుకతో నెకసక్క మాడం 
దమకపడుక్రొత్తపైంిమోళముగటారి 
భిమనృపుం డిచ్చె గారాపుంబెద్దపెండ్లి 
కొడుకు(గుట్టికు నెషధక్షోణిపటీకి. 94|| 


తే. వీరమాహేశ్వరాచారపారగునకు 
దనకు శశిమౌళి యిచ్చినకనకరథము 
కామగమనంబు నైషధక్ష్మావరునకు 
మామ యిచ్చెను మా యని మహి నునింప. ॥95॥ 


క. అల్లునికి నిచ్చె ధాత్రీ 
వల్లభుం డనురక్తి నమరవల్లభుహరితో 
నుల్లస మాడం జాలెడు 
తెల్లనియొకకత్తలానితేజిహయమున్‌. ॥96॥ 


తే. ప్రథమజామాత కిచ్చె భూపాలతాలకు( 
డగ్నిశోభంబు లైనదివ్యాంబరములు 
సౌహృదంబు ఘటింప వైశ్వానరుండు 
దనకు నెయ్యవి పుత్తెంచెం దాను మొదల. ॥97॥ 


తే. మలంచి యేకాండముగ నొక్కమానికమున 
వేడ్క నెద్దాని నిర్మించె విశ్వకర్మ 
యట్టిదేవేంద్రదత్తమహార్షనూత్న 
వీటికాపేటి మామ భూవీభున కొసంగె. ॥98॥ 


మ. పవనాహారవిషంబు సోశదు యదౌపమ్యంబునం గేకింగే 
కివిలాసంబున( దాండవారభటి సంక్రీడించుటన్‌ క్ష్వేళ మ 
భ్యవహారించెం గపాలియన్న మజీ యేలా చెప్పం దచ్చక్తి? య 
న్నవగారుత్మతభుక్తిపాత్ర యొసంగెన్‌ రాజాత్మజాభర్తకున్‌. ॥99॥ 


చ. గరిమవరాటరాజు దనగాదిలియల్లున కిచ్చె ఘోటికా 
కరటిపటీపటీరగణి కామణికాంచనముఖ్యవస్తువుల్‌ 
పరిణయదక్షిణార్థ మయి ప్రొఢత మీజంగ నప్పదార్థముల్‌ 
సరి బరిపాటి నెన్నగ నశక్యము గిప్పతియంతవానీకిన్‌. |॥100॥ 


సీ. భక్తిం బ్రదక్షిణప్రక్రమంబుల జేసి 
రాశుశుక్షణికి నుపాసనంబు 
నంశుకగ్రంథికల్యాణక్రియాచార 
మాచరించిరి మందహాస మెసంగ 
నట్టిత్తి చూచిరి యాకాశమండలా 
స్థానరత్నంబు నెత్తానపాదిం 
ద్రైలోక్యపతి దేవతాఫాలతిలకంబు 
దివిరి యరుంధతీదేవిం గనిరి 
తే. బ్రాహ్మణోత్తమఃపుణ్యపురంద్రివర్గ, 
మలోలాకీర్యో యుక్తవహితశో, భ 
నాక్షతారోపణంబుల ॥ నాదరించి 
కంబుజాక్షియు నిషధదేశాధీపతియు. |101॥ 


ఉ.* కంకణనికణంబు మొగకట్టంగం గౌ నసియాడ రత్నతా 
టంకవిభూషణంబులు వడంకం గుచంబులు రాయిడింపంగాం 
బంకజనేత్ర గౌతమునిపంపున లాజలు దోయిలించి ధూ 
మాంకునియందు వెల్చె దరహాసము జెప్పలలోన దాయచున్‌. ||102॥ 


సీ. చెక్కుటద్దములపై( జెజిలాడునప్పుడు 
కస్తూరికాపత్రకములబోలె 
శ్రవణపాశములలో జాంగి పాటిడునప్టు 
లలితతమాలపల్లవముంబోలె 
గలికికన్నులలోన( బొలుపారునప్పుడు 
నవలిలనీలాంజనంబుంబోలె 
ఫాలభాగంబు పై( బజితెంచునప్పుడు 
కమనీయచూర్లాలకములంబో లె 
తే. నప్పు డావర్ణితాజ్యధారాభిఘార 
పరిమిళల్లాజనవళ మీపల్లవాగ్ర 
హుతహుతాశనజిహ్వాసముత్థ మగుచు 
హోమధూమంబు బాలపై నొయ్యం బొలసి. ॥103॥ 


ఉ. కాంచనముద్రికామణినికాయకరాళవలస్మయూఖరే 
ఖాంచలచక్రచుంబితనఖాంకుర మైననృపాలుచెట్టం బ 
ట్టించెం బ్రమోదసంపద ఘటిల్లంగ నొక్కపురంధ్రి నవ్యరో 
మాంచము గ్రొత్తలేంజెమరు నయ్యిరుగేలను సంభవింపంగన్‌. ॥104॥ 


వ. ఇట్లు పాణిగ్రహణం బొనర్చి పురంధ్రిజనవిలోకనార్థంబు సహస్రరంధీకృతంబుగాం 
జేయంబడిన కౌతుకాగారంబుం బ్రవేశించి. 105 |॥ 


తే. దశశతాక్షుండు దొడుగుకుందనపుంఖైండి 
కంకటముంబోలు వేజాలకములయింటి 
మధ్యభాగంబునందు శ్ర నీమంచ మెక్కి 
రంబుజాక్షియు నిషధదేశాధిపతియు. |[106|| 


వ. అనంతరంబ భోజకులాభరణంబు లగుదమదమను లిరువంక బెండ్డిచుట్టంబులకు 
భోజనంబులు వెట్టం గట్టడచేసి రప్పుడు. ॥107॥ 


బువ్వపుబంతి 


సీ. పట్టాంశుకములపైం బన్నీరుం బ్రోక్షించి 
జేయార్చి చేపట్టు సయువారు 
మక్కళించినఠావు మంజిళ్ల పెందెర 
లుంగరంబులః బట్టియొత్తువారు 
నగరుధూపము వెట్టి యభ్యంతరం బైన 
గగనావకాశంబుం బొగపువారు 
వెండియెడ్డెనలపై వెలచి తెచ్చినపైండి 
పల్లేంబు 'లాయత్తపయిచువారు 
తే. రంకుమృగరోమకృతనూత్నరత్నకంబ 
ళాదినానావిధాభ్యర్హితాసనములు 
పెట్టువారును నై రిందుబింబవదన 
లుభయబాంధవభోజనోద్యోగవేళ. ॥108॥ 


క. ప్రయ్యవడకుండ నాడిరి 

వియ్యపుమేలంబు లుభయవిధబాంధవులున్‌ 
నెయ్యంబునం దియ్యంబున 

నొాయ్యనం జతురాక్షరాధికోక్తి ప్రాఢిన్‌. |109॥ 


సీ. సర్వతోముఖపిపాసకుం దప్పి బడియెదు 

కామమోదనము నిక్కముగ వలయు 

నీముఖంబున మాకు నెజయంగ సుఖమబ్బు 
గాంచు గావుత నిన్ను గమలయోని 

యనులోమమున లేస్సపనిం జేసికొం టిప్టు 
భగవదారాధనప్రాప్తినిధివి 

విద్వజ్ఞనులు నిన్ను విషయించి వత్తురు 
కలమధురములు నీగళరవంబు 

తే. లనుచు నెయ్యంపువియ్యంబు లల్లనల్ల 


సరసనర్మోక్తి జాతుర్యసౌష్టవముగ 
గోష్టి సలిపరి దమలోనం గొతప్రొద్దు 
భోజనాగారపర్యంతభూములందు. ॥|110॥ 


చ. లలన యొకర్తు వగ్గుకృకలాసము( జేరంగ దెచ్చి వంచనన్‌ 
నలునకుం గుంచెవట్టు నెలనాగ పదద్వయమధ్యమంబునన్‌ 
నిలిపినం గాలు ప్రాక నది నీవియు వీడంగం దోడిభామినుల్‌ 
గలకల నవ్వ నూడ్చె నది గట్టినపుట్టముపాయ శూన్యతన్‌. [1111 


చ. అలికులవేణి యోర్తొకనిహస్తముల న్ముఖమజ్జనాంబువుల్‌ 
గలంతియ యెత్తిపోయ నవి గార్బ్చుచునుండె నతండు దోయిటన్‌ 
నెలకొని దానిక్రొమెజణుంగునిద్దపుంజెక్కులు ముద్దువెట్టుకో 
గెళవులవారిచూపు గిలిగిళ్లు మొజంగంగ వేళ గోరుచున్‌. |॥112|॥ 


ఉ. అవ్వలిదిక్కు మో మయి ప్రియంబున నొడులతోడ ముచ్చటల్‌ 
ద్రవ్వుచు నొక్కకోమలి పరాకున నుండగ ధూర్లుం డొక్కరుం 
డివ్వల వచ్చి వంచనమెయిన్‌ నునుమించు మెజుంగుటద్దము 
న్నవ్వుచుం బట్టే దాని చరణంబులకు న్నడు మైన మేదినిన్‌. ॥113॥ 


తే. “ఓమెయేమె యిదేమేమె లేమ! యేమె 
మేఘపవుప్పంబుం దే?” వంచు మేలమాడ 
“మేమె మే మేలు దటి చయ్య మేలు మేలు 
మేక మేం కన సభవారు మిగుల నగిరి. ||114॥ 


ఉగ” లాలన గ్రొత్తబెబ్బులికళాసము వెట్టిరి యాసనంబుగా 
గోలయు సాధు వైనయొక కోమటికిన్‌ నిషధేంద్రబచ్చుకున్‌ 
మేలపుమైవడిం దమసమీపఫుధూర్తులు తత్పురస్సలాం 
గూలత యవ్వణీక్కునకుం గోశవిజృంభణశంక సీయంగన్‌. |115॥ 


తే. పెడమరలి చూచె నొకచంద్రబింబవదన 
వేడ్కదళుకొత్త నొకరాజవిటకుమారు. 
బెడమరలి యొసె వాని నప్పుడ మరుండు 
సానంబెట్టిన మోహనాస్త్రంబు6 దొడిగి. | 116 ॥ 


ఉ. ఇంచినభక్తి నొక్కతరళేక్షణ నైషధభూమిభర్త మ 
న్నించువరూధినీవతికి నేరుపు మీజంగ వట్టివేళ్ళ గా 
వించిన తాళవృంతమున వీచుచునుండె( జెమర్చుచుండె నా 
చంచలనేత్ర క్రొమెణుంగుంజన్నులబింకము. జూచి యాతండున్‌. |॥117|॥ 


వ. ఇట్లు హస్తపాద ప్రక్షాళనగండూషముఖమజ్జనంబు లాచరించి బంధువులు తమ తమ 
నిర్దిష్టంబు లగు నర్హాసనంబుల గూర్చుండి చతుర్విధాహారంటులు భుజియింపం 
దొణంగి రప్పుడు. ॥118॥ 


మ. నివసద్భాప్ప మఖండితాఖలము నిర్ణిక్త్రం బసంత్యక్త మా 
ర్దవ మన్యోన్య మసంగతం బహృతసారస్యంబు గౌరం బగౌ 
రవ మామోదనమోదనం బమృతపర్యాయంబు సంబంధిబాం 


ధవభూపాలసుతుల్‌ భుజించిరి వయోదర్పానురూపంబుగన్‌. |॥119 ॥ 


సీ. గోధూమసేవికాగుచ్చంబు లల్లార్చి 
ఖండశర్కరలతో గలపి కలపి 
గుజ్జుగాం గాంచినగో క్షిరపూరంబు 
జమలిమండెంగలపైం జల్లి చల్లి 
మిరియంబుతో గూడ మేళవించినతేనె 
దోరంపులడ్వాలు దోచి తోచి 
పలుచగా వండిన వలి పెంవుంజాపట్టు 
పెసరపప్పులతోడం బెనంచి పెనంచి 
తే. గోవజవ్వాదిం గస్తూరిం గొజతపజుచు 
వెన్నపడిదెంబు జొబ్బిల విద్రిచి విద్రిచి 
వారయాత్రికు లనుమోక్షవంతు లగుచు 
వలచి భుజియించి రొగిం బిండివంటకములు. |॥120|॥ 


చ. తరుణులు చంచలాలతలు తత్కరభాండనికాయ మంబుదో 
తరములు పాలుందేనెలు ఘృతంబులు వాన లఖండఖండశ 
ర్కరలును ద్రాక్షపండ్లు వడగండ్లును శోభనభుక్తివేళ దొ 
ల్కరిసమయంబు పరెలమిం గైకొనకుండునె భోక్సృసస్యముల్‌? ॥121॥ 


తే. పచ్చజామానికంబులపళ్లెరముల 
బచ్చ గందనికూర లెర్పడమిం జూచి 
పెట్ట రని పెండ్లి పెద్దలు పెడము వెట్టం 
బెట్టుటకును నంగనలకుం బట్టె( దడవు. ॥122॥ 


క. అరుదుగ నవు డొక్కొకయెడ 
మరకతమణిపాత్ర గగనమండల మయ్యెన్‌ 
జరువడములపాసెము శశ 
ధరుం డయ్యెం జుక్క లయ్యె ద్రాక్షఫలంబుల్‌. ॥123॥ 


సీ. అమృతరసోపమం బైనకమ్మనియాన 
వాలపాయసనము జంబాల మయ్యె 
మంచులప్పల మించు మండెంగమడుపులు 
పొరలి తెట్టునగట్టు నురువు లయ్యెం 
గప్పురంబులయొప్పుందప్పుపట్టంగంజాలు 
ఖండశర్కరలు సికతము లయ్యె 
గరుడపచ్చలచాయం గలపచ్చగందని 
కూరలు శైవలాంకురము అయ్యె 
తే. నొలుపుబప్పులతీరంబు లురలంబడగం 
బూరియలు లడ్డువంబులు పొగలి పాజ 
విమలశాల్యోదనంబుపై వెల్లి సూపు 
నాజ్యధారాప్రవాహసాహస్రములకు. |॥|124|॥ 


ఉ. ఆదరణంబుతో నభినవాజ్యవిపాండురఖండశర్కరా 
క్షోదసమన్వితంబుగ విశుద్ధహారణ్మయభాజనంబులం 


బైదలు లర్ధిమై నిడంగ బంధుజను ల్భుజియించి రన్నపూ 
రాదరహానీచంద్రకిరణంబులం బోలెడుపాయసాన్నముల్‌. |॥125 ॥ 


తే. ఆరగించి రసాధారణానురక్తి 
వారయాత్రికులును బెద్దవరుసవారు 
దివుట శశిలాంఛనక్రవ్యతేమనంబు 
నసమశరకేతనవ్యంజనామృతంబు. ॥126॥ 


క. సేవించి రొకటి దొలంగం 
ద్రోవక జంబీరరసముతో నూనియతో 
నావం బెట్టినకిటిము 
ద్రావలయము లమృతమధుర రసఖండంబుల్‌. ॥127॥ 


క. ఆమిష మనామిషముగ న 
నామిష మామిషముగా( గుహకమార్గకళా 
సామర్థ్యంబున( జేసిన 
తేమనేములు మనములం బ్రతిష్టించె రుచుల్‌. |128॥ 


చ. అసమసుధారసహ్రదమునందలిరొపు లనంగ మంచునం 
బిసికినపంచదార లన బేరినమీ(గడతో మనంబులం 
బసిగొనం జేయువాహరిపుబష్కయణీదధిపిండఖండముల్‌ 
మెనవిరి కంఠదఘ్నముగ మిక్కిలివేడుక వారయాత్రికుల్‌. |129॥ 


తే. మిసిమి గలపుల్లపెరు(గుతో మిళిత మైన 
యావపచ్చళ్లు చవి చూచి రాదరమున 
జుజ్జుమని మూర్జములుదాకి యొజ్ఞందనము. 
బొగలు వెడలింపీ నాసికాపుటములందు. |[130|| 


చ.* అవికయుం బట్టుపుట్టము చెజంగు ముం గయి యున్మింజేసి గౌ 
రవపరిమాణముం దెలియరామికి ముచ్చిరుచున్న యొక్కప 
ల్లవునకుం జూపె నొక్కతె విలాసముతో దనతోరపుంజనుం 
గవపొడ వింత పొ మృనిన్నక్టైివడిం బానకహేమకుంభమున్‌. |131॥ 


ఉ. ఎట్టివినీతుండో యొకరుం డేణవిలోచన బంతిపట్టి మా 
ర్వెట్టగ దానివక్తుశశిబింబముం జూడంగ నోడి తాల్మిమైం 
బట్టము. గట్టి. దచ్చరణపద్మయుగాంతరచంద్రమశ్శిలా 
కుట్టి మభూమీభాగమునకుం దనమంజులదృష్టిపాతమున్‌. |132॥ 


చ. ఒసపరి జాణండొక్కం డొాకయుగ్మలిచేరువ మాజువెట్టంగాం 
బసనికురంగికాపలలఫాలి నిజాధరపల్లవంబుపైం 
బసిగొని చేరంబట్టి మునిపండుల నాయ్యన నప్పళింపంగా 
ముసిముసినవ్వు నవ్వె నది మో మొకయించుక యోరసీయుచున్‌. |133॥ 


క. [1]చలివాలు నవ్వు లడ్డువ 
ములు చన్నులు పనసతొలలు మోపులు మండెం 
గలు చీరలుగ భుజిక్రియ 


వలపించెం బెండ్లివారి వనితయుం బోలెన్‌. |134॥ 


తే. పద్మకోశాభినయహస్తపల్లవంబుం 
జూపె నొకమచ్చెకంటికి సొబగు డొక్క. 
డంతయోగిర మడిగెనో! యంతలేసి 
కొమరుంబాలిండ్ల నడిగెనో! రమణి నతడు. |135॥ 


తే. చూచె నొకడు వయోవశస్తోక వికచ 
కుచసమున్మెష యగునొక్కకువలయాక్షి 
నుభయదోర్మూలకూలంకషోరుకఠిన 
లలితవక్షోజ యగులేమ లజ్జం బొంద. ॥136॥ 


తే. ఉష్ణశీతాన్నకబళంబు లొకండు సూప 
బవలొ రాత్రియొ గెడ గూడ నవసర మని 
దానికుత్తర మొకలతాతన్వి యిచ్చి 
నధరబింబంబు విడిచి సంధ్యాగమ మని. ॥137॥ 


ఉ. నాన దొజంగి చుంబన మొనర్చుటె కాదొకం డొక్కచంద్రబిం 
బానన మోముజంద్రుం జషకాంతరబింబితునిం బునఃవునః 
పానకపానకర్శ్మమునెపంబున. జేసి తదోష్టపల్లవం 
బానుచు నాచరించెను సమంచితసీతృతచూత్కృతంబులన్‌. ॥138॥ 


ఆ. పంచదార బొరపి భక్షింపంగా నెత్త 
భావదుష్ట మనుచు బావ నగిన 
దొలంగంబెట్టె రోషకిలకించితంబుతో 
గొమ్మనరంటిపండ్లు గూర్మి మజది. ॥139॥ 


వ. ఇవ్విధంబున శుచియు మృష్టంబును బథ్యంబును నగుభోజనంబు నేసి పెండ్లిదొరలు 
సుగంధోదకంబులం జేతులు తొడసి వార్చి ముఖవాసనంబు గైకొని 
కర్ఫూరతాంబూలంబులు పరిగ్రహించి దమదమనులప్రియోక్తులకు హర్షించుచు 
నిజనివాసంబుల కరిగి రప్పుడు. |140॥ 


చ. కలికివరాటరా జడప గప్పురవీడెము వెట్టె నవ్వుచు 
న్నలునడపంబువానికి ఫణాధరవల్లిదళాంతరంబునన్‌ 
బలితపుందేలు మైనమునం బన్ని యతం డది చూచి భీతింద 
మ్ముల మిల వైచిన న్నగిరి మూంగినరాజకుమారు లందయిన్‌. ॥141॥ 


మ. మృదుమృష్టాన్నము లీప్రకారమువ నెమ్మి న్వారు ముప్పొద్దుం గొ 
న్ని దినంబు ల్భుజియించుచుండిరి సమున్నీద్రానురాగంబుతో 
బదియాటే(డులపువ్వుబోండ్లనునుపుంబాలిండ్ల కారిన్యసం 
పదతో రాత్రులు మల్లుసాము మదనోన్మాదంబునం జేయుచున్‌. ॥142॥ 


వ. నిషధమహీవల్లభుండును దమయంతీపరిణయమహోత్సవం బివ్విధంబున 
ననుభవించి దివసచతుష్టయానంతరంబున. ॥143॥ 


ఆశ్వాసాంతము 


శా. నారీచిత్తసరోమరాళ! నయచాణక్యా! విరించాన్నయ 
క్షిరాంభోధిసుధామయూఖ! కవితాసిద్ధాంతసర్వజ్ఞ! జం 
భారాతిద్విపహస్తకాండనిభబాహాఖడ్గధారాపయో 
ధారాశాంతవిరోధిభూధవమహోదగ్రప్రతాపానలా! |144॥ 


క. అరివీరబసవశంకర! 
శరణాగతరక్షణానుసంధానధురం 
ధర! సచివగంధసింధుర! 
ధరణీభరణైకదక్షదక్షిణహస్తా! 145 ॥ 


మాలిని. ధరణిభరదిధీర్ణాధఃకృత స్తబ్బరోమ 
ద్విరదకమఠరాజోర్వీధ్రదర్వీకరేంద్రా! 
హరచరణరిరం సావ్యంజితానందసాంద్రా! 
పరిహృతమతితంద్రా! భాగ్యసంపన్మహేంద్రా! ॥146॥ 


కో 


వ ఇది శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త 
శ్రీనాథప్రణీతం బైనశృంగారనైషధకావ్యరిబునందు షష్టాశ్వాసము. 


[1] తెలిపాలు అని పాఠాంతరము 


ఒడ 


ణు 


కలవిద్యాసనాథ 


శ్రీరస్తు 


శృంగారనైషధము 
సప్తమాశ్వాసము 
హహ 
శ్రీరెడ్డివేమవిశ్వ 
రమణకృపావిశేశసమధిగతైశ్వ 
ర్యారూఢవిభవశృ్ళంగా 


మారారిపదాబ్దభృంగ! మామిడిసింగా! ||1॥| 


నలుండు దమయంతీసహితుండై నిజరాజధాని కేగుట 
వ. వినుము. ||2॥| 


తే. పయన మై స్వవురోహితప్రవరు డైన 
గౌతముండు ప్రస్థానసంగతికిం దగిన 
మంగళాచార మొనరింప మహివరుండు 
శిబిర మెత్తం బడాళ్ళకుం జెప్పం బనిచె. |॥3॥ 


ఉ. పుట్టిననా(టగోలె నొకప్రొద్దు నిజాంకతలంబు. బాయకు 
న్నట్టయనుంగుంగూంతు దమయంతి గడుంగడుదూర మన్సుచో 
నిట్టవిషాద మాత్మ నుదయింపదు కూరిమియల్లు నంపుచో 
నెట్టవిషాద మాత్మ నుదయించెనొ మామకు నత్తగారికిన్‌. ||4॥ 


ఉ. అక్షయరాజ్యవైభవరమానుభవాభినవప్రభాసహ 
స్రాక్షుండు గుండినాధిపతి యాత్మసుతారమణు న్వినీతతా 
లక్షగుణీభవద్గుణకలాపుని నైైషధునిన్‌ వరాటదే 
శక్షితిమండలావధిగ సమ్మతి నంపె నుతద్వయంబుతోన్‌. ॥5॥ 


తే. ఆత్మమండల మవధిగా ననుచరించి 
యవనినాథుండు జామాత ననిపి మరలె 
నాప్రతీరంబు గంధవాహంబు ననిచి 
మరలిపోవుతటాకంబుతరంగవోలె. |॥6॥ 


వ. అప్పుడు నిజవియోగజనితక్షేశంబునం గన్నుల బాష్పాంబుకణంబు  లురల( 
బ్రణామంబు సేసి తలవాంచియున్న కూంతుం గౌగిలించుకొని గద్దదస్వరంబునం దండ్రి 
యిట్లనియె. ॥7॥ 


మ. గురువన్నన్‌ ధన మన్నం బుణ్య మనినన్‌ గోత్రోదయం బన్న దే 
వర యన్న న్మన మన్నం దుష్టి యనినన్‌ వాత్సల్య మన్న న్నిజే 


శ్వరుం డన్నం బరమోపకార మనినన్‌ సర్వంబు నన్నం దలో 
దరి ! నీకు నిషధాధినాథుండె సుమీ తథ్యంబుగాం జెప్పితిన్‌. ॥8॥ 


సీ. పాటించి కొలువుము భవనదైవతముల 
సవతుల గొనియాడు సఖులం బోలె 
నారాధనము సేయు మత్తమామల నెప్టు 
పరిజనంబులమిందం గరుణగలుగు 
యలుగకు కోపించినపుడు నాధునితోడ 
మదిలోన నుబ్బకు మన్ననలకు( 
దోడికోడండ్రతో గూడి మాడి చరింపు 
" దాసీజనము+ బ్రోవు తల్లికరణి 
తే. బ్రాహ్మణులయందు గురులందు బంధులందు 
భక్తివిశ్వాససౌహార్దపరత నెరపు 
భవ్యపతీదేవతాచారపరమపుణ్య 
ధర్మ మేమర కుండుమీ తల్లికాన! |9॥ 


వ. అని బుజ్జగించి బుద్ధి సెప్పి కూంతున్‌ విడ్కొనియె దమదమనులుం జెలియలి 
ననునయించి. |॥|10॥ 


ఉ. సంకుమదంబుం గస్తురియుం జాదుణబటిరము గప్పురంబునుం 
గుంకుమపువ్వునుం బునుంగు గొజ్జంగనీరు [1]ననేకభారువుల్‌ 
కంకణకంఠికాకటకకాంచి ముఖాభరణవ్రజంబుతో 
గొంకక తోడంబుట్టువులు గూరిమి చెల్లెలి కిచ్చి రిద్దజున్‌. |11॥ 


స కదళికాచంపకక్రముకపాటలచూత 
కంకేళివాటికాసంకులంబు 
లక్షీణబహుళపుండ్రేక్షురాజాన్నాది 
భూరిసస్యసమృద్ధిభూషణములు 
కమలనీలాంభోజకల్లారకుముదాఢ్య 
శుంభత్తటాకోపశోభితములు 
వివిధాపణస్థలివిన్యస్తరత్నాది 
బహుపదార్థవ్రాతబంధురములు 
తే. గ్రామములు నూజిీ  క్రథకైశికంబులోనం 
బసపు కిచ్చిరి భీమభూపాలసుతులు 
దండ్రియాజ్ఞ నహోదరధర్మ మొప్ప 
ననుగుసయిదోడు దమయంతి ననుపునప్పుడు. ॥12॥ 


తే. ఉభయవంశలలామ యయ్యుత్పలాక్షి 
యత్తవారింటి కరిగెడునవసరమున 
మాతృ జనకసభిజనభ్రాతృవిరహ 
మధిపతిప్రేమజలరాశి కౌర్వ మయ్యె. ॥13॥ 


వ. ఇవ్విధంబున సంబంధిబంధుజనంబుల సముచితప్రకారంబుల  వీడ్కొలిపి 
కతిపయప్రయాణంబుల. |॥14॥ 


సీ. ప్రణధిలోకానీతపరితోషవార్తాభి 
నందితామాత్యబృందారకంబు 
రాజవీథీమహాప్రాసాదశిఖరాగ్ర 
కిలితాలంకారకేతనంబు. 
గ్రంథకైశికాధిశకన్యావలోకన 
వ్యగ్రపౌారవధూసమాకులంబు. 
గన్తూరికాలేపకర్పూరరంగవ 
ల్ల భిరామమందిరప్రాంగణంబు 
తే. సారసారమసారాశ్శతోరణాంశు 
చూర్ణకుంతలమాలికా భమాన 
గోపురశ్రీలలామంబుం గూర్మిపురము 
డాయ నేతెంచె నిషధభూనాయకుండు. ॥15॥ 


తే. కలయ నేతెంచి నైషధక్షావరుండు 
దివుటం బురలక్ష్మిపై వ్రాలుదృష్టిం దివిచె 
నాత్మ నొ క్కించుకయు, బరాకయ్యెనేనిం 
న దన్నేమియనునొ యనుచు. ॥16॥ 


చ. ఎదురుగ నేంగుదెంచిరి మహీపతికిం బురివారు సర్వసం 
పదలు ప్రమోదవైభవశుభస్థితియు న్నెరయంగ మిండతు 
మ్మెదపదుపుల్మదోదయము' మిక్కిలివేడుకయున్‌ మనంబులం 
బొదలంగ క్రొత్తయామనికి(బొచ్చెములే కెదురేంగుచాడ్సునన్‌. |॥17॥ 


వ. ఇట్లు మంత్రిపురోహితామాత్యదండనాథప్రధానంబుగాం బౌరజనసమూహంబు 
దన్నెదుర్కొన సముచితప్రకారంబున. |॥|18॥ 


నలదమయంతుల పురప్రవేశము 


శా. ఏమో క్రొత్రయపూర్వవార్త విను చేమో చెప్పుచున్‌ దండనా 
థామాత్యాదులు పాదచారమున సేవాసక్తి మై గొల్చిరా 
భూమీశాగ్రణి సొచ్చెం బట్టణము సంపూర్ణానురాగంబుతో 
భామానేత్రచకోరచుంబితముఖప్రాలేయరుగ్చింబుండై. ॥19॥ 


క. సకలధరాధీశ్వరుపై( 
బ్రకటముగా జల్లి రఫుడు పౌరపురంధ్రుల్‌ 
సుకుమారబాహువల్లి 
ముకుళకులసకుల్యలాజముక్తాఫలముల్‌. 20|| 


మ. దమయంతీవదనావలోకనసముత్కంఠావలద్భామినీ 
సముధాయాననచంద్రబింబపరిషత్సాన్నిధ్యయోగంబునన్‌ 
సముపేతార్థము లయ్యె సౌధమణిభాన్వచ్చంద్రశాలావితా 
నము లుర్వీపతినందనుండు పురఘంటావీథి నేతెంచుచోన్‌. |21॥ 


తే. ధరణీనాథాననేందుసుధారసంబు 
సౌధజాలమృణాలికాజాలకముల 


నుత్సలాక్షీకటాక్షనీలోత్సలములు 
ప్రేమమునం దప్పిపోవంగం బీల్చికొనియె. |॥22॥ 


వ. అప్పుడు. ॥23॥ 


సీ. నిరుపమానస్వయంవరమహాోత్సవమును 
మధుపర్కసత్కారమంగళంబు. 
గమనీయతరకరగ్రహణహోమంబును 
విహరణాగారప్రవేశవిధియు 
నుభయబంధుభుజిక్రియోపచారంబును 
బ్రాస్థానికస్వస్తిభాషణంబు 
హరణార్థసంభారహారికాకృతియును 
నగరసంవేశనానందకళయు 
తే. ననెడువృత్తాంతముల నొప్పునధిపచరిత 
మాదిమధ్యావసానంబు అవధరించి 
యమరముఖ్యులు గురియించి రలరువాన 
యన్నిదినములు దా రున్మియచ్చుపడంగ. |॥24॥ 


తే. వికచపౌరాంగనాపాంగవీక్షణములు 
హర్షితామరకృతపుప్పవర్షములును 
గురియ నృపవిథి నరిగి భూవరుండు సొచ్చె 
నీరజాక్షీసమేతు(డై నిజగృహంబు. |॥25॥ 


ఇంద్రాదులు స్వర్గమునకు మరలుట 


వ. అట విబుధులు వృథాప్రయోజనం బైనవసుధాధావనప్రయాసఖేదం బనుభవించి 
పయోధిపాథస్తరంగంబులుం బోలె వచ్చిన త్రోవయ పట్టి మరలి రప్పుడు. ॥26॥ 


తే. సృటికభూమీధ్రములమీందం బ్రతిఫలించు 
నర్కబింబంబులునుబోలె నమరవరులు 
గనకరథములమీద నాకాశవీథిం 
జారునైసర్గికప్రభాసౌష్టవమున. ॥27॥ 


వ. చనునప్పుడు. ॥28॥ 


మ. మెజుంగుందీంలచాయం గేతనము గ్రొ మ్మించారుపీతద్యుతిం 
గొజిలం జక్రవిఘట్టనంబునం బరిక్షుణ్ణంబులై మేఘముల్‌ 
పజీయ ల్వాజంగం గింకిణు లొరయంగాం బాణి న్నభో పిధి న 
త్తజీ జంభాంతకుతేరు మాతలికశాత్రస్తాశ్వవేగంబునన్‌. |॥29॥ 


తే. మాటిమాటికి నాకాశమండలమున 
నవల నివలం బయోవాహనివహమునకు 
నమరనాథరథాలంబి యైనధనువు 
భాసురస్ఫూర్తి విశ్రమాభరణ మయ్యె. ॥30॥ 


క. ధళధళ మని జలములలో 


బలరిపువజ్రాయుధంబు ప్రతిబింబింపం 
గెలశకుల దందడిం దిరిగెడు 
జలధరముల కప్పుడు కులిశసంగతి గలిగెన్‌. |31॥ 


తే. వర్ణితం బైన సావర్ణివంశమునకు 
బట్టుగొ డు గైనయంభో జబాంధవునకు( 
గూడ నేతెంచుగారాపుంగొడుకుచేతి 
దండ మవ్వేళ నాలంబదండ మయ్యె. ॥32॥ 


ఆ. అధికదూర మగుట నాకాశలక్ష్మికి 
గర్లపాశ మగుచు( గరము వొలిచె 
దివ్యభవ్యకాంతి దేదీప్యమానమై 
పాశపాణపాణిపాశవల్లి. ॥33॥ 


తే. పరివహస్కంధమారుతాస్పాలనముల 
వీతిహోత్రుండు వర్తించువిధము చూచి 
భీమనందన నీతండు పెండ్లియాడ 
బోలు నని య యభ్రచరకోటి బుద్ధిదలంచె. ॥34॥ 


జా. క్షోణీవల్లభుముద్దుంగన్నెను సుబల్కుల్‌ గ్రోలుకోలేమి ని 
ర్వాణానందము లైనవీనులకుం దత్సాయంబు గంధర్వరా 
డ్వీణానాద మొకింత సమ్మదము గావింపంగ నింద్రాదిగి 
ర్వాణాధీశచతుష్టయం బరిగెం దారావీథి దూరంబునన్‌. ॥35॥ 


ఉ. చిత్తములోనం బాయక వసించినభోజనృపాలకన్య న 
త్యుత్తమరాజుం గూర్చి సుర లూజటం బొందిరి యెంతయేనియుం 
జిత్తములోనం బాయక వసించిననిర్మల తత్త్వవిద్య య 
త్యుత్తమశిష్యుగూర్చి గురుం డూఅటం బొందినయట్టిలాగునన్‌. ॥36॥ 


సీ, పక్షులు చరియించుపదవి సుల్లంఘించి 
ఘనములు దిరుగుమార్గంబు గడచి 
విద్యాధరశ్రేణి విహరించుపథ మెక్కి 
కరువలి యేంగెడుకక్ష్య సొచ్చి 
గ్రహరాజు వాజిడుఘంటాపథము దాంటి 
చుక్కలు వొడ తెంచుచక్కి వెడలి 
చదలేజు ప్రవహించుచాయయు త్తరియించి 
ధ్రువమండలంబు పెంద్రోవ నడచి 
తే. యూర్ద్వలోకంబునకు. బోవుచున్నవారు 
భీమభూపాలనుతమీంది ప్రేమభరము 
వీడియును వీడ కాత్మ భావించువారు 
వాసవుం డాదియైనగీర్వాణవరులు. ॥37॥ 


ఇంద్రాదులకు మన్మథుం డెదురుపడుట 
మహాస్రగ్ధర. కని రంతంత న్నభోమా 


ర్గమున ఘనతమస్కాండసందేహసంపా 
దనలీలాజాగరూకా 

తనువికటత నూధామధూమాయితంబున్‌ 
వనరాశ్యంతస్తరంగ 

ధ్వనిసమధికదుర్వారకోలాహలంబున్‌ 
జనసందోహంబు భూషా 

చ్చవిధగధగితాశాకటాహోదరంబున్‌. |38॥ 


తే. ఇరులు గవియుచు నేరాళ మెట్టయెదుర 
నల్లనల్లన నేతెంచె నల్లమంది 
గరిమ నాకాశచరుల కాకాశవీథి 
గదలి యెదురుగ వచ్చెనో కాక యనంగ. |॥39॥ 


వ. ఆజనసమూహంబు ముందట. |॥40॥ 


సీ. రతిదేవి నెవ్వీంగు రారాపుజన్నులు 
గడకన్నులకు నింపు గడలుకొలుప 
గడుసైనపూవింట గూడి కమ్మనితూపు 
కటకాముఖపుంగేలం గరము మెజయ 
గటిమండలంబుపై( గనకంపు(జెజంగుల 
జిలుగుణుచ్చనిపట్టుంజేల మమర 
నాలీడపాదవిన్యాసంబు శృంగార 
వీరాద్భుతములకు విందు సేయం 
తే. జిన్ని చిగురాకుజేర్కోలం జేతంట్టి 
పేరుటామని రాచిల్కతేరు నడువ 
సుక్కడీం డయి యేతెంచె నుక్కు మిగిలి 
Ss కలికి మరుండు. ||41॥ 


ఉ. చీకటితప్పునం బరులచేడియలన్‌ రమియింప దూతికా 
లోకముమాటతీపులకు లోబడి భీత్యభిమానలజ్ఞలన్‌ 
బోకడంబెట్టి ప్రాణ మొకపోకకు( గైకొ నకుండుసాహసుల్‌ 
పైకొని చేరీ త న్నుభయపార్వములందున భక్తిగొల్చిరాన్‌. |42 | 


తే. బుద్ధదేవపరిస్పర్థం బోలె దాల్చె 
లోకజిద్చావ మెప్వాండు లోక మెజుంగ 
నీశ్వరునిమిందం దగిలినయీర్ష్యంబోలె 
నతనుడై యేలె నెవ్వం డీయటఖీలజగము. ॥43॥ 


వ. అమ్మదనుండు త్రిభువనైకవీరుండు నాసీరగతుండై నభోమండలంబున 
గండుమీనుపడగ _ పొలుపారం _ జిగురుజగజంపుగొడుగునీడ _ వాడనివనమాల 
వక్షస్సృలంబునం గ్రాల రతియును దానును నేతెంచిన. |44॥ 


తే. నలునిజూచినపిదప మన్మధుని జూడ 
నాకనిలయులనయనంబు లోకిలించె 
నయ్యరోచక మమరవైద్యద్వయంబు 


దీర్ప( జాలునొ చాలదో! తెలియరాదు. |॥45॥ 


క్రోధుం డెదురుపడుట 


సీ, కట్టెజ్జనెరలదీర్హవిలోచనంబుల 
కడల నగ్గనులంగంబు లురల 
జృంభించి మిగులంగం జెవురించినమేన. 
బ్రస్వేదజలము( గంపంబు. బొడమం 
గుటిలమై చిమ్మచీకటి సంఘటించుచు 
నిటలభాగమున భూకుటి నటింప 
నత్యంతగాఢదంతాగ్రపీడనమునం 
దొట్టవాతెజనెత్తు రుట్టిపడంగం 
తే. గటములద్రువంగ మీసాలు గత్తరిల్లం 
గంఠ కుహరంబునందు హుంకార మెసంగ 
నింగి నేలయు. దాటింప నంగలించు 
పగిది నేతెంచెం గ్రోధంబు గగనవిథి. |46॥ 


స్రగ్ధర. ఆక్రోశాక్రోశ ఘోషం 

బయి వికటకరోరాట్టహాసాస్పదం బై 
వక్రభూవల్లరీసం 

వలనభయద మై స్ఫారనిశ్వాసధారా 
చక్రం బై రక్తరూక్షే 

క్షణ మయి విగతక్షాంతియై నిర్ణయంబై 
యాక్రోధం బభ్రవీథిన్‌ 

హఠగతి నమృతాహారులన్‌ ధిక్కరించెన్‌. ॥47॥ 


ఉ. ఈసునం బుష్పసాయకునియేటునకుం గడుదూర మైనదు 
ర్వానుని నెమ్మనంబున( దిరంబుగ మన్నెము డన్ని రాజ్యసిం 
హాసన మెక్కకుండం దను నాంగిన క్రోధముం జూచి భితిమై 
వాసపుం డొయ్యనొయ్య నటి వ్రాలిచె టెప్పలు వేయుంగన్నులన్‌. ॥48॥ 


తే. మండు నంట దాను హృదయమర్శములం దవిలి 
కన్ను(గవ నంధకారంబు గవయు టెట్లు? 
కాగ మొనరించు నంట తా విరక్తి యెట్లు 
తన ప్రభావంబు గ్రోధంబు తాన యెయి(గు. ॥49॥ 


మ. భ్రుకుటీకాలభుజంగ రాజతరుణీఫూత్కారశంకావహా 
ధికనిశ్వాససమీరణధ్వనులు సంతీక్లాగ్రదంతావళీ 
శకలిభూ తనిజాధరోస్థరుధిరస్రావప్రతీద్వంద్విర 
కకటాక్షుల్‌ దనపారిపార్శ్వికులు గా దర్పంపు( బెంపేర్చడన్‌. ॥50॥ 


వ. ఇ ట్లేతెంచె ననంతరంబ. ॥51॥ 


లోభు డెదురుపడుట 
తే. హస్తములు విస్తరించుచు నజ పలుకుచు 


గంఠగద్దది కావ్యక్తకాకువికృతి 
రాలుపడి బం డ్రిగుల్చుచు. దీలుపాటుం 
బ్రకటదైన్యంబు( దోప లోభంబు వచ్చి. ॥52॥ 


సః కడుపుమండించునాశటిచిచ్చుసెగ దాశి 
గవరనై యున్న కన్గవలవారు 
భోగించువారలం బుల్కుపుల్కునం జూచి 
మెల్లన గ్రుక్కిళ్లు మ్రింగువారు 
కుక్షింభరిత్వంబుకొలంది కగ్గలముగా 
గూం డెంత పెట్టిన గుడుచువారు 
ప్రాణగొడ్డము లైన పరమసాహసముల( 
బరులసొమ్ముల కాసపడెడువారు 
తే. పామునకు బలి వెట్టనిప్రతినవారు 
[2]ఈంగ కెన్నండు నే నిలి యిడనివారు 
ధనముగాంపున్నదయ్యాల దజుమువారు 
బలిసి లోభంబు నిరువంక గొలుచువారు. ॥53॥ 


మ. కమియం బాపము లొండు రెండు వరుసన్‌ గల్పింపంగాం జాలు కా 
మము క్రో ధంబును నిచ్చ మెచ్చక యహంభావంబుతో నుండు బం 
చమహాపాతకసంగ్రహైకఘటనాచాతుర్యధుర్యంబు లో 
భము లోభంబు గదా గుణద్విరదరాట్సంచాన్య మూహింపగన్‌. |॥54॥ 


సీ. ఇన్ని యింద్రియములు నెవ్వానికి గృహంబు 
లట విశేషంబు జిహ్వాంచలంబు 
సంప్రార్థనాదీనచాటూక్తి యెవ్వాని 
కాజన్మసంసిద్ధ మైనమతము 
పాత్రహస్తములపై( బడుదానజలవృష్టి 
వారించు నెవ్వాం డవగ్రహ మయి 
అన్యవిత్తాపేక్షు యాత్మవిత్తాపరి 
త్యాగ మెవ్వనియంతరంగగుణము 
తే. జారచోరాదిధూర్తవిహారభూమి 
దైన్యకార్చణ్యజలరాశిధవళకరుండు 
కలిమహారాజు నెచ్చెలికాండు లోభు 
డతండు సురలకు జోహారు వనుచు మైక్కె. |॥55॥ 


వ. అనంతరంబ. ॥56॥| 


మోహు. డెదురుపడుట 


మ. తనకుం బట్టపురాణివాస me దృష్టిచే సేతం గీ 
ల్కొన హత్తించి విరించిముఖ్యదివిష టి న్విడంబించుచున్‌ 
ఘనమార్గంబున నేగుదెంచెను మహాకాయంబు మోహంబు మో 
హనవిద్యాగమసంప్రదాయఘటనావ్యాపార మేపారంగన్‌. ॥ 57 ॥ 


తే. బాలు రాత్మకుటుంబజంబాలమగ్ను 


ర్‌ 


ర్‌ 


ర్‌ 


లనధిగతశాస్తు లనధీతు లలసమతులు 
దన్ను సేవింప్‌ మోహంబు దప్పుద్రోవ 
నల్లనల్లన సురల డాయంగ వచ్చి. ॥|58॥ 


. జ్ఞానప్రదీపికాయుంరూసమీరంబు 


కామలోభక్రోధకారణంబు 
సంసారకపటేంద్రజాలవిద్యాపింఛ 
యామ్నాయపదకంటకాంకురంబు 
శూన్యవాతారణ్యశుండాలకలభంబు 
కుమతసిద్ధాంతవిభ్రమగృహంబు 
బహుళఘట్టకుటీ ప్రభాతతిగ్మమరీచి 
యంధపరంపరావ్యాప్తసరణి. 
తే. కన్నులకు నిద్ర మదికి జో కన్ను ధృతికి 
వినమి చెవులకు నెద్ది భావించి చూడ 
నమ్మహామోహు( డెదురుగా నరుగుదేర 
బ్రమసి చూచిరి వాసవాద్యమరవరులు. ॥59॥ 


. అయ్యనసరంబున. |60॥ 


కలియెదురుపడుట 


. పాతకంబులు నీలిపట్టుబొందడములు 


పగలింటినిద్రలు పచ్చడములు 
పరదూషణంబులు ప్రాలంబహారంబు 
లన్యకాంతాసక్తి యంగరాగ 
మీర్ష్యాపరత్వంబు హేలావతంసంబు 
బుధజనద్వేషంబు పువ్వుదండ 
మిథ్యాప్రలాపంబు మృగనాభితిలకంబు 
బహులాశనత్వంబు పరికరంబు 
తే. పరులజూపులు వాకొల్పం బ్రసభలీల 
రాసభాంగరుహాగ్రధూమ్రప్రకార 
బర్బరాకారదేహు లంబరము నిండి 
సరన వచ్చిరి కలిరాజుసైన్యభటులు. |॥61॥ 


. ఆసుభటు లుభయపార్శ్వంబుల. 62|| 


. కుండబొ జ్ఞలక్రింద ద్రిండుగా బిగియించి 


" గడితంపుమడుంగులు గట్టినారు 
బూజుపట్టినదేహములపై దళంబుగా 
మలయజపంకంబు లలందినారు 
నునుబట్టతలలపైం గనకంపుం జెజంగుల 
బట్టుబీరలు మూయ జుట్టినారు 
కరమువ్రేలుడు లఅనకరపాశంబుల. 
దోరంపుశో[గులు దొడిగినారు 
తే. వెలయ మృగనాభి గీర్పొట్టు పెట్టినారు 


పసిండిలాతాలు సేతుల. బట్టినారు 
చండముద్రాధరులు నభోమండలంబు( 
బూరటిల బట్టు కలిరాజుం బొగడి పొగడి! ||63॥ 


వ. త్రైలోక్యంబును వినునట్టుగా నిట్లనిరి: “యాగఫలంబు పాషాణసలిలోన్మజ్ఞనంబు; 
దేశోంతరదేహాంతరకాలాంతరంబులం గర్మఫలభోక్ట యాత్మ యనుమాట యనత్యంబు; 
వేదం బప్రమాణంబు; వేదమర్మభేదంబున గదా బోధిసత్త్వుండు సత్త్వహేతువుగా 
జగం బస్థిరంబని సమర్థించె నెద్దియెద్ది సత్తద్ది యద్దియధ్రువం; బగ్నిహోత్రంబుం 
ద్రయీతంత్రంబు ద్రిదండంబున్‌ భన్మగుంఠనంబు బుద్ధిపారుషహీను అగుపురుషులకు 
జీవితోపాయంబులు; స్వచ్చందంబు ధర్మంబు; కామదేవుండ దైవంబు; మరణంబె 
యపవర్గంబు; భస్తీభూతంబగు భూతంబునకుం బునరాగమనంబు గల దనుట 
భ్రాంతిగాదె? యామ్నాయంబు లేమి యెజుంగు? నెజింగెనేని “కోహి తద్వేద 
యద్యముష్మిన్‌ లోకే౭స్తి వా న వేతి” యని సందేహించునే యని వెండియు. |64॥ 


క. తారు దము గాచుకొనరే 
యారసమునం గావ బోదు రింతుల వంశా 
చారస్థితి డాంభికు లగు 
వారుమరుండు దమకెకాని వారికి లేండే? ॥65॥ 


క. శతమన్యునంత ధర్మ 
స్థితి యెజీంగినవాండు గలడడె త్రిభువనమునయం? 
దతనియహల్యాజారత 
యితరులజారత కనుజ్ఞ యిచ్చుట గాదే? ॥66॥ 


క. మారుండు దుర్వారుండు సం 
సార మిది యనాది వంశసంరక్షణ మం 
భోరుహవదనలచేతిది 
యేరూపున జాతిశుద్ధి యేర్చజుప నగున్‌? ॥ 67 | 


క. రాజానుమతము ధర్మము 
రాజు నిశాకరుండు మీకు బ్రాహణులారా! 
రాజు ప్రవర్తించిన పే 
రోజన గురుతల్పగమన ముచితము మీకున్‌. ॥68॥ 


క. ఏకార్యంబు సుఖోత్తర 
మాకార్యము సేయ నర్హమగునెడ సుకృతం 
బాకాంక్షింతురు సురతీము 
నాకాంక్షింప రది యేమి యవనీవిబుధుల్‌? ॥69॥ 


చ. మలిచినరాలయందుం గుసుమంబులు వోయంగ మీంద నెన్నండే 
ఫల మొకనాండు గల్లు ననుపల్కది యెవ్వడు నమ్మినాండు? కో 
మలవనరాజిలోనం గుసుమంబులు గోయుట యొప్పు డప్పుడే 
ఫలములు వోవ్‌ పోవునొ యుపాసకులార! తలంచి చూడుండా. ॥70॥ 


తే. అన్యదేహాప్తి సందేహ మైనయెడనుం 
గలుషములు మాన నెబ్బంగి వలయునేని 


విడుండు యాగంబు లో వేదవిప్రులార! 
జంతుహింసామ హాదోషసంశయమున. ||71॥| 


తే. సృతులయందు బలాత్కారకృతము లెల్ల 
నకృతములుగా విధించినా డట్టె, మనువు 
బలిమి బ్రాహ్మణులార! పాపములు సేయు, 
డేమి సేసిన జేయ రయ్యెదరు మీరు. ॥72॥ 


సీ. ఐకమత్యంబు లే దఖిలశాస్తములకు 
నిగమంబు లొకజాడ నిలువ కాడు 

నాగమంబులత్రోవ యది యొండుచందంబు 
పంకంబులోని కంబంబు తర్క 

మతిగూఢమై యుండు యామళంబులచాయ 
యుపనిషత్తుల భావ మొక్కరీతి 

బహువిధంబులు మంత్రపారాయణంబులు 
సాంఖ్యయోగములవాసనలు వేటు 

తే. పట్టి యేదర్శనం బైనం బ్రతిభకలిమి 

వలసినట్టు వక్కాణింప వచ్చి యుండు 

నరసి దుఃఖంబు లేక సౌఖ్యంబు కలుగు 

ధర్మ మొకం డేరికొనుండు విద్వాంసులార! ॥73॥ 


తే. అస్మితాబుద్ధి గలదేహ మనలశిఖల 
భస్మమై పోవే నెచో టం బాప ముండు? 
సౌఖ్యదము లై అనపరదారసంగమాది 
పాపములు సేయు(డోపినభంగి జనులు! ||74॥ 


క్ర మృతుం డంట పుట్టు బెజుంగును 
మృతుం డంట వేజొ కండు గుడువ మేకొను. దృప్తిన్‌ 
మృతునకు నంట కర్మఫలం! 
బతిధూర్తులవార్త లేట్‌ కావర్తింపన్‌? |॥75 ॥ 


ఉ. చీటికి మాటికి న్నిథఖిలజీవులునుం బొనరించు పాపముల్‌ 
గోటులు దన్ను( జుట్టుకొని ఘోరపుబాధలం బొందు చొంటి మైం 
బాటిలునాత్మకున్‌ భరమె పాపము నీయది? నిండుబండికిం 
జేట భరంబె? యేమిటికి, జేయవు విప్రుండ! కిల్చిషంబులన్‌? | 76॥ 


చ. కలుగుట లేమి సందియము కార్యఫలంబులయందు నిట్టిచో 
ఫల ముదయించిె నేని దమపాలిఓవెల్పులు మంత్రతంత్రశ 
కులును తదీయలాభమునకుం దగుహేతువు లందు రన్యథా 
కలనకు నంగలోపములు గారణ మందురు మాంత్రికాధముల్‌. ॥77॥ 


తే. అర్థి నార్జింప వర్ణింప నలవి గాని 
ధర్మము 'నధర్మమును జెప్పె( దగిలి మనువు 
నేరములు వెట్టి దండువు నిశ్చయించి 
ధరణి గలచోట నర్ధ్థ మెత్తంగా దలచి. |॥|78॥ 


శా. లాలామూత్రపురీషఘర్మజలకిలాలాత్మికల్‌ భామ లం 
చేలా రోతలు పుట్ట నాడుడురు యోగీంద్రుల్‌ వృథాలాపముల్‌? 
లాలామూత్రపురీషఘర్మజలకీలాలాత్ములో తారటే 
ప్రాలేయాంబుపటీరపంకఘనసారక్షొద్రదివ్యాత్ములో. |॥79॥ 


వ. పురాణంబు ప్రమాణీకరింతు మేని తత్ప్రణేత పారాశర్యుండు పాండవులనగర 
చాటుకవి; కవులమాటల కేటి పాటి? మత్స్యపురాణంబునందు మత్స్యంబు 
వక్తయంట? తిర్యగ్గంతుమతంబులు సిద్ధాంతీకరింపవచ్చునే! యది యట్లుండె. |80॥ 


సీ. దిననాథనందనుం దిత్తొల్సి విడిచిరి 

కరుణలే కెముక లేరిరి దధీచి. 

బాతాళబిలమున బలిం గట్టి వైచిరి 
జీమూతవాహను జివి వాపి 

రెత్తి పా ల్లొనిరి శిబింద్రునంతటివానిం 
గలగుండు వెట్టిరి కలశవార్ధిం 

దివుటం జుక్కలటేని దినగోరు మెసంగిరి 
పండు డుల్సిరి కల్పపాదపంబు 


తే. నయ్య లెంతకు నేర రర్ధార్ధిజనులు 
వీరిమనసులు వట్ట నెవ్వారితరము? 
కర్ణి యిటు వెల్లు నండ్రు దాక్షిణ్య ముజరు 
దారు గల్గినం బదివేలు దమకు( గలవు. ॥81॥ 


తే. శాంతమతి( గాముకత మాని సప్తతంతు 
దీక్ష గైకొన్నవారలతెలు(గు లెస్స 
స్వర్గమున కేగి రంభాదివారసతుల 
కుచభరంబులపై వ్రాలం గోర రేని. |॥82॥ 


తే. ఆహవంబున మృతు లైనయట్టివీరు 
లమరలోకంబునకు( బోదు రనుట గల్ల 
నిజమయేని దైత్యారిచే నిహతిం బొంది 
యతనితో విగ్రహింపరే యనురు లచట? ॥83॥ 


క. అక్షచరణుండు చెప్పిన 
మోక్షములు శిలాస్వరూపములు వినికింగాం 
బ్రేక్షావంతులు దచ్చా 
స్తాక్షరములు చదువ నేల యతిబాలిశులై? |॥84| 
ఆ. దైన్యమునకుం ద్రోవ దలప నస్తెన్యంబు 
గుక్షివంచనంబు గడు పుడుగుట 
బుద్ధి యమైనయట్ల భోగింప నేర్చుట 
సార మైనబోధిసత్త్వమతము. |॥85॥ 


తే. క్రోధనులు దారు పరుల కక్షోధశిక్ష 
సేయుచుందురు కపటవసిషస్టమునులు 
తారు నిర్ధనులై యుండి ధాతువాద 


మొకరికిం జెప్పువిప్రలంభకులు వోలె. |86॥ 


తే. కలవు విధ్యర్థమంత్రభాగములు మూడు 
శ్రుతుల నామూంటియందు మీమతికి నెక్క 
నర్థవాదాంశ మఖిలంబు నన్ఫత మయ్యె 
నట్ల యగు గాక మంత్రవిధ్యంశములును. ॥87॥ 


వ. అని యీప్రకారంబు వాచాటు లై టిట్టిభంబులుంబోలె. _గర్లకంటకంబు 
లైనదుర్వర్లంబులు వేదంబు ప్రమాణంబు గా దనియును నాగమంబుల నగడు 
నేసియు ధర్మంబుల మర్మంబు లుచ్చి పో నాడియు పురాణంబుల ద్రాణలు 
సెజీచియు నితిహాసంబుల నపహసీంచియు యామళంబులం గలంచియు. 
జన్నంబుల: జిన్నవుచ్చియు మంత్రపారాయణంబుల: దృణీకరించియుం గలికిం 
గౌతూహలంబును జైనులకు సమ్మానంబును బౌద్ధులకు నుద్ధతియును జార్వాకులకు 
నిర్బృతియు లోకాయతుల కుత్సేకంబును 'బాషండులకుం జెవులపండువును 
గాపాలికుల కుపకారంబునుం గాం గైవారంబు సేయుపాఠకులం గనుంగొని శక్రుండు 
సక్రోధుండును వరుణుం డరుణలోచనుండును నగ్ని యుద్విగ్నమానసుండును 
గృతాంతుం డత్యంతరోషుండును నై నె యయ్యాశాపతులు నలువురు నల్గిక్కు మొగంబై 
“యోదురాత్ములారా! యేమిదుర్భాషణంబు లాడెదరు? దంభోళిధారాసంరంభంబును 
బాశవల్లీసముల్లాసంబును సముజ్ఞ్వలజ్ఞ్వాలాకరాళతయు 
నుద్దండగదాదండతాండవంబును నెబుంగరె? యేల ప్రేతీదరు? పుత్రకామేష్టి 
శ్యేనకారీరీ ప్రముఖంబు లగుమఖంబులు దృష్టఫలంబు లగుటం గన్నులం  గానరే? 
యావేశంబున గయాశ్రాద్దాదు లపేక్షించు భూతంబులం జూచి పుణ్యఫలంబులు 
తెలియ రావె? యంగారప్రవేశంబు దేహంబులు పొక్కకుండుట నేత్రోత్సాటనంబున( 
గన్నులు వచ్చుట యాదిగాం గలవిశేషంబుల దేవతాప్రభావంబులు భావింపం దగదె? 
యివ్విధంబునం బ్రల్లదంబు లాడెదరు గాన మిము నాలుకలు గోయక సెలవులు 
ప్రీల్పక ప్రాణంబులు _ గొనక యెట్లు సైరింపవచ్చు?" ననిన భయం బంది 
యవ్వందిజనంబులు బృందారకులకు ' నమస్కరించి యి ట్లనిరి. |88॥ 


మ. బలభిద్వహ్ని యమప్రచేతనులకుం బ్రహ్మాయు వే మెల్లనుం 
గలిభూపాలునియొద్దిపాఠకుల మీకైవారదుర్భాషణం 
బులకుం గాని యతండు మెచ్చండు దయాబుద్ధిం పరాధీనవృ 
త్తుల నిర్చేదల మము గావందగు నీద్రోహంబు లేకుండంగన్‌. |89 ॥ 


సీ, వందిజాతులము మావాచాటతాటోప 
మునకు నల్గకు మయ్య యనిమిషేంద్ర! 
యనపరాధులము మాయందు నక్కటికంబు 
పాటింపు మయ్య కృపీటజన్మ! 
పరతంత్రులము మాయబద్ధవాక్యములకు. 
దప్పు పట్టకు మయ్య ధర్మరాజ! 
యాశార్తులము మా యహంకృతిస్స్ఫురణకు 
నెరను లేరకు మయ్య వరుణదేవ! 
తే. భయము గొందుము నిర్ణాతపాతమునకు 
దలశకుదుము భీషణోల్కావ్రేవాహమునకు 
జంచలింతుము పటుదండచండిమలకు( 
బగులుదుము పాశవల్లరీబంధములకు. |90॥ 


వ. అని యంజలిపుటంబులు లలాటంబున ఘటియించి యచ్చాటుకారులు గైవారం 
బుడిగి యూరకుండి రనంతరంబ. |191॥ 


ఆ. గగనమండలమునం గాలాయసపుందేర 
మాలకాకి పడగ దూలి యాడ 
ద్వాపరంబ దాను దన్మధ్యవర్తియై 
వచ్చువాని నీలవర్లదేహు. ॥92॥ 


సీ. కజికు లై పెరిగినకుయువెండ్రుకలతోడం 
బట్టయౌదలం గావిపాగ యమర 
నిగిడి పూటేకు బాగుగం గత్తిరించిన 
గడ్డంబుకొన రొమ్ము. గమ్మిరింప 
బండికందెనతోడం బ్రతివచ్చు మైచాయ 
నీలిపచ్చడముతో మెలవింప 
నవరత్నచందనద్రవకల్పితం బైన 
నూత్నత్రిపుండ్రంబు నొసల నొప్పం 
తే.” గోజుమీసలు మిడిగ్రుడ్లు కుఖుచపొడవు 
డొప్పచెవులును గొగ్గిపండులును గలిగి 
యున్న మద్దీవు( డై వచ్చుచున్నవానిం 
గలిమహారాజుం గనిరి దిక్సాలవరులు. ॥93॥ 


క హేలాబృందారకు డగు 
నాలవయుగరాజు గాంచి నయనాంబుజముల్‌ 
వ్రాలిచిరి నిర్ణరేంద్రులు 
మాలనిం గనుగొన్న యుత్తమద్విజులక్రియన్‌. |॥94॥ 


తే. ప్రొఢగురుకోపరీఢావలీఢు( డైన 
యాత్రశంకుండువో లె జంభారియెదుర. 
గాంతిసంపద గోలో ఏయి కలియుగంబు 
సాధ్వసాతిరేకంబున జలదరించె. |॥95॥ 


వ. ఇట్లు ప్రభావోపనమ్రుండై ప్రణిపాతంబు సేసి. |॥96॥ 


తే. నేమమే నిర్ణరస్వామి? శిఖి! సుఖంబె? 
శర్మమే నీకు నయమధర్మరాజ? 
స్వస్తీయే పాళహస్త? మీ ప్రస్తవమునం 
దగ నపాస్తరజస్తమస్తముండ నైతి. ॥97॥ 


న్‌ దమయంతీస్వయంవరంబునకుం బో వుచున్నవాండం గాలాతిపాతంబుగాకుండ నన్ను 
ఏీడ్కొలుపుడు నామనోరథంబు సఫలం బగునట్టుగా ననుగ్రహంబు సేయుండు 
మీయాశీర్వాదంబునం ర్రథకైశికాధీశ్వరతనూభవ వివాహంబై మిమ్ము 
దర్శింపంగలవాండ నని పల్కుటయు. ॥98॥ 


కవా రన్యోన్యంబు ముఖాం 
భోరుహములు సూచి నేత్రముల జిబునగవుల్‌ 
దేర నిట్టనిరి యహం 


కారగుణాంకురితబహుళగలికిం గలికిన్‌. |॥99॥| 


సీ. తగు నయ్య! కలిరాజ! తగవుధర్మము దప్పి 
యాడునె యిట్లు నీయంతవాండు? 
పరమేపష్టి నైష్టికబ్రహ్మచారిగ నిన్ను 
నా డెజుంగంగం జేసినాండొ లేదొ? 
యవకీర్ణియని నిన్ను నవధరించినయప్టు 
ద్రోహిగా దలండే ద్రుహిణుం డాత్మ? 
నీశ్వరాజ్ఞాసేతు వెట్లు దాటంగ వచ్చుం 
దదధీనులకు నన్యథాకరించి? 
తే. మాకు జూడంగ నిది యసమంజసంబు 
మిన్న కరుగుము కాదు నీకన్న తెజంగు 
సత్వరంబునం బరుల కిచ్చావిఘాత 
మాచరింపరు కృతబుద్ధు అయినవారు. ||100॥ 


వ. _ త్రిభువనానందమాకందవాటికావసంతంబైన యవ్వృత్తాంతంబు  సరికడచె 
నచ్చోటనుండియ కదా మేము మరలివచ్చుచున్నవారము “సానురాగు లగునాగులం 
బరిత్యజించి యనల్పు లగు వేల్పుల నధిక్షేపించి యసమాను లగురాజమానులం 
దృణీకరించి యన్నళినాక్షి నలుండనువాని వరించె నేమి సేయవచ్చు? నిశ్వరాజ్ఞ 
బలియసి, నీవును మాతోడివాడవ కదా, మరలి రమ్మనవుడు రోషాంధుండై 
యక్కలిరాజు దివిజరాజుల కిట్టనియె. | 101॥ 


తే. పద్మజున కేమి? మీకేమి? పరుల కేమి 
యంగనాపరిభోగలో! లాత్మకులకు? 
నైష్టిక బ్రహచారి యై నష్టి బొంది 
చేరుగడ లేక కలి చెడం జెడియెంగాక. |102॥ 


వ. ఏకపత్నీవ్రతన్థు లైనమీరేల దమయంతిం గామించి పోతిరి? ధర్మంబు పరుల 
కుపదేశింపవచ్చుంగాక తమకుం జేయవచ్చునే? పోదురు గా కేమి? మీయందు 
నొక్కరుం డక్కొమ్మ వరియింపంగలిగెనే? నిషధరాజు భోజకన్యక వరియింప మీరు 
అజ్జవరియించితి రింతియకాక యేమి? మిమ్ముం గడకంటం జూచుచు నెమ్మొగం 
బోరపుచ్చుచు నటం గడచి యప్పణంతి యెట్లు చనియె? మీ రెట్లు సహించితి? రిది 
యసంగతంబు, చిత్తంబులు చిలివిలివోవ నటైత్తి మీరు సూచుచుండ నమ్మత్తకాశిని 
మనుష్యు నెట్లువరియించె? మీయంతవార  అపేక్షించియుండ _ నప్పదాక్షి 
నతిసాహసంబున నవ్వైరసేని యెట్లు చేకొనియె? నతండు చేకొనినం గొనియెం గాక 
యీకృపీటయోని యతనివివాహంబునం గూటసాక్షియై కైలాటంబు సేసి యప్పాటం 
దనకుం బెండ్లి ఘటింపంజేయ నావటంబై యుండునట్లు సేయక హుతం బెట్టు 
పరిగ్రహించె? మహానుభావులగుమీరు భావంబుల నిట్టియభిమానభంగం బెబ్బంగి 
నంగికరించితిరో కాని ననుబోటికి నియాపవాదకందళి 
చందురునియందుగందునుంబోలే డెందంబునం బాయదు. యందణకు 
నొక్కవిన్నపం బనుగ్రహించి వినుం డవ్వసుమతీశు మోసపుచ్చి యమ్మచ్చెకంటి 
నెత్తుకొని మింటిమీందికిం దెచ్చెద నప్పుడు మీకడకంటికిం గెంపు రాదు గదా! 
మహాలాభంబుపట్టున నీర్యారోషంబు లెట్టివారికిం బుట్టు ననాదికాలప్రవృత్రంబులైన 
రాగద్వేషంబులు భేదింప నెవ్వరికి శక్యం బగు? నది యట్లుండె 
మజియొక్కయుపాయం బవధరింపుండు, పాక శాసనుండు పావకుండు పరేతపతి 


పాశహస్తుండు పంచముండ నైనయేను నియ్యేవురముం బాండవులు పాంచాలినిబోలె 
బంచికొని యసుభవింతము గాని యప్పంకజాక్షిం బట్టికొ నివత్తునే? యని 
పరమకపటో 'పాయమాయాప్రయోగపరిపాటిపాటవంబు దేటపడ బహుప్రకారంబులం 
బలికిన. ||103॥ 


ఆ. హరిహయాది విబుధు లక్కలి మూర్ణతా 
ముఖరతావికారములకు టోసి 
కడగి పలికి రపుడు గంభీరభారతీ 
భారతీవ్రమైనభాషణముల. ॥104॥ 


సీ. అర్హ మెవ్వనిరూప మంగసంభవరాజ్య 
రుక్ససింహాసనారోహమునకుం 
గడుగు నెవ్వనికీర్తి కార్తికీతిథినిశా 
నాథబింబంబు నెన్నడిమికందు 
భవన మెవ్వనిప్రతాపప్రదీిపమునకుం 
బుండరికభవాండమండలంబు 
చుట్ట మెవ్వనికేలు సురభిచింతారత్న 
రోహణాచలవారివాహములకు. 
తే. గలుష మెవ్యానిం దలచిన గ్రాగిపోవుం 
బుణ్య మెవ్వానిం గీర్తింప బొడవువడయు 
వాండు నిషధేశ్వరుండు మా పరుసవాండు 
కలిమహారాజ! మన్నింతు గాక వాని. ||105|| 


ఉ. మచ్చిక వీరసేనునికుమారునకుం బరమోపకారికిన్‌ 
మెచ్చి జగం బెజుంగ6 దమనెయ్యవపుజెల్లెలి నిండు.గొ 'ల్వులో 
నిచ్చితి మింతలోపలనె యింతటివారము. దప్ప నేర్తుమే? 
యచ్చపలాక్షి గూంతు రతం డల్లుండు మాటలు వేయు నేటికిన్‌. |106॥ 


ఆ. ఏము నలువురందు నెవ్వాండు గాం జాలు 
నిచ్చిపుచ్చుకొన్న యీలగ్రద్ద? 
మాకు నింపు గావు మాను మీసుద్దులు 
కలహములమొగంబ! కలియుగంబ? |107॥ 


క. పామరత( బట్ట బాజకు 
పామర! కలిరాజ! నిషధపతి మదలిలా 
పామరసావేశంబునం 
బా మరవిందారిం బట్టం బాజీనభంగిన్‌. ॥108॥ 


క. కాలోచిత మగుకార్యం 
బాలోచితముగ నొనర్పు మది మేలు విరు 
దాలాపంబులు పలుమజు 
నేలా పచరింప నిపుడు? హేలానిమిషా! |109 | 


వ. అని తమలోన. ||110॥ 


క. పోయెడుం బో యిప్పుడు తా 


ర్రీయాకయుగంబునుం దురీయయుగంబున్‌ 
దోయి యయి నలున కుపహతి 
నేయంగా లేరు వానిశీలముకలిమిన్‌. ||111॥ 


క. యుగశేష మశేషమహీ 
జగదవనపరాయణుండు సమధికబాహా 
యుగళీయుగపదుపార్ణిత 
జగతీవిజయుండు నలుండు సామాన్యుండే? ॥112॥ 


వ. అని వెండియు నాఖండలాదులు “పరోక్షప్రియా దేవా” యనుపురాణవచనంబు 
గారణంబుగా నిగూఢప్రొఢనిజభాషణవిశేషంబున. ॥113॥ 


తే. 'యామితి త్రేత్యసజ్‌ జ్ఞా జాన మమరశేష 
రాజసంస ది  హాస్యతాం రహా తమాంసి 
తత్ర మా గాస్త్వ మితి గతో ద్వాపరేణ 
రాజసంసది హాస్యతాం ప్ర ప్రథమ' మనిరి. ||114॥| 


వ. మణీయు బహుప్రకారంబుల బుద్ధి సెప్పియుం బ్రియంబు వలికియు హెచ్చు. 
గొండాడియు బృందారకులు గలిద్వాపరంబుల భూలోకగమనంబు ప్రతిషేధించిరి. ఇట్లు 
ప్రతిషేధించినను వారిసుభాషితంబు పెడచెవులం బెట్టి మోరకంబును సాహసంబును 
మదంబును నమాయయు నవివేకంబు( దనకు నైజగుణంబు అగుటం గలియుగంబు 
కరయుగంబు మొగిచి యిట్లనియె. |॥|115॥ 


ఉ. వేలుపులార! మీకు బదివేలనమస్కృతు లాచరించెదన్‌ 
మేలు దలంపు( డే నవనిమీందం జరించెద( గొతకాల ము 
ద్వేలత నెవ్వండే నొకడు దేశములోన నధర్శవర్తియై 
వ్రాలినవాండు లేండె పలువంకల నారసి చూడ వచ్చినన్‌? |॥116॥ 


తే. వానిదుర్వృత్తి నెపముగా వసుధ యేలు 
నలునిపైం బ్రత్యవాయంబు గొలుపువాండ. 
గొలిపి యతని బ్రవేశించి నిలుచువాండ 
నిలిచి యాతని మననీక యలంచువాండ. |॥117॥ 


మ. వినుడి నాదుప్రతిజ్ఞ వేల్పులు! జగద్విఖ్యాతచారిత్రు నా 
తని నేం బట్టెద నెద్దియేని యొకరంధ్రం బబ్బెడుంగాక యే 
ననువేలంబును గొల్పుదేవతలు రాలా యేమి? యావంతత 
ప్పున వైనం గలి సొచ్చుంగాని మయిమైం బోనిచ్చునే యెవ్వరిన్‌? |॥118॥ 


తే. ఆవగింజలు దాటికాయలుగ నాడి 
దొడ్డ సేయుదు సన్నంపుదోస మైన 
హరిహరబ్రహ్మ లైననాయంతవారె 
కపటమాహేంద్రజాలాదికౌశలమున? |॥119॥ 


క. కాదంబరి. ద్రావింతును 
జూదం బాడింతు వలలు జొక్కులం బెట్టం 
బైదలుల నియోగింతును 


తే. 


వ. 


వైదర్భతనూజమీందివల పుడిగింతున్‌. |120॥ 


వేయుమాటలు నేల? యో విబుధలార! 
యవధరింపుండు నిజము మీయడుగులాన 
భైమితో భూమితో బెడ బాపువాండ 
నిమిషమాత్రంబునంద యానిషధవతిని. |121 | 


అని పలికిన నెమ్మనంబులం గుత్సించుచు నతని యుత్సాహంబు దైవకల్పితంబు 
గావున నన్యధథాకరింప నలవి గాక  నాకవప్రముఖు అగుబర్షిర్ముఖు 
లన్యోన్యముఖావలోకనంబు సేసి మనకుం గలిరాజుతోడ సంవాదం బింతియ చాలు, 
తమ్ముండు నన్నయు నగుకలిద్వాపరంబులు బ్రహ్మలోకంబుననుండి 
యాబ్రహ్మనియోగంబునం బోవుచున్నవారు గావలయు' బాజెడునీళ్లకుం గట్టపెట్టం 
బని యేమి? 'పొదండు పొదం డని పోయిరి. కలియును, 
గామక్రోధలోభమోహపరివారపరివృతుండై నిషధదేశంబుచాయన భూమండలంబునకు 
డిగ్గె నప్పుడు. ॥122॥ 


నిషధదేశంబునం గలిపురుషుని దుర్వర్తనము 


[3] హోమాగ్ని ధూమోర్మి కుద్వేగ మొందుచు( 
గ్రతుధూమములచెత గాసిపడుచు 
నతిధథిపాదక్షాళనాంభఃప్థుతము లైన 
గృహమేధిమందిరక్షితితలముల 
జీరువారుచు( బూర్తశిశిరానిలంబుల. 
జలివట్టి వణంకుచు సవనశుష్మ 
ఫుటపాకములవెక్క6 బురపురం బొక్కుచు( 
బశుబంధముల( జూచి భయముపడుచు 
తే. వ్రతులబృసులకు యతికోటిరాంభములకు 
బ్రహ్మచారులయాషాఢపంక్తులకును 
నంతరంగంబులో నాత్మహననశంక 
తరతరమె యుద్భవిల్లంగ( దల్లడిలుచు. |123॥ 


. సవనయూపస్తంభసంభారముల( జూచి 


శూలంబులో యని స్రుక్కి స్రుక్కి 
భూదేవనిటలో! ర ఏవుండ్రంబు లీక్షించి 
ఖడ్గంబులో యని కలంగి కలగి 
బ్రహచారిజనోత్కరంపుమౌంజులు సూచి 
పాశంబులో యని బ్రమసి బ్రమసి 
యధ్వరస్రుజ్నికాయంబు లాలోకించి 
యురగంబులో యని యులికి యులికి 
తే. విప్రనికరం బనుష్టానవేళలందు. 
బాణిపంకేరుపహో! దరాభ్యంతరమున 
నిలిచి యెత్తినయాచమనీయతిర్ధ 
జలము శాపోదకం బని యలికి యలికి. ||124॥ 


ot ఆత్మ ఘాతకుం జూచి హర్షింపంగా నేల? 


యతడు సర్వస్వారయజ్ఞకర్త 
బ్రహఘ్నుం గని యేల పరితోష మందంగ? 

నాతడు సర్వమేధాభిరతుండు 
బ్రహ్మచారీత్వరీరతి కేల మోదింప? 

నది మహావ్రతదీక్ష కంగకంబు 
విప్రలమధుపానవిధి కేల యలరంగ? 

సౌత్రామణీష్టియాజకులు వారు 
తే. ధూళిధూసరుం బరికించి యేల నిక్క? 
పావనస్నానవిధిమృదాభవ్యుం డాతః 
డనుచు మూండవయుగము దన్నచట నచట 
భ్రాంతి దీర్చగ గతిలేక భంగపడుచు. ॥125॥ 


వ. నిషధదేశంబులో జనువాండు మజీయును. ||126॥| 


తే. స్నాతకులఘాతుకులంగాంగ సంస్మరించు 
నహితులకుంబోలె వెజిచునగ్న్యాహితులకు 
దలంచు దాంతు గృతాంతు.గాం గలియుగంబు 
మానితం బై నయమ్మహిమండలమున. ॥127॥ 


సి బౌద్ధులం బాటించు. బరమబంధులంబోలెం 
జార్వాకులకుం గరాంజలి ఘటించు 
జైనులంబొడగన్న సంతోషమునం దేలు. 
జే యని మ్రొక్కు లోకాయతులకు 
వైతండికుల కభివాదనం బొనరించు. 
బాషండులకుం జాల భక్తిసీయు( 
గాపాలికులకు సత్కారంబు గావించు 
బరిచయించును దిగంబరులతోడం 
తే. బాశుపతకక్షపాలికాభన్మధూళి 
పాళి యుద్దూళనక్రియావేళయందు 
గాలివెంబడీం బై రాలం గళవలించు( 
గలియుగము పావకస్సులింగంబు లనుచు. ॥128॥ 


క. వేగుంబోకల మేల్కని 
భాగవతోద్దీయమానభగవద్గీతా 
రాగంబులు విని మది ను 
ద్వేగంబు వహించు జేందు దిన్నవిధమునన్‌. |॥129 ॥ 


సీ. అప్పరాకు(డు పరాకమ్మగా రేతెంచు 

త్రోవకు దూరంబు తొలంగిపోవు 
నాదోసకారి సన్న్యాసి దవ్వులం గాంచి 

యోలంబునకు దారియొది(గి యుండు 
నాపాపజాతి మాసోపవాసిని నీడ 

లంఘింపం బోయి కా ల్నలియం గూలు 
నావెనుగొఖుకు యాయావరవ్రతధారిం 

బగదారి యని డస్సి పండ్లు గొజుకు 


తే. నాన్ఫశంసుండు నుసుంగు వైఖానసులకు 
నాదురాత్ముండు శ్రోత్రియు నపహసించు 
నాఖలుండు సోమయాజి నిరాకరించు 
నక్కిరాతుం డనుష్టాత ధిక్కరించు. |॥130॥ 


శా. ఆనిర్భాగ్యుండు గాళరాత్రి యని హాహాకారముం జేయుడెం 
దాన నాధ్వస మంది బ్రాహ్మణులు సంధ్యావేళం జేతస్సమా 
ధానం బొప్పగ నావహింప నుదయతృ్సష్రాశ్వబింబంబులో 
గా నాకాశపథంబు నిండికొని శ్రీ గాయత్రి యతేరంగాన్‌. |॥131॥ 


తే. జినగవేషణనిరతుం డాచెట్ట సూచు 
[4]నభినవబ్రహ్మచారిచయంబు నెదుర 
క్షపణకాలోకనార్థి యాఖలుండు గాంచు 
నక్షపణకేళి రాజసూయాధ్వరమున. ||132|| 


మ. యజమానప్రమదావికస్వరభగన్యస్తాశ్వదిర్హస్మర 
ధ్వజదండం బగునశ్వమేధమఖతంత్రంబు 'న్నెరక్షి క్షించియి 
క్కుజనుం డొత్తిలి నవ్వె వేదవిదులం గుత్సించి పుష్పాస్తుచే 
నిజహస్తంబున వ్రేసి యశ్రుకణముల్‌ నిండార నేత్రంబులన్‌. |॥|133॥ 


వ. ఇవ్విధంబున. |134॥ 


ఉఊ. బాండికమండలీప్రకృతిబంధుండు బంధకికాప్రియుండు పా 
షండసఖుండు జైనతరుషండవసంతుండునుం దిరన్మృత 
స్థండిలశాయియుం గపటధార్మికమిత్రుండు నైవివింద్యక 
రుం డతండుండెం గొన్నిదినము ల్నిషధావనిమండలంబునన్‌. |॥135|॥ 


మ. కలికాలంబు విదర్భరాజతనయాగాఢాంకపాళీమహో 
త్కృలికాలంబుండు సంచరించె నిషధక్షామండలి న్మార్గభూ 
నలనిగ్రాహిణి యైన పారిషదసైన్యశ్రేణి దర్పోద్ధతిన్‌ 
నలనిగ్రాహిణియైనయాత్రకు సముల్లాసంబు “సంధిల్లంగాన్‌. |136|| 


వ. ఇవ్విధంబునం గలియుగంబు దిరిగితిరిగి యెప్పట్టునం బాపంబు రూపింప లేక 
యొక్కచోట నేకాంతంబునం దమయంతవట్టువారినిం గూడి మంతనం బుండి 
“రంధ్రాన్వేషణంబులంగాని _ దోషంబులు “గానంబడవు, రంధ్రాన్వేషణంబులు 
గాలక్రమంబునం గాని ఫలింపనేరవు, గావున ద్వాపరం బదేశంబున వివాదలేశంబు 
లరయునది, నాకుం గామక్రోధలోభమోహంబులకును వెణువేణ యధికారంబులు 
పాలు వెట్టెద, నవి యెయ్యవి యంటేని. ॥137॥ 


సీ. యతి మాచకమ్మ గొడ్రాలు దీక్షాపత్ని 
మగనిం బాసినయింతి మరునిపాలు 
తీర్ధవాసులును మాంత్రికులు దాయాదులు. 
దర్కవాదులును గ్ర గ్రోధంబుపాలు 
యజనదీక్షితులు నధ్యయనపాఠకులును 
భస్మగుంఠనులు లోభంబుపాలు 
బాలవైతండికపామరాహంకార 


చుంబకమతులు మోహంబుపాలు 
తే. కేళినాధమహాచంద్రశాలయందు 
హంసతూలికపాన్సుపై నహరహంబు 
నవవధూకేళివిహరోన్మత్తుం డైన 
నిషధనాథుండు నాపాలు నిక్క మరయ. ॥138॥ 


వ. అని యంద నియోగించి. |॥|139॥ 


ఉ. కాకపతాకతో ఘనసృగాలకి శోరకరథ్యపంక్తితో 
గీకసఫాలికాఘటితకింకిణికావలితోడం గూడి భ 
ల్లూకపకృత్తిక్సప్ణమగులోహశతాంగముం గొంచుంబోవ నా 
జ్ఞాకృతి( బంచె నష్ట నిజసారథి యైనదురాత్ము దుస్సహున్‌. ॥140॥ 


వ. పంచి యనంతరంబభ యన్నిర్టయుండు దానును గర్దభధూళిలగ్నంబున 
నిషధనగరంబు( బ్రవేశించి సంధ్యాకాలంబున మసకమసక చీశటిం గుబుమాపుడుం 
బుట్టంబు ముసుంగు వెట్టికొని పెడతెరువున శూన్యభవనద్వారవేదికావిటంకంబుల 
విశ్రమించుచు దేవమందిరప్రాంగణంబులకుం దొలంగి వేశవాటంబునడుమ నొయ్యన 
నడచి యట  మలంగి దురోదరక్తిడావినోదంబుల  ననుమోదించుచు( 
గాదంబరీగ్భృహంబు లొరసికొనుచు( జైత్యంబులు గడచి శృంగాటకంబులు దాటి 
దూరంబు చని నిభృతప్రకారంబున నృపాగారంబు డాసి యచ్చేరువం గేళిసౌధంబు 
కెలన _ శిలాప్రాకారపరివృతంబై నందనవనంబునకు విందనం జాలి చాలం 
జెన్నాందుమందిరోద్యానంబు దజీసి నెత్తమ్మికొలని కుత్తరంబునం_ గేలాకూలికిం 
బడమట( గుటజకురంటకరయంటికాసర్దఖర్జూర తకిషండమండలంబులోనం గాటుకొని 
గాలికిం దూజిరానియొక్కయీరంబు సొచ్చి యచ్చట. |141॥ 


శా. సంతోషంబున నాశ్రయించె విలసచ్చాఖోపశాఖాశిఖా 
సంతానో దయచుంబితాంబరదిశాచక్రంబు భూపాలశు 
ద్ధాంతారామరమాంగనాభిసరణవ్యాపారసంకేతవి 
శ్రాంతిస్థానకము న్విభీతకమహాసర్షంసహాజాతమున్‌. [142 || 


వ. ఇట్లు కలిరాజు నిషధరాజధర్షణార్థంబు  శుద్ధాంతలీలావనంబులోని 
తాండిమ్రానికోటరంబున వసియించి రంధ్రాస్విషణతత్పరుండై యుండె నట 
పూర్వంబున. ॥143॥ 


నలదమయంతీగృహప్రవేశము 


తే. అవ్విధంబున నిషధదేశాధిరాజు 
నగరు సొత్తెంచి యంతరాంతరములందు 
దొరల మంత్రుల దండనాథులను నృవుల 
నిజనివాసంబులకు నని నిలిచి నిలిచి. |144॥ 


ఉ. పాయం దొలంగు. డం చభయపార్శ వ్రములం బగళంబు సేయుచుం 
దోయజలోచన ల్లొలిచి తో జనుజేరంగం బెండ్రికూంతుర 
త్యాయత వైభవస్ఫురణ నంతిపురంబున కెంగుదెంచె. బై 
డాయంగ జిడ్డివైచినకడానిమెజుంగుపసిండిపాలకిన్‌. 145 |॥ 


ఉ. కైశికవృత్తి యొప్పం గ్రథకైశికరాజసుతావివాహదీ 
క్షాశుభవస్తుసంయుతము గా బయకారు లొనర్చినట్టిప్రా 
వేశికమంగళద్రువలు వీనుల కింపుగం బాడి రంగనల్‌ 
దేశివిధంబు మార్గమున తేటయు నొక్కట సాళగింపంాన్‌. ॥146॥ 


వ. అనంతరంబ వధూవరులు లెౌకికవైదికాచారపారంగతు _లగుపెద్దలపనుపున 

గృహప్రవేశనమయోచితంబు లగుమంగళాచారంబులు ప్రవర్తించుచుండ, రప్పుడు 
వివిధశిల్చ్పకల్పనానిపుణు లగుశిల్పిజనులు సుపర్వపర్వతశిఖరోత్సేధం బగు 
విహారనాధం బలంకరించి రందు. ||147॥ 


విహారసౌధవర్లనము 


క. ఒకచోట బువ్వుంబందిరి 
యొకచో జప్పరము దూంగుటుయ్యెల యొకచో 
సకినల గిలిగిలిమంచం 
బొకచో గప్పురవుం బలుంగుటోవరి యొకచోన్‌. |148॥ 


సీ. ఒకచోట సాలభంజిక గిలు వన్నిన 

మురిపెంపురవగొండ్లి పరిఢవించు. 

గుడ్యగర్భాగారగూఢ యై యొకచోట 
నలవోక నొక్కపద్నాక్షి పలుకు 

నొకచోట జలయంత్రయుక్తి నీలపుజాల 
మొగులు చల్లనిచిన్నిముసురు గురియు 

నొకచోటం బగలుచంద్రికలు గోయుచు నుండుం 
జంద్రకాంతో పలస్తంభవితతి 

తే. రమణ బోషితరాజకీరములతోడ 

నొక్కచోట విటంకనిర్యూహపంక్తి 

నసమశరశాస్త్రకారిక లభ్యసించు 

శారికలు నూత్నకనకపంజరములందు. |149 ॥ 


తే. కోరకించినకడకంటికొలికి జూచి 
వాడివాలికపూందూపు వంక దీర్చు 
చొరగి రతిదేవిపాలిండ్ల నొత్తగిలిన 
యించువిలుకాని వ్రాసినా రిడుపునందు. ॥150॥ 


సీ. అమరవల్లభుండు గౌతముకూర్మి యిల్లాలి 
జికటితప్పు సేసినవిధంబు 
సితభానుం డాచార్యుచిగురాకు(బోడిపై 
గన్నువైచినకన్నె కలుపుమరులు 
నట్టేట దాగశన్యకకు నువ్విళు లూరి 
జాలి: బొందినపరాశరువిరాళి 
గారాపుంగూంతుపై గాం గానిపనిం బూను 
వనజసంభవునినెమ్మనమువెలితి 
తే. దారువనవీథి శీతాంశుధరునిరంతు 
శౌరిగోపాలకామినీచౌర్యకేళి 


కామరసభావములు మించి కానంబడంగం 
దీర్చి యిడుపులయందుం జిత్రించినారు. ॥151॥ 


చ. భవజలరాశిదాంటు నెడ భావజవాయువు వీచినం దపః 
ప్రవహణముల్‌ సమున్నతసుపర్వవధూకుచపర్వతాహతిం 
బవిలిన దీనతావికలభావము నొందిన మౌని నావిక 
ప్రవరులభావచిత్రములు వ్రాసినవారు కపోతపాలికన్‌. ||152॥ 


శా. చూడా హేమవిటంకకోణములయంచు ల్మెట్టి యెవ్వారికిం 
జూడం గాళ్లు వడంకు నన్నెలవునం జోదంబు వేద్యంబుగాం 
బాడుం గోమలపంచమస్వరమును బంచేషుశార్యా మము 
ల్లీడాకిన్నరయుగ్మముల్‌ నఖరపాళిం గిన్నెర ల్మీటుచున్‌. ॥153॥ 


తే. వలచు( గస్తూరినిగరాలతలుపు దెజివ 
గాజుటోవరిలో ధూపగంధలహరి 
హటదురుస్ఫూర్తినాసికాపుటకుటీర 
కోటరాంతఈకుటుంబితాపాటవమున. |॥|154॥ 


క. అచ్చట నచ్చట నిడుపుగ 
విచ్చినంగుసుమాస్తశాస్త్రవదులమనముల్‌ 
మెచ్చించుం దెరలమంజిడి 
పచ్చడములు చతురశీతిబంధంబులతోన్‌. |॥155 ॥ 


క. కలకంఠులకును సురతపుం 
గులుకుటెలుంగులు వచించుగురువులువోలెన్‌ 
వలభుల( గలకలరవముల 
గలకల యని పలుకు( గలికికలవింకంబుల్‌. |156॥ 


ఉ. టంకముఖంబుల న్మణివిటంకములన్‌ లిఖియించి యున్నమీ 
నాంకరసప్రసంగమధురాదిమగాథలు పారదారికా 
హంకరణక్రియాసమభిహారమహాపరిహాససంకథా 
సంకలితంబు లొప్పిదవుశైలి: బఠింతురు ప్రొఢభామినుల్‌. |॥157 ॥ 


నలదమయంతులవిహారము 


వ. ఇట్టికేళీసొధంబున నిషధరాజు  వధూసహాయుండై. రతిసహాయుం 
డైనమన్మథుండునుంబోలె _ నభీష్టవిషయోపభోగంబులం  దృతీయపురుషార్థంబు 
చరితార్థంబుం జేయువాండై. ॥158॥ 


తే. కామశరవృత్తవర్తికాగంధతైల 
దీపితానేకదీపికాదిప్తిజాల 
వర్థితాటోపకామదేవప్రతాప 
మయినయాహర్మ్య మెక్కె నింతియును దాను. ॥159॥ 


సీ. ప్రథమానురాగంబు రాజహంసముచేత 
దెలిపి యంపినయట్టి దిట్టకనముం 


బేరోలగంబునం బెద్దగద్దియనుండి 
దృష్టించి డీగ్గనిధీరతయును 
నుత్తరప్రత్యుత్తరోక్రినైపుణశక్తి 
గర్వంబు సూపినకలికితనము 
వరణావసరమున వాసవాదులమాయ 
మాయింప నేర్చినమతిబలంబు 
తే. నాత్మదివ్యావతారతావ్యంజకంపుం 
బ్రౌఢథి బచరింప ప్రీడాభరంబుకలిమి 
వైశికం బయి యుండు నెవ్వరికిం జూడం 
గాన లజ్జింప లజ్జించె గమలవదన. ||160॥ 


తే. స్వవ్నసంభోగశతసహస్రములు వోయె 
భ్రమసమీక్షావినోదార్పుదములు సనియె 
మనములో నిండియున్నది ననువుం గూర్చి 
యింక అజ్ఞాభయంబుల క3ెడము గలదె? ||161 || 


తే. ఉపలములకంటె( గరినంబు లొ క్కవేళం 
గుసుమములకంటె నొకవేళం గోమలములు 
గాన లజ్ఞాభయంబులు గలవా లేవా! 
పువ్వుటోడులహృదయంబు లెవ్వం డెజుంగు? | 162 |॥ 


వ. కళావతీప్రముఖనఖీజనప్రయత్నంబున నవరత్నశయ్యాసనాథంబును 
ధవళదుకూలకిలి తమనోజ్ఞంబును బ్రత్యంతస్థాపిత 
కనకకలశభృంగారుతాలవృంతదర్పణతాంబూలపేటికాఫలకుసు మగం ధకస్తూరికాదిపరికరోపశోః 
నగు కౌతుకాగారంబు ప్రవేశించి. ॥163॥ 


క, బ్రీళాసరిన్నిమజ్జన 
లీలోచితనమనసల్లలితముఖి యగుచున్‌ 
నేల బదాంగుళి వ్రాయుచు 
బాలామణి నిల్బెం - దలిమపర్యంతమునన్‌. ॥164॥ 


ఉ. భావము పల్లవింపం బువుబానుపుమీందికి నేర్చున నయ 
స్యావలి దార్చ నెంతయును నర్శిలితో గుసుమాస్తశాస్త్రవి 
ద్యావిదు( డొయ్య బైందిగిచి యక్కున౦ జేర్చె భుజాయ్‌ుగాంకపా 
భీవలయంబులోనం దవిలించి కురంగవిశాలలోవనన్‌. |165॥ 


క. హారపరీక్షామిషమున 
భూరమణుండు గమిచె నింతిపొంకపు(జన్నుల్‌ 
కూరిమి నేరిమి( బులకాం 
కూరంబులు వొాడమః జిగురుంగోరులకొనలన్‌. ||166॥| 


చ. శుచి యగుహారదామమున శుక్తిజరత్నవిభాపరీక్షణం 
బుచితపుగైతవంబుగం బ్రియుండు ప్రియం బెసలారం జూచినం 
గుచలికుచద్వయం బొరసికొంచు. బయిం బులకాంకురంబులం 
బ్రచురము చేయుచు న్నిగిడె బాణి వధూమణికంఠసీమకున్‌. |167॥ 


తే. నవసమాగమవేళ నయ్యవసరమున 
నువిద లజ్ఞాభరంబున కోహటించి 
యెదుపదింసె వలరాజునంతవాండు 
నరయ నెవ్వానిసొమ్ము జయజయములు. ॥168॥ 


సీ. ఒకదీప మార్పిన నున్నదీపంబులు 

నప్పుడ తమకు దా మాజుటయును 
దాలవృంతానిలచేలాంచలాదిక 

వ్యాపారముల దీప మాజమియును 
నాజీనదీపంబు లప్రయత్నంబున 

మణి చూడం జూడంగ మండుటయును 
మండి యాజీయు నాజీ మండినదీపంబు 

వెలుంగుంజీకటియుం. గావించుటయును 
తే. గలుగునట్టుగ వరశక్తికలన రాజు 
శిల్చముల నవ్వులాటకు( జేయుచుండ( 
దరుణి కుతుకత్రపాద్భుతాతంకభార 
సంకటస్థాయివైసారిణాంక యయ్యె. ||169 || 


తే. తరుణి లజ్ఞాభరంబుచేం దన్నువడియు. 
దోయజానన వెజపుచేం ద్రోపువడియు 
నుల్లమున ఖేద మందక యుండ నట్టె! 
బాలుడా యేమి తలపోయం బంచశరుండు? |॥170॥ 


ఉ. ఇంచుక యుల్లసించినను నేమని చెప్పంగ? లజ్జ వచ్చి త 
ర్లించును సాధ్వసం బడరి శిక్ష యొనర్చును మౌగ్గ్య మేచివా 
రించు. బ్రగల్బభావము ధరించి య టేని వధూమనోగతిం 
బంచశిలీముఖుండు పసిపాపండు వో నవసంగమంబునన్‌. ||171॥ 


సీ. చూర్ణాలకంబుల సుక్కు: జక్కంగం దీర్చి 
నలువు నెమ్మనములో మొలవ బెట్టు 
గర్బూరహారంబు గదియించు నెపమున( 
గుచకోరకంబుల గోళ్ల గముచుం 
దల్పయంత్రణనిరోధంబునంకిలి కోర్చి 
యర్ధాంకపాళిక నాదరించు. 
నిబిడనీవీబంధనిర్నోక్షణమునకుం 
బని పూని భీతి. గంపంబునొదు 
తే. నూరుసంవాహనమునకు నుత్సహించు 
ఘనసనితంబంబుపై నుండ మనసు వెట్టు 
నిమ్ననాభికి డిగ్గంగ నెమ్మిసేయు( 
బద్మలోచన మరంగి భూపాలుకరము. |॥172॥ 


తే. విభుండు పరిహాస మాడి నవ్వించుంగాని 
పడయలేండయ్యె నెన్న యుపాయములను 
రాజబింబాస్యతాంబూలరాగసుభగ 
దంతకురువిందమాలికాదర్శనంబు. |॥|173॥ 


మ. మనుజాధీశుండు మగ్నహారలతికామాణిక్యముద్రాంకిత 
స్తనభారంబుగ గాఢనిర్వయపరిప్వంగంబు పూంబోడికిన్‌ 
ననుపుంగూరిమిమై వడి న్మరపెః దన్మందాక్షభావంబునన్‌ 
దనపూవిల్లును నొక్కచందమునం గందర్పుం డొ గన్‌ వంపంగాన్‌. ||174॥ 


తే. మెలతం యప్పుడు మందాక్షమీలితములు 
సౌహృదస్మేరములు నైనసంగమముల 
ముకుళితంబులుం బుప్పితంబులును నైన 
భూజములతోడియుద్యానభూమింబోలె. |175॥ 


సీ. 'అధరంబు చవిసూపు మన్య మేమియు నొల్ల' 
నని చెక్కు జేరి మంతనము వలుకు 
దైన్యంబు దోపం బ్రార్ధన సేసి తుదింబొంచి 
బలిమి సొంపునన చుంబన మొనర్చు 
'వదనారవిందాసవము ప్రసాదము సేసి 
నను నేలికొంటి గా'యనుచు మెచ్చు 
'ననుగుభృత్యునకు నవని యర్హ మగు' నంచు 
నూరుసంవాహనం బొ నయ్యం జేయు 
తే. 'నేల కునుమాస్తుకేలికి నింత వెబివ! 
వెజవ కేనేమి నీసఖీవితతి యేమి?' 
యనుచు దగ బుజ్జగించి హాస్తాంబుజమున 
వలపు(ీలు దెమల్చ్బు భూవల్లభుండు. [1761 


. పతిపాణిపల్లవచ్యుతనీవిబంధన 
వ్యగ్రబాలాహస్తవనరుహంబు 
ధవకృతాధరబింబదశనక్షతివ్యథా 
భుగ్నలీలావతీభ్రూలతంబు 
ధరణినాయకభుజాపరిరంభమండలీ 
గాఢపీడితవధూఘనకుచంబు 
వరనఖాంకురమృదువ్యాపారపులకిత 
నీరజాక్షినితంబోరుయుగళి 
ఆ. యస్తి వామ్యభార మస్తి కౌతూహలం 
బస్తి ఘర్మసలిల మస్తి కంప 
వస్తి భీతి యస్తి హర్ష మస్తి వ్యథం 
బస్తి ఏ వాంఛ మయ్యె సప్పుడు రతము. ||177॥ 


ర్‌ 


చ. కుతుకమునం గురంగమదకుంకుమచర్చ వహించి నీలలో 
హితరుచు లై స్వయంభు లయి యీహితసౌఖ్యవిధాయు లైన య 
య్యతివపయోధరంబులకు నర్ధనిశాసమయంబున న్సమం 
చితనఖకింశుకార్సనము సేసె మీహీపతి భక్తి యేర్పడన్‌. ॥178॥ 


తే. లావునను గూడి పాణిపల్లవయుగమున 
నొ త్తిపట్టిన సరకు గా కుల్లసమున 
హారకాంతిచ్చలంబున నల్లనవ్వు 
తరుణిచన్నులు రాజుచిత్తము హరించె. |॥179॥ 


క. తరుణికి ధాత్రీపతికిని 
బరిచుంబనవేళ దంతపరిపీడన మి 
క్షురసంపుంబానకములో 
మిరియపుంగారంబువోలె మె చ్చొనరించెన్‌. ||180॥ 


తే. చూచియును( జూచు. గ్రమ్మజ సుదతిం దివుటం 
గగిలించియు నప్పుడ కౌగిలించు 
జుంబనము సేసియును రాజసూను డెలమిం 
జుంబనము సేయు. భౌనరుక్త్యంబుగాంగ. | 181 | 


తే. కులుకుటెలుంగుల నలరారు పులకములను 
గంపములను సమగ్రసీత్కారములను 
జుంబనక్రిడలందు రాసుతునిమోము 
శీతకరుం డౌట చెప్పక చెప్పె నబల. ॥182॥ 


ఉ. వంచన లేక యాననము వాంచినయప్పుడు ఫాల మోర గా 
వించుడు. జెక్కుడద్దములు వ్రీడభరంబునం గి లెజీంగి చుం 
బించి మనంబు తాలిమి గభీరతరిత్తకు నెత్తం బూనినన్‌ 
మించి ముఖాబ్దచుంబనము మేకొనినవ్వు విభుండు నేర్చునన్‌. ॥183॥ 


తే. సతతతాంబూలభోగకషాయితములు 
నుదయభాస్కరనవసౌరభోల్చణములు 
నయినయధరామృతముల నింతియును బతియు. 
జలిపి రన్యోన్యమధుపానలలితకేళి. |184॥ 


చ. అవహితభావభావితస హస్రకరామృతభానుమండలుం 
డవుచు నసమ్మతక్షణసమభ్యుదితం బగుభావలాభలా 
ఘవము మదిన్‌ జయించి ప్రియకాంత రసాంతరనన్నిరుద్ధమా 
ర్దవ గరంగించుచున్‌ గరంగ౧ రాజు సమంచితపారవశ్యుండై. 1185 ॥ 


తే. భాగ్యవశమున భావలాభంబు లపుడు 
రెండుసమమైనం గుసుమకో దండనర్మ 
కర్మకాండసమాపనశర్మసార 
సంవిభాగంబు సమమయ్యె సతికి బతికి. |186 ॥ 


వ. ఇవ్విధంబున నవ్వామ వామపాదతలవిలుప్తమన్మథశ్రీవిలాసుం 
డైనయవ్విలాసివలనం బ్రథమపరిహాసంబునం 


బతంగపుంగవగవీహైయంగవీనరసరసాయనాస్వాదప్రరూఢంబునుం 


జిరకాలావస్థానసుస్థిరంబును వివిధవిఘ్నపరంపరానిస్తారనిరంకుశభాగ్యోదయంబును 


నౌభాగ్యగర్వసర్వస్వసహాయంబునునైన నిజానురాగంబునకుం 


వ్రీడాజితమన్మథంబులును దుల్యలజ్ఞాస్మరంబులును గందర్పవిజితమందాక్షంబులును 
నగుకేలీవిశేషంబులం గుచకుంకుమపంకంబుచే తను 
నున్ముంగురులచిన్నిపువ్వులచేతను నడుగునెత్తమ్ముల కొత్తలత్తుకచేతను 
బింబాధరంపుందాంబూలరసరాగంబులచే తనుం బర్యంకభాగంబు దేటపజుపం 


దులాకోటిరటనంబును గంకణరుణరుణత్కారంబుసు 


కలాపకింకిణీకలకలంబునుం గులుకుటెలుంగులం గలసి సకినలకీలుంబజపులచప్పుళ్లు 
విప్పు సేయం గ్రమంబున విచ్చిన్నహారమండలం బగుసురతాండవంబునకుం గళాసిక 
యగు _ పారవశ్యంబునం “గుసుమకార్ముకనర్శకర్మకాండకేళీసమాపనాశర్మసారంబు 
సమసంవిభాగంబుగాం బంచికొని యనుభవించుచు నిశ్వాసధారాసారంబుల 
వాసాగారం బధివాసించుచు నెడనెడం బ్రియనఖక్షతార్పణంబులు ఫాణితంబునం 
దొనర్చిన మరి చావచూర్ణంబులం బోల నర్ధనిబములితనయన తారకంబునుం 
బ్రస్వేదబిందుకందలితనాసికాశిఖరంబునుం 

జర్వణాధత బింబాధరశయాళుయావకంబును సామిలుప్తలలాటతిలకంబును 
నగువదనకమలంబు హృదయవల్లభు _వక్షస్థలైకదేశంబునం జేర్చె నప్పు 
డమ్మిథునంబు. [187 || 


మహాస్రగ్ధర. సరి యాతాయాతరంహ 
శ్చలకలితరతశ్రాంతినిశ్వాసధారా 
పరిషద్వ్యామిశ్రభావ 
ప్రవిఘటితమిథఃప్రాణభేదోదయంబై 
యొరిమన్వక్షోజుపాళీ 
యుగకరిమకరీయుగ్భుజామధ్యచిహ్నా 
భరణవ్యక్తెకభావో 
భయవిలసితహృద్భాగమై నిద్రవోయెన్‌! |188॥ 


వ. మజియును. ॥189॥ 


తే. సురతపారవశ్యంబులం జొక్కి చొక్కి 
కేళినిద్రాసుఖంబుల దేలి తేలి 
మేలుకొని బాహ్యరతిలీల మించి మించి 
దంపతులు గ్రీడసల్పిరి తనివి సనక. |॥190॥ 


సీ. ప్రాణేశునొసలిలాక్షాంకంబు వొడ గాంచి 

ముసిముసినవ్వుతో మోము మలంచయ 

నేల నవ్వితి? చెప్పు మిప్పు డం చడిగిన 
నధిపుచెతికి మించుటద్ద మిచ్చు 

మజుపెట్టి చనుదోయి మదనాంకములు సూచు 
దనునవ్వు విభుజూపులన యదల్బు 

రాజుచేం జికురభారము సెజ్జ మోవంగ 
మ్రైొక్కించుకొను. బాదములకు నలిగి 

తే. రుద్రమూర్తిజిగిషానురూపకలన 

కతను డేకాదశాకృతి యైనభంగిం 

జరణనఖదర్పణములందు ధరణివిభుండు 

లీలం బ్రతిబింబితుండుగా లోలనయన. ॥||191॥ 


సీ. దంతక్షతవ్యథాదాయికాస్యమునకు 
దంతక్షతవ్యథ దండు వయ్యెం 
గుచకుంభమర్దనక్రూరకర్మం బైన 
కరము పాదము లొత్తి కరుణ వడసె 
దీప మార్చినయప్టు దీప్తిసూపినకల్ల 


మౌళిరత్నము మ్రైక్క మాన్చికొనియె 
నొ త్తినతప్పు వో నుడిపె. గ్రీడాశ్రాంతి 
నమృతంబు గురిసి దివ్యాభరణము 
తే. మోస గాకుండ నపరాధములకుం దగిన 
శాస్తి యన్నింటి కిబ్బంగి సంభవించె 
సతికి బతికిని నవ్వళ సంఘటిల్లు 
శంబరారాతిధర్మయుద్ధంబునందు. ||192|| 


ఉ. మంకెనపువ్వుమీందియళిమాడ్కి నృపాధరపల్లవోదరా 
లంకృతియైనదంతపదలాంఛనముం గని కన్నుంగో! నలం 
దంకురితంబు లైనదరహాసలవంబులు పద్మనేత్ర యి 
జ్ఞింకులు సేసెం బక్ష్మముల యీజణమిం గాటుక చిమ్మచీకటిన్‌. 193 ॥ 


ఉ. క్రిక్కిశీచన్నుదోయి యిరుగ్రేవలకాంతియు: బంచబాణు గ్రొ 
వ్వెక్కంగంజేయ హస్తయుగ మెత్తి విహారభరంపుం బేర్మికిన్‌ 
విక్కి ప్రసూనము ల్లురియు వేనలి వీడిచి కొప్పువెట్టుచో 
జొక్కులంబెట్టె భూవరునిచూపులం గోమలిబాహుమూలముల్‌. |॥194॥ 


శా. వాసోభూషణగంధమాల్యరచనావైచిత్రసజ్ఞాంగియై 
యాసీమంతిని యన్యకాంత యనుమిథ్‌వాభ్రాంతి పుట్టించుచు 
న్వాసాగారమునందు నొక్కతెయ నానాభంగి వర్తించు న 
త్యాసక్తి నవసౌఖ్యలీలల విభుం డామోదముం బొందంాన్‌. ॥195॥ 


ఉ. కైటభవైరియున్‌ జలధికన్యయు నాదిగం గీటకంబునుం 
గీటకపత్నియుం దుదిగం గృత్స్నము రాజును దాను నై నిరా 
ఘాటరతిన్‌ సుఖంచుటకు. గాంక్ష యొనర్చు మనోోబుజంబునన్‌ 
బాటలగంధి నిత్యనిరుపాధికరాగనిబంధనంబునన్‌. ॥196॥ 


ఆ. వనిత రూపవేషవాసోంగవాసనా 
భూషణాదిబహువిశేషరచన 
నన్యదివ్యకాంత యనుశంక పుట్టించి 
నేర్చు గ్రొత్త గాంగ నృపతిం గవయు. ॥197॥ 


వ. ఇవ్విధంబున నమ్మిథునంబు _నిధువనక్తీడాపరాధీనంబై యానందజలధి 
నోలలాడుచుండ నవ్విభావరి జరాభావంబు ధరియించి. మనోభవుండు కోదండం 
బెక్కుడించి సంగ్రామవిరామసూచకంబుగాం గుక్కుటకంఠకాహళంబులు పట్టించె, 
నప్పుడు వైతాళికులుం గేళీప్రాసాదపర్యంతభాగంబున నుండి యుచై స్స ప్రరంబున ని 


ట్లనిరి. |198॥ 


ఆశ్వాసాంతము 


మ. ప్రణతానేకనృపాలమాళివలభీపర్యంకరత్నావళీ 
ఘృణికిర్మీరిత పాదపీఠజయలక్ష్మికేళిమాణిక్యద 
ర్పణ! దర్భాంధవిరోధిరాజనివహప్రాణానిలాహారభ 
క్షణకుక్షింభరిభూరిదక్షిణభుజాస్తంభాసికుంభినసా! ||199 ॥ 


క. ప్రాఢజయరక్రీకుచభర 
గాఢపరీరంభకేళికౌతుకసుఖసం 
రూఢనవపులకముకుళ 
వ్యూఢోరన్సల! విలోచనోత్సవమూర్తి! |॥200॥ 


మాలిని. అమృతజలధికన్యాప్రాణానాథాంఘ్రి సీమా 
సముచితసురగంగాసామ్యకిర్తిప్రదీపా! 
కమలభవపురంద్రీకంఠనక్షత్రమాలా 
సమధికమణిరోచిస్స్వచ్చలిలానులాపా! |॥201॥ 


ws ఇది శ్రీమత్కమలనాభపొత్త మారయామాత్యపు సకలవిద్యాసనాథ 


త్త 
నాథప్రణీతంబైన శృంగారనైషధకావ్యంబునందు సప్తమాశ్వాసము. 


[1] అనేకబారువుల్‌; అనేకభారువుల్‌' అని ముద్రితలిఖతపుస్తకపాఠములు. 
[2] 'ఈగ 3న్నండు గాటిని యిచ్చునారు' అని పాఠాంతరము చింత్యము. 

[3] 'హోమాజ్యగంధోర్మి' అని పాఠకల్పనము సమంజసము. 

[4] 'అభినవబ్రహ్మచారిచయాజినంబు' అని పాఠకల్పనము మూలానుగుణము. 


శ్రీరస్తు 


శృంగారనైషధము 
అష్టమాశ్వాసము 
కక. ఎహీత్తకతంా-. 
శ్రీధామరెడ్డి వేమ 
క్షాధీశ్వర సచివసింగనామాత్య! దిశా 
సొధశిఖరాగ్రకీలిత 


సాధీయన్స్ఫృటికకుంభసన్నిభకిర్తీ! ||1 | 
వ. అవధరింపుము. ॥2॥ 


ప్రాభాతవైతాళికగీతములు 


మ. జయ శీతాంశుకులావతంస! నిషధస్వామీ! మహారాజ! య 
వ్యయధైర్యాకర! నిద్ర మేల్కొనుము సంధ్యావేళ యేతెంచె నీ 
నయనాబ్దంబుల కిచ్చు భవ్యశకునానందైకకల్యాణమున్‌ 
శయనోత్ఞాయము భోజరాజతనయాసంవుల్లనేత్రాబ్బముల్‌. ॥3 | 


౧౪౭౬ 


మ. వరుణప్రేయసి యైనదిక్కుం గదియ న్వాంఛించుచున్‌ జంద్రికా 
పరిధానంబుం గ్రమక్రమంబున( బరిభ్రంశంబు నొందించు చం 
దురునిం గన్గొని యింద్రదిగ్వనితప్రత్యూషప్రసాదోదయ 
స్ఫురణవ్యాజమున న్నిజాననమున న్ఫూనెం బ్రహాసద్యుతుల్‌. |4॥ 


సీ. చంద్రాతపంబులు సాంద్రక్షపాతమ 
స్సహయుధ్వలై పరిశ్రాంతిం బొందె 
నతిదరిద్రాణదేహద్యుతి ప్రాణమై 
ప్రాలేయకిరణబింబంబు వ్రాలె 
నపరస్పరంబులై యాకాశవీథికిం 
గొన్ని భాస్కరకరాంకురము లెగసె 
నమహతితరదిప్తి నంతంతం జుక్కలు 
సంఖ్యావిధేయశేషంబు లయ్యెం 
తే. గుముదకేదారమున నుండి క్రొ త్రవిరియు( 
గమలషండంబునకు వేడ్క. గాపువచ్చు 
కొదమతుమ్మెదకడటెక్కం గుసుమవెట్టె 
నభినవం బైనప్రథమసంధ్యాగమంబు. 5|| 


క. కరవాండిసూదితుదమొన 
నర దజువంబడిన ముత్తియంబునుబోలెన్‌ 
గర మొప్పె రజనికరణీ 


కరవమధువు హిమము కుశశిఖాశిఖరమునన్‌. |॥6 | 


మ. దివిషద్ధంపతితల్ప మైనగగనోద్దేశంబునం దారకా 
నివహంబు ల్లునుమప్రసంగములు గా నిర్వాణకాంతిచ్చటా 
నవతూలప్రకరోదరంభరినిశానాథుండు గండోపధా 
నవిధాలీల వహించె నత్తజీ నఖండం బైనబింబంబుతోన్‌. 7|| 


శా. శ్యైనంపాతమెయి న్నభంబున సహస్రాంశుండు వైచెన్‌ గర 
శ్యేనవ్రాతము నంధకారబలిభుక్స్రణీజిఘాంసారతిన్‌ 
దానం జంద్రుండు పశ్చిమాశకు శశత్రాణార్థమై యేంగ ను 
డ్జీనం బయ్యె నుడువ్రజంబు పరిపాటిం బారువాలో యనున్‌. ॥8॥ 


క. లఘుగతి ననూరుసారథి 
విఘటితతిమిరుం డయి వీండె విచ్చేసె దివిన్‌ 
మఘవపురప్రాసాద 
ప్రఘాణకప్రాంగణము లుపఘ్నంబులు గాన్‌. |9 ॥ 


చ. గ్రహములు నిర్జరీసురతకాలవిసూత్రితహారరత్నసం 
గ్రహములు మేఘవీథి యనుకౌతుకమందిరచత్వరంబునన్‌ 
బహుకరమార్దనావిధి ప్రభాతముఖంబునం బాయ దట్టె ని 
ప్టహహ భుజిష్యవో నియతి! యంతక యారసి చూడవచ్చినన్‌. |10॥ 


సీ, ఆమ్నాయశాఖాసహస్రవివర్తంబు 

లుడురాజకల్యాణహామవహ్న 

లాకాశహర్ష్యాగ్రహస్తదీపంబులు 
ప్రాలేయజలరాశిబాడబములు 

చక్రవాకమనోవిశల్యౌషధంబులు 
దశదిశాకుంకుమస్థాపకములు 

రాజమండలకాంతిరాజయక్ష్మము లంధ 
కారవేదండకంరీరవములు 

తే. పద్మవననిర్ణిబంధనబాంధవములు 

కైరవాకరసమ్మోహకారణములు 

సవితృమణిపావకేంధనసామిధేను 

లెగసె నుదయాద్రి యవుల నీరెండకొనలు. |11॥ 


క. పసిపాప యెండకొనలను 
మసమసకనియిరులు( గలసి మన మలరించెన్‌ 
దెసల నలుగడల గుంజా 
విసరంబుల సరులు వ్రేలవిడిచినభంగిన్‌. |12॥ 


సీ. నముచిసూదనువీటినడువిథిచక్కటి 
నింతకు నేతెంచు నినునితేరు 
కట్టుపకాసులై గగనాంగణంబున 
మందేహులింతకు మాజుకొండ్రు 
స్రవియించు నింతకుం బ్రథమాద్రిదబులలో 


నూష్మసోశకి శిలాజతూత్కరములు 
ప్రీతి నింతకు నేగుం బిచ్చుకుంటుకు మ్రొక్క 
వినుతసౌభ్రాత్రుండు వినతపట్టి 
తే. మేలుకొను మిదె రాజన్యమీనలక్ష్మ! 
కాలకంఠసమర్చనాకాలమయ్యె 
విశ్వవిశ్వంభరాభారవిధృతిదీక్ష! 
దీర్ణతరనెత్ర! నిషధధాత్రీకళత్ర! ॥13॥ 


వ. మజీయునుం దిమిరవిరహపాండూసమానదిజ్మండలంబును విచేయతారకంబును 
దరిద్రాణప్రాణరోహిణీరమణబింబచుంబ్యమానచరమాచలశిఖరభాగంబును 
శిశిర సలిలక్షోశోద కుక్షింభరిక్షరకంఠరవిమయూఖంబును 
గుముదకేదారనిద్రాసుఖనిదానంబును, 
నిశావిరహవిహ్వల చక్రాహ్వయవిహంగమస్త్రీపపుంసహృదయబృంహితాహాదంబును 
గువలయినీకుక్షభ్రూణాయమానమదసుప్తబంభరంబును 
లవణస్యదౌపవాహ్యహయవిలేహ్యమాన మాణిమంథశిలాశకలంబును, 
సంధ్యామౌనవ్రతపరాయణవిశిష్టాధ్యేత్ళ జనవిహితాధ్యయనవిరామంబును 
బ్రాహ్మణాభిమంత్రితార్ద్యాంజలిజల వజ్రధారావిదారితమందేహదేహంబును నై యత్తణిం 
గ్రొత్తవిరియు నెత్తమ్మివిరులకేసరంబులవాసనలు గ్రోలి మత్తిల్లి యుల్లాసంబునం 
దూలియాడు కొదమతుమ్మెదకదుపులు ఘుసృ్ఫణసుమనశ్టేణిశోణం 
బగుపొడుపుసంజకెంజాయయుం గలయ  బెరసి గురువెందపేరులయందంబు 
వహించుటయునుం, గుశకిసలయంబులమీందం బ్రాలేయాంభఃకణక్రమసంభృతంబులై 
రజనియనుపిడియేనుంగుఫూత్కారంబు సేసి యుమిసినం జిలికిన 
కరవమధునీకరంబులంబోని యుదకబిందుసందోహంబులు _ సుషిరకరణనిపుణ 
నికరనిశాతాయన సూచీశలాకాశిఖాంకురసంకరంబునం గరంబు 
హత్తినముత్తియంబుల ననుకరించుటయును, వికసితైకదళంబు 
లగుకుశేశయకోరకంబులచేతం గమలాకరంబులు మిహిరకిరణాభోగభోజనార్థంబు 
సంధ్యారాగాంబువుంజేత మొదల నాపోశనం బెత్తుభావంబు భజియించుటయును, 
చులుకితతమస్సింధుపూరంబు లగుబిసినీబాంధవువి కరంబులవలన రంధ్రస్తుతంబు 
లగునంధకారబిందుసందోహంబు లిందిందిరవ్యాజంబున నంభోజవనంబులోనం 
దొరంగి విసమరమధుస్రోతఃకచ్చద్వయీపరిసరంబులం బంకశంశావహం 
బగుటయునుం దటరుహతరునికాయనిష్కుహక్తీడానీడంబుల నిద్రించి మేల్కాంచి 
కలగొనం బల్కుపులుం/గులయెలుంగులకోలాహలంబులచేతనుంబోలె బ్రత్యుద్బుద్ధంబు 


లగుసరోజాతంబులలో మధువ్రతవ్రాతంబులు 
వధూవదనలబ్దమధురాధరసుధాపానంబు తోడ సాధువిధీయమానంబు 
లైనమధుపానమహోత్సవంబులం బ్రవర్తిల్లుటయు, గాఢతమతమ 
స్తమాలగహనభంగమాతంగంబులును  గనత్కనకరేణుత్రసరేణువిసరపిశంగంబులు 
నగుపతంగకిరణశృంగంబులు భవనవలభిజాలంబులం దూజీి 


భ్రమదణుగణాక్రాంతంబులై కుందపరిభ్రమణభ్రాంతి నాపాదించుటయును 
విభాతలక్ష్మివిలాసంబు విశ్వనయనోత్సవం బయ్యె; వెండియు. ॥14॥ 


మ. సలిలాభ్యుక్షణకంబుసంభవరజోజంబాలపాండూభవ 
జ్ఞలజచ్చిత్కరపత్తభావభజనన్‌ సంధిల్లి శీతాంశుమం 
డల మిప్పస్తమితార్లబింబ మగుచు న్నక్షత్రశంఖచ్చిదా 


వ్‌ 


కలనచ్చేకసరోజబాంధవకరాగ్రస్వైరనిప్పేడనన్‌. |15॥ 


చ. తటుకున నస్తమించెం బతిదైన్యము జూడంగ నోడి తారకా 
పటలమునుం ద్రియామయును బాపురే! యింతులవాండిపంతముల్‌! 
గటకట! తద్వియోగమునం గ్రాగి నశింపండ నిష్టురాత్ముండై 
పటికమొకో విధుండు? నడుపట్టుకలంకము నల్లగారయో? ॥16॥ 


ఉ. నిద్దుర మేలుకొమ్ము రజనీకరవంశవతంస! కుంకుమం 
బగ్గినభంగి మింట నదె యామినిచెల్లెలు కాల్యసంధ్య దా 
నుద్దియ సేయుచున్నయది యుష్టమయూఖసుతప్రసూతికిం 
బొద్దులు సొచ్చి యున్నయవి పూర్వదిశాసరసీరుహాక్షికిన్‌. || 17 ॥ 


శా. వైదర్శీహృదయేశ! మేలుకొని నిర్వర్తింపు సంధ్యానవ 
ప్రాదుర్భావవిధేయమున్‌ విధికలాపంబు ముహూర్తంబో 
నాదిత్యుం డిటం దొోడుసూపుం బటురంహఃపిష్టపిష్టకృత 


క్షాదిగ్వోమమహాతమోఘ్నము నమోఘంబున్‌ మయూఖౌఘమున్‌. ॥18॥ 


శా. ప్రాతకాలము వాయసంబు 'పణినాపత్యోక్తశాస్తంబులో 
దాతజ్‌ స్థానులు చెప్పు: డెవ్వి?' యనుచందం బొప్పం గౌకాయనం 
జాతుర్యం బలరార నుత్తరము విన్పష్టంబుగా( గోకిల 
వ్రాతం బిచ్చె దుహితువా యనిగృహారామప్రదేశంబులన్‌. |19॥ 


ఉ. వారక రాత్రియెల్లం బ్రియవల్లభుం డైనశశాంకు(: గూడి యి 
చ్భారతికేళి జాగరము సల్పినఖిన్నత నొక్కొదీర్షికా 
కైరవరాజి యిప్టు నిజగర్భనివిష్టమదద్విరేఫరుం 
కారమిషంబునం దటిచుగా గుఖజువెట్టుచు నిద్రవోయెడిన్‌. |20॥ 


వ. అని యివ్విధంబునం బ్రభాతకాలవర్ణ్లనంబు సేయువైతాళికుల నాదరించి. ॥21॥ 
మహాస్రగ్ధర. బలవద్దారిద్యముద్రా 
ప్రకుపీతకమలాపాటలాపాంగరోదిః 


కలికాసందేహదాన 
క్షమకమలమణిగ్రామజాగ్రన్మయూఖో 


జ్ఞ్వలశుద్ధస్వర్ణభూషా 
సముదయ ముదయత్స్వాంతసంప్రితి నయ్య 


ర్థులకుం బుత్తెంచె భూనా 
థుసతి యుడిగపుందోయజాతాక్షిచే తన్‌. 22 | 
వ. అప్పుడు. ॥23॥ 
నలుడు ప్రాతకాలకృత్యంబులం దిర్చుట 
తే. తనకు నెద్దాన్ని గన్యాప్రదానవేళం 
యౌతకంబున నిచ్చి నెయ్యంపుమామ 


యట్టియీశ్వరవరదత్త మైనరథము. 
గామగమనంబుం దలంచె నక్షణమ నృపతి. |24|॥ 


క. మది. దలంచినంతమాత్రన 


యుదయించు సహస్రరశ్మి కుపమానంబై 
మదనక్రిడాసాధము 
తుదనిలువున నిలిచె రథము తోయదవీథిన్‌. 25 ॥ 


తే. కనకకింకిణికాజాలకములు మెజయ 


గగనతరుపుష్పమగుపుప్పకంబువోలె 
నెచటనుండియొ యేతెంచి యెదుట నున్న 
పసి(డితే రెక్కి వసుమతీపాలసుతుండు. 26 | 


శా. వాతాహారవిరోధి నెక్కి చను విష్వక్సేనుండుం బోలె ని 


వ. 


రౌతాసిద్యుతిమేచకం బగువియద్భాగంబునన్‌ భాస్కర 
ద్యోతస్ప్సీతవిమాన మెక్కి మదిలో నుత్సాహ మేపారంగాం 
బ్రాతస్స్నానము సేయం బోయె ధరణీపాలుండు మిన్నేటికిన్‌. 27 | 


ఏంగి యట మహానటజటాటనివాట నవతరించి నభోవీథీమేథీభూతం 
బగుధద్రువమండలం బోొరసికొనుచు శింశుమారాకారంబునం దారకామూర్తియై 
పవ్వళించిన పాంచజన్యధరునిచరణపల్లవంబు. బ్రక్షాళించుచు, 
సోమార్కమయమహాసోపానంబుల( బ్రవహించి, 


పరివహపవనర్సుంపాసంపాతంబులం దూంగియాడు కరుళ్లచప్పుళ్లు దిక్కుటంబుల 
నాస్పోటింపం, ద్రివిష్టపలలాటికాతిలకంబును నరకపురగోపురద్వారదంతార్గళయును 
నారాయణచరణారవిందమకరందబిందునిష్యందంబును( 
బుండరీకభవకమండలుతీర్ధధారయు నైనయమ్మహానది డాసి విమానంబు డిగ్గి, 
జలవగాహనా 

యాతజంభారాతికుంభికుంభస్థలిసాంద్రసిం దూరపరాగసంధ్యాయమానసలిలంబును 
నప్పరఃకుచతటీపటీరచర్పామచర్చికాసురభిళంబునుం 

బ్రతీరపారి జాతకుసు మధూలిపాళికిశంగితసైకతంబును. 

జం తామణిశిలాసంఘాత సంఘట్టనసముచ్చలజ్ఞలశీకరాసారచ్చటాస్ఫోటి తగగనభాగంబును 
గనత్కనకపులీన వేదికామధ్యాసినకామధుగ్ధి నూధస్యధారాధ్‌! రణిప్రవాహబృంహితో ర్మియు 
నగునొక్కరేవున డిగ్గి తత్ప్రదేశంబున. ॥28॥ 


అత్యంతనియతి( బంచాంగంబు పఠియించె 
నఘమర్షణస్నాన మాచరించె 
దైవతబుషిపితృతర్పణం బొనరించె 
సంధ్య నారాధించె సవిత గొలిచె 
గాంగేయవాలుకాలింగమూర్తిని నిల్పి 
కాంచనాబ్దములః బూజించె శివుని, 
బారిజాతకలతాపల్లవాగ్రంబులు 
చిదిమి యెయ్యన మేపెం ద్రిదశగవికిం 
తే. గేలుదోయెత్తి యౌదల( సీలకొలిపీ 
గగనమునిరాజు లైనచుక్కలకు మ్రొక్క 
దివ్యరథ మెక్కి వేగ యేతెంచె మరలి 
యధిపుం డటు సురనదిం దీర్థ్ధయాత్ర నలిపి. 29 ॥ 


తే. హృద్యసౌధాద్రికుట్టిమానేకరూప 


ధాతుకాధిత్యకాతటాంతరము సేరె 


ధరణినాథపురందరాధ్యాసి తంబు 
రత్నదివ్యవిమానధారాధరంబు. |॥30॥ 


తే. దివసముఖకార్యజాతంబు+ దీర్చి వచ్చు 
పతి నెదుర్కొనె భక్తిసంభ్రమ మెలర్పం 
జెలువ ప్రత్యరగ్షిశాసింధుసలిలవీచి 
తూర్చుదెస వచ్చునిండుచందురునింబోలె. ||31॥ 


నలదమయంతుల గోష్టి 
వ. తరణిఖరకిరణకందళి తమందాకినీకనకారవిందంబునకు విందై 
నిజసందర్శనానందమందస్మితసుందరం బగునయ్యిందువదనవదనంబు 


మదనరాగంబు సంపాదింప సర్వసర్వంసహానిలింపసార్వభౌముండు. 32 ॥ 


ఉ. మానససంప్రమోదము సమగ్రముగా సురలోకవాహినీ 
స్నానవిధి ప్రవృత్తివచనంబునం జెప్పక చెప్పినట్లు న 
మ్మాననం ద న్నెదుర్కొనిన మానవతీజనతాలలామకుం 
గానుక యిచ్చే దావి వెలి గాని కనత్కనకారవిందమున్‌. | 33 ॥ 


క. పురుషోత్తమలాలిత య 
త్రరుణీమణి మిగుల నొప్పెం దత్సమయమునన్‌ 
సురసింధుపామకమలము 
కరకమలంబున ధరించి కమలయుంబోలెన్‌. | 34|| 


తే. రాజముఖికి నయ్యేకవరాటకంబు 
లలితసమానమున నేకలక్ష మయ్యె 
రాజకృపం గన్న యొక్కవరాటకంబు 
నేకలక్షం బగును సంశయింపనేల? ॥35 ॥ 


వ. అనంతరంబ విధివిశేషంబు సమాప్తింపంగో రి చకోరలోచనం గడకంట నీక్షించుచు 
నిషధాధ్యక్షుం డగ్నిహోత్రగ్భహంబునకుం జని. ॥36॥ 


తే. తన కనిష్టంబు లగుకలిద్వాపరముల 
కేతు సూపియు. బోలే ధాత్రీశ్వరుండు 
నిత్యసత్తేత బుత్విక్ప్రృణిత యైన 
త్రేత సీబెంచె విజితమిత్రేతరుండు. |॥37॥ 


తే. విభుండు ప్రాహ్లేతనక్రియావిధికలాప 
మీవిధంబునం దీర్చి సద్భావ మొప్ప 
భామినీభావజిజ్ఞాసం బాదపద్మ 
యుగము నిశ్శబ్దముగ మెట్టు చొయ్య వచ్చె. 138 ॥ 


ఉ. మిన్నక చేర వచ్చి యొకమెలపుమైవడిం బువ్వు(బోడి క్రా 
ల్లన్నులు మూసెం బాణికమలంబుల భూపతి నవ్వుచున్నయా 
సన్నసఖీజనంబుం గనుసన్న నదల్బుచు నవ్వధూటి క్రా 
ల్లన్నులం జేరలం గొలుచుకైవడిం గన్నుల నవ్వు దేజంగాన్‌. |॥39॥ 


తే. ఒక్క పూబోడి భూసంజ్ఞ నొయ్య+ బిలిచి 
యాత్మహస్తాధికార మయ్యబ్దవదన 
హస్తముల కిచ్చి యెబుగనియట్ల తాను 
వసుమతీశుండు నగె నప్టె వచ్చినట్లు. |40॥ 


తే. జ్ఞాతహన్తాంబుజాంతరస్పర్శ యగుట 
రైతవంబు నెపంబు గాం గమలనయన 
మానసంబున మానసంపద వహించిె 
నాననంబున ధరియించె మౌనముద్ర. | 41 | 


చ. కుటిలకటాక్షవీక్షణముం గోమలనూత్నకపోలరాగముం 
జటులసమంచితభ్రుకుటిసంవళనంబునుం జూచువేడుకన్‌ 
జిటపొట రేంచె రాజు సరసీరుహనేత్రకుం గామకిేళికిన్‌ 
గటుకులు గానిమానములు గావె ప్రదీపనసిద్ధిహితువుల్‌. 42 | 


వ. అప్పుడు నృపతి సామోపాయంబునం బ్రణయమానం బపనయింపం దలంచి 
యిట్లనియె. 43 ॥ 


ఉ. దాస్యము నిన్న రే కుసుమధన్వు డొకండును సాక్షిగా సరో 
జాస్య! వహించినాండ, విను, మప్పుడ మైక్కుట లేదు, నీకు వి 
శ్వాస్యుండంగాన మ్రైక్కుంగొను స్వస్తటినీసలిలాభిషేకసా 
రస్యపవిత్రమస్తకము వ్రాల్చెద నీపదయుగ్మకంబుపై. ॥44॥ 


తే. కుటిల మగునీకటాక్షంబు. గువలయాక్షి! 
యించుకించుక నామీంద నెజ్జంబాఅీ 
నిగిడి మరలినభావంబు నిజము దెలిసె 
శ్రవణకూపనిపాత్రైకశంకం జూవె? ||45 ॥ 


క. లేయెండ వేండి యయ్యుం 
దోయజషండముల కింపు దొలంగించు క్రియన్‌ 
నీయలుక పరుసనయ్యును 
నాయెడదకు వేడ్క సేయు నళినదళాక్షి! 46 | 


తే. చివురుం గెమ్మోవిచిజణుగాటు నెపము గాగ 
దామరసనేత్ర! కోపింపం దగదు మమ్ము 
ఫలరసాన్వాద మొనరించుచిలుకమీందం 
బింబవల్లీమతల్లి కోపించు నెట్లు? ॥47 ॥ 


తే. ఉవిద! నీమాట విన నొల్ల మూరకుండు 
కా దనక వింటి మే నేమి కారణంబొ? 
రాజకీరంబు మము నిష్టురంబు లాడు 
బ్రతిపదంబును బరుసగాం బలుకు వీణ. |48 ॥ 


వ. అని వెండియు రసావేశంబున. ||49 || 
తే. చూడ వేటికి నిడువాలుసోగమీల 


సూడు పట్టంగ(జాలెడుచూపు(గొ నల 
బలుకుపలుకున నమృతంబు చిలుకుచుండ. 
బలుక వేటికి జిలుకలకొలికికాన! 50 ॥ 


శా. కోపం బింతయు నుజ్జగించి సుమనఃకోదండనారాచధా 
రాపాణింధమ మైననీధవళనేత్రజ్యోత్స్నపైం జల్లవే 
తాపం బాజంగం గౌగిలించుకొనవే తథ్యంబు నిబంట నే 
యోపుంస్కోకిలవాణి! యోశశిముఖీ! యోపక్సబింబాధరా! ||51॥ 


మ. విసు వెమన్నది కాలయాపనకు నువ్విళ్లూరెడున్‌ భావముల్‌ 
రసభంగం బగు మానరోష మతిదిర్హం బయ్యె నే నింతటం 
బ్రసభాలింగనపూర్వకంబుగ మనోరాగంబు రెట్టింపం గా 
ణసిధాత్వర్థ మనుగ్రహింపం గదవే నీరేజపత్రేక్షణా! ॥ 52 | 


వ. అని పలికి బలిమిన యాలింగనంబు సేసి తల్పంబునకుం దార్చి. |53॥ 


తే. పతి కళావతి యనుదానిం బద్మనయన 
దమసహోదరిగారాపుదాదికూంతు 
నంతికమునకు రప్పించి యాదరించి 
నర్మ్శసాక్షిణిం గావించి నగుచుం బలిక. | 54॥ 


వ. కళావతీ! నీవు నొడికారపుమాట లాడం బ్రోడ వని విందుము. నీ వెజుంగని 
పాడిపంతంబులు లేవు. తగవు దప్పక చెప్పె దేని గొన్ని మాట లడిగెదము. 
మాటలాడక విచారించి యుత్తరం బిమ్ము. ॥55 ॥ 


తే. అన్యపురుషునిం గలలోన నైనం దల(ప 
దాత్మలో నండ్రు మీ విదర్భాత్మజాత 
యన్యపురుషుండు గాండె పుష్పాయుధుండు? 
వనిత దనయాత్మలోన నెట్టునిచె నతని. 56 ॥ 


వ. అని యడిగిన నది యిట్లనియె. 57 ॥ 


తే. వనితహృదయంబులో నున్నవాండ వీవు 
నీ ప్రతిచ్చాయ మదనుండు నృపవరేణ్య! 
యట్లు గాకున్న నశరీరు. డయినయతండు 
పుణ్యశుభమూర్తి దేవరం బోలు టెట్లు? 58 ॥ 


వ. అనిన నృపాలుం డిట్లనియె. ॥59॥ 


తే. తోకచుక్కలంబోలు దృక్తోయజముల 
వెలితి లేకుండ మీబోటి చెలుల జూచు. 
గాంత వీక్షింప దరగంట గాని మమ్ము 
నేము నేసినయపరాధ మేమి? సెపుమ. 60 ॥ 


క. భూపాల! మెజుంగుటోడుల 
చూపులకంట్రాయి నీదు సొబ గ ట్లగుటన్‌ 


మాపిన్నది యిసిజీంతల 
చూపుల నరగంట వెజచుచు న్నినుం జూచున్‌. 61 | 


క. కలకంఠి దనకు వలసిన 
“గలికి యని నిన్నుం బిలుచుం గలమధురముగా 
“నలి యను రెండక్షరములు 
పలుక(గ నాలుకకు నెంత భారంబొ కదా? ॥62॥ 


తే. మగువ దేవరదివ్యనామము జపించు 
నెమ్మనమ్మున నిత్యవ్రతమ్ము గాంగ 
నచ్చముక్తాఫలైకావళిచ్చలమున( 
జన్నుగవ నక్షసూత్రంబు సంతరించి. |॥63॥ 


వ. అనిన నలుం డిట్లనియె. |64॥ 


చ. మదగజరాజకుంభముల మచ్చరికించు చురోజకుంభముల్‌ 
గదిసి కలంత మేరయును+ గైకొనియున్నవి యెల్లవారికిన్‌ 
నిదితము గాంగ నిట్టితజీ నీచెలిడెందమునందు నేనియుం 
గదలక మాకు నుండ నవకాశము లేదు గదే కళావతీ! | 65 ॥ 


తే. రమణిహృదయంబునను మహారాజ వీవు 
గరిమ విచ్చేసి యుండిన కారణమున 
దీనివక్షోరుహంబు లాలోన నుండ 
నెడము లేకున్న మరి కదా వెడలె వెలికి? 66 |॥ 


వ. అని కళావతి రాజు నుద్దేశించి. ॥67॥ 


ఉ. వంచన యింత లేక కరవాండినఖంబుల నొక్కి నొక్కి నొ 
ప్పించితి రెండుసేతులను. బెద్దయులావున నొత్తి యొత్తి ట్‌ 
డించితి విట్టిజాకటికిడెందమువానికి నీకు గాక మా 
చంచలనేత్రయొప్పులకుచంబులు పయ్యెదలోన డాంగెడున్‌. |॥67 ॥ 


ఉ. మ్రుచ్చిలి గంధవారణసమూహము కుంభవిలాససంపదల్‌ 
మ్రుచ్చిలి మించుపయ్యెదలలోపల డాంగుచు నుండు నెఫ్టు మీ 
నెచ్చెలికత్తెచన్నుంగవ నీవు విచారము సేయుమా మదిన్‌ 
మ్రుచ్చుల గిట్టి పట్టుదురు నొపుదు రేమనవచ్చు రాజులన్‌. | 69 ॥ 


వ. అని పలికి రాజు కళావతీ! మామాటలకుం బ్రత్యుత్తరంబులు పొసంగ నిచ్చితి; 
మేలనవచ్చు! నీప్రసంగం బిట్టుండె నీచెలికత్తియ నేడు మాతోడ నేల పలుకదు? నివు 
చెలి జేరి మంతనంబుండి తదభిప్రాయం బెజింగి మాకుం జెప్పుమా. మెచ్చుగల 
దనినం బ్రసాదం బని మదనరాజకార్యషాడుణ్య చక్రవర్తిని యగు నయ్యింది 
దమయంతిం జేరవచ్చి యషడక్షిణమంత్రరహస్యంబున. ॥70॥ 


మ. వరివస్యానియమం బఖండితముగా వాత్స్యాయనీయాదిక 
స్మరశాస్త్రంబులు వింటి నాముఖమునన్‌ జాణుండు నీభర్త నే 
ర్పరివై చేత్తముకి లెజింగి సురతప్రాగల్భ్యముల్‌ సూపితే 


సరసీజానన! యన్న నుగ్మలి వయస్యన్‌ వ్రేసెం గెందామరన్‌. ॥ 71 |॥ 


వ. వ్రేసి యసూయాకుటిలం బగుకటాక్షవీక్షణంబునం దర్జించె, నిట్లు నిర్భర్హింపయిడి 
వైదర్శ్భిం జూచి రిత్తయలుకం దెచ్చుకొని 'యుపదేశగురువ నగునాకు రతిరహస్యవార్త 
సెప్పవైతి, ధూర్తవై నీవు సెప్పకుందు గాకేమి? నా నేర్పున నీమగనిచేతన చెప్పించెద, 
నిదె చూడు' మన మటీయుం గంతతడవు మంతనం బున్నయదియై శుద్ధాంతచారిణి 
మహీకాంతునితో నిట్లనియె. 72 |॥ 


తే. 'అధిప! వైదర్శి దర్భాంకురాగ్రబుద్ధి 
మనతలంపుల( బోల దీమగువతల(పు 
బాల యనుచున్నవార మిప్పద్మనయన 
నిట్టి ప్రాథియుం గలదె యేయింతులకును?॥73॥ 


వ. ప్రణయకోపంబులు రతిదీపనాషధంబులు; పొలయలుక లేక మగవారికి మగువలు 
బ్రాతులు గారు; దీర్ణంబు లయ్యెనేని యవియే ప్రేమభంగకారణంబులు, గావునం 
గోపం బింతమాత్రరబు చాలు నని పలికి డేవరమాటుగా బాదప్రణామంబు 
సేయంబోయి లీలాకమలంబున మొత్తువడితిం బడుదుంగాకేమి? యమ్మత్తకాశినిచిత్తం 
బెఖీంగి నచ్చితి నవధరింపుము. ॥74॥ 


ఉ. నా మది నమ్ముకున్నది విదర్భనరేంద్రతనూజ నిన్ను ను 
త్రాముండ వంచు నీయరమరంబునం బో మన సీదు నీకు సు 
త్రాముండు గానివానికి బ్రతాపమునం జదలేటిపైండికెం 
దామరపువ్వుం దే వశమె ధాత్రికి మాటలు వేయు నేటికిన్‌? 75 | 


క. దంభోలిభాగ్యరేఖా 
దంభంబునఈ బ్రస్ఫుటముగ ధరియించెదు హ 
స్తాంభో 'జంబున దేవర 
జంభారివె యగుట కేల సందేహింపన్‌? |॥76॥ 


తే. లోకపాలుండ వస్వల్పలోచనుండవు 
వజ్రపాణివి దేవతావల్లభుండ 
విన్నిలాంఛనముల(గూడ నింద్రుండవుదు 
నైషధుండ వగుటకుం జిహ్నంబు సెపుమ. |॥77॥ 


వ. మహేంద్రుం డింద్రజాలమాయావిదుండు, స్వయంవరసమయంబునం _ దెట్టట్ల 
నలరూపధారియై వచ్చెనో యని శంకించుచున్న యది. 
మందాకినీకాంచనకమలదానంబు సుమీ యీాసందేహంబునకు నిదానంబు. ||78॥| 


ఉ. రోయం డొకించుకేనియు మరుత్పతి యన్యకళత్రదూషణా 
న్యాయము సేయ మన్మథమదాంధత నాశ్రమభూమిం గొక్కురో 
రో యని కూయండే యతండు గుక్కుటమై నడిరేయి గౌతమ 
ప్రేయసిం బొందం గోరి తనపెద్దతనంబు జలంబుపాలుగాన్‌. |79 | 


వ. నీవు తత్తనైషధుండ వైతేని యనన్యసాక్షికంబు అగుశయ్యారహస్యంబు లుగ్గడించి 
యిప్పంకజాక్షిశంకాకలంకం బపనయింపు మనుటయు 
మందస్మితసుందరవదనారవిందుండై యయ్యిందుముఖి నుద్దేశించి పురందరుం 


డనుసందేహంబు డిందుపడునట్లుగా మహీపురందరుం డిట్లనియె. |80॥ 


తే. మజచితే నెమ్మనంబులో మెజుంగుబోడి! 
ప్రథమరతికేళి నతిపరిశ్రాంతిం బొంది 
కూడ రెండవరతికి నూల్కొనని నిన్ను 
గ్రీష్మయామిని యని యేను గేలిగొంటి. |81॥ 


తే. నీవు మృదుశయ్యం గపటంపునిద్ర వోవ 
నెలత! కెల్లమ్మి యిడితి నీనిమ్ననాభి 
నప్పు డచ్చటం బులకంబు లంకురింప 
నంబురుహనాభి వైనచందంబు( దలథు. ॥|82 | 


ఉ. కామిని! ఘర్మ దువులు గస్తురిబొట్టునం దోగి రేఖలై 
గోమలగండపాళికలకోణములన్‌ దిగజాఅ నంచల 
శ్యామల మైనయాత్మవచనాబ్దముం జూతుంగదే మదీయచిం 
తామణిదామదర్పణమున న్నెణీ దత్సమయోచితంబుగాన్‌. 83 | 


తే. తరుణి! యెజుంగవె వీటికాదానవేళ 
గురుజనప్రాంతమునయందు గూఢవృత్తి 
నాగవల్లిదళంబు నెన్నడుమః జిజీ 
మడిచి యందిచ్చినపుడు గోరిడుదుం గేల? ॥84॥ 


ఉ. మానిని! భో జనావసరమధ్యమునం గొనియాడ గో స్తనిం 
దేనియ సంస్తుతింప వినుతింపను మీంగడ ఖండశర్కరా 
పానక ముగ్గడింపం బ్రతిపక్షచటూక్తినిసర్గరో షర 
కానన మైననీయధర మల్దునొ యంచు మదిం దలంకుచున్‌. |॥ 85 ॥ 


తే. ఆననం బాదిగా నాభి యవధి గాగ 
బ్రేమ భవదంగకములు చుంబించునపుడు 
చరమచుంబనవేళ నోసరసిజాక్షి! 
యేను జెక్కిలి గిలిగింత లిడుటం దలంతె! ॥|86॥ 


మ. అని సంకల్పభవైకసాక్షు లగుశయ్యానేకసంభోగచి 
హ్ననలన్‌ భూపతి ప్రత్యభిజ్ఞ కొణకై యందంద వాక్రువ్వ 
నవ్వనితారత్నము వాలుంగన్నులం బతి న్వారించుచు న్నూనె నొ 
య్యన ధాత్రేయి శ్రుతిద్వయంబు నిజహస్తాంభోజయుగ్మంబునన్‌. | 87 ॥ 


వ. ఇట్టు లజ్ఞావశంబునం దనవీనులు మూసిన. |88॥ 


తే. అధిప! తాటంకచక్రధారాంచలములు 
వాడు లతికోమలములు పూంబోడిచేతు 
లొయ్య నేతెంచి శ్రుతరోధ ముడుప నీకు 
నర్హమాయాస మైనను నయ్యెం గాని. ॥89 | 


వ. అనిన విని నీవు మాన్యురాలవు నీమాట యతిక్రమింపవచ్చునే! యనుచు 
నమ్మచ్చకంటిం గ్రుచ్చి కౌగిలించుకొని శయ్యాంతలంబునకుం దెచ్చి ముచ్చట వోవం 


జెక్కుటద్దంబులు ముద్దు పెట్టుకొనియె నయ్యవసరంబున 
సమీపకక్ష్యాంతరంబుననుండి వైతాళికపురంధ్రి యుచె చ్చైస్స్వరంబున. |90॥ 


మాధ్యాహ్నికము 


సీ. అవధారు దేవ! మధ్యాహ్నసంధ్యావేళ 
దినయౌవనంబు దోతెంచె నిపుడు 
అతితీవ్రతాపతప్తాంగియై మేదిని 
భవదాప్టవనవాఃపిపాసు వయ్య 
మార్తాండమండలీమధ్యభాగంబున 
నీడెందమునంబోలె నిలిచె శివుడు 
నిష్ప్రతీపం బైననీప్రతాపంబుతో 
హెచ్చుకుందాడె నీరెండవేండి 
తే. నీలనీలంబు లైననీనిడుదనెజుల 
యంచు బ్రవహించు చమలగంగాంబుధారం 
దలంచుగాక కళిందజాసలిలవేణి 
తరళతరవీచికాపూర్వపరిచయంబు. ॥91॥ 


వ. అని వైతాళికపురంధ్రి పలికిన. ॥92॥ 


తే. ధరణినాథుండు గేళిసొధంబు డిగ్గి 
జలక మింటికి నేతెంచె సమ్మదమున 
నవసరము వేచియున్న నానావనివులు 
దవ్వుదవ్వుల నిలిచి వంచన మొనర్చ. ॥93॥ 


తే. అంగులిక్షేపలో చనాపాంగభంగి 
విభ్రమభ్రూతరంగసంవేల్లనముల 
నాదరంబు ప్రసాదించి యవ్విభుండు 
సకలనృపతుల నిజనివాసముల కనిచె. |94॥ 


వ. అనిచి మజ్జనశాల కరిగి. ||95॥| 


తే. కలపములతోడి ననయక్షకర్ణమమున 
నలుగు వెట్టించికొని రాజనందనుండు 
మహితమృగనాభిపంకంబు మౌళిం దాల్చి 
జలజలోచన లార్పంగ జలకమాడె. |॥96॥ 


చ. మహీపతి భామినీకరసమంచితకాంచనకుంభతీర్థవా 
ర్లహరులు మూర్ణభాగమున వ్రాలంగనొప్పె విలోచనీతృవా 
వహమహనీయమూర్తి యయి వారిజలోచనపాదతీర్థవా 
ర్లహరులు మూర్ణభాగమున వ్రాలగనొప్పుహిమాద్రి కై కేవడిన్‌.॥97॥ 


క. వ్యామగ్రాహ్యాస్తను లగు 
భామలు మును జలక మార్పం బదపడి నిషధ 
స్వామికి దీర్ధం బార్చిరి 
భూమీనిర్దరులు మంత్రపూతాంబువులన్‌. | 98 ॥ 


ఉ. అంతరకల్చ్యమానచుళు కాచమనంబుగ నైషధక్షమా 
కాంతుండు తిర్థమాడె మధుకైటభవైరపదాంబుజో దరో 
ద్వాంతమధూలి టై యైనశుభవారి మహిదివిజు ల్వినిర్మల 
స్వాంతులు చేరువ న్నిలిచి వారుణసూక్తము లుచ్చరింపంగన్‌. |99 | 


తే. కమలకింజల్కరేణుసంకాశ మైన 
గౌరమృత్స్నాద్రవం బంగకములం బూసి 
తీర్థమాడె మహారాజు త్రిదశ సింధు 
పుణ్యజలముల సంకల్పపూర్వకముగ. |[100|| 


క. గర్భధృతహరితకోమల 
దర్భం బై యొప్పె ధరణిధవుహస్తము వై 
దర్చికుచయుగవిరహహ 
విర్భుగ్గూమాంకురాభివృతమునుబోలెన్‌. | 101॥ 


తే. మృదులతరగౌరమృద్చిందువదనచంద్ర 
చికురశేషాంబుమౌక్తి క్రికప్రకరదశన 
గురుపయఃకుంభప్పృథులవక్షోజకుంభ 
పతి భజించె గంగాజలాప్టవనలక్ష్మి. |102॥ 


సీ. సీమంత మేర్ప్చడం జికురభావమున సు 
న్లిష్ణబుంధంబుగ శిఖ యమర్చి 
గన్నేరుబూచాయం గనుపట్టుజిలు గైన 
సలిలకాషాయవస్తంబుం గట్టి 
చంద్రాతపముతోడ సరియైన వెలిపట్టుం 
బుట్ట ముత్తరవాసముగ ధరించి 
ప్రక్షాళితము లైనపదియాజువన్నియ 
కనకంపుగొడుగుంబాగాలు దొడిగి 
తే. శైవుం డగుబ్రాహ్మణబ్రహ్మచారి యిచ్చు 
హస్త మవలంబనంబుగ నల్లనడిచి 
నియతమౌనవ్రతంబుతో నృపతి సొచ్చె 
శాంతచిత్తుండై దేవపూజాగ్భృహంబు. ॥103॥ 


నివపూజ 


సీ. అభినవాజ్యసమేధితాఖండదీపంబుం 
బుప్పమండలికావిభూషితంబు 
ననవద్యబహునివేద్యసమన్వితంబును 
వివిధచిత్రసువస్తవిలసితంబు 
నఖలతీర్థాంబుపూర్లార్హ పాత్రంబును 
గలధెతర ఏపకరణచితము 
శశికాంతకుట్టిమక్షాకుట్టిమితమును 
జందనస్రక్కుశాక్షత్రయుతంబు 
తే. నయినయద్దేవపూజాగ్భహంబునందు 
భద్రపీఠాసనన్థు(డై పరమనియతి 


నాగమోక్తప్రకారంబు ననుసరించి 
శంభులింగంబు. బూజించె జనవిభుండు. | 104 | 


తే. పసిండిదుత్తూరపుప్పంబు ఫాలనయను 
పానవట్టంబుపై( బెట్ట బార్జివుండు 
విశ్వపతీ యాత్మసంగ్రామవీజయలబ్ధ 
మదనకాహళముగ దాని మదిం దలంచె. ॥105॥ 


క. అమృతాంశుమౌళిమౌళిం 
గమలభవకపాలమాలికకు సదృశముగా 
విమలారవిందకోరక 
సముదయమాల్యంబు నిషధజనపతి చుట్టెన్‌. ||106॥ 


సీ. ఖట్వాంగపాణిం జెంగల్వపుప్పంబుల 
ఫాలలోచను బిల్వపల్లవముల 
నాగేంద్రకేయూరు నాగ కేసరముల . 
బాలేందుకోటీరు బాటలముల( 
గుసుమకోదండారి. గుండవర్జనముల. 
గాంచనాచలచాపు. గాంచనముల 
నంబికాహృదయేశు నసితాంబుజంబుల 
దక్షాధ్వరధ్వంసి దమనకముల( 
తే. బొండుమల్లియవిరిదండ ఖండపరశు 
సభఖిలసురసార్వభౌము దూర్వాంకురముల 
బంతిశ్రీవత్సలాంఛనప్రాణబంధు 
శివుని జేమంతిబంతిం బూజించె నలుడు. ||107 ॥ 


ఉ. డగ్గజ మేదినీపరిబృఢప్రవరుండు సువర్ణపాత్రలన్‌ 
బుగ్గన దివ్యనారభవిభూతి యెలర్పంగ సాత్కరించెం బెం 
పగ్గల మైనభక్తి మహిషాక్షరజస్తసరేణుసమ్మిళ 
ద్దుగ్గులుధూపధూమములు గోమలతారకరాజమౌళికిన్‌. 1108 ॥ 


తే. సరసధూపార్థమై కామశరములందుం 
బురములందునుం బొగసూపె భూవరుండు 
మదనసంహారుండునుం బురమర్దనుండు 
నయినదేవర కామోద మావహిల్లి. ॥109॥ 


సీ, పద్మాసనస్థుం డై భావించె మానస 
కమలకర్ణికయందు. గాలకంఠు( 
బంచాస్యుమ్రోల జపెంచెం బంచబ్రహ్మ 
పంచాక్షరంబుల: బరమనియతి 
భక్ష్యభోజ్యాదికబహుపదార్థంబుల 
నసమాక్షునకు నుపహార మిచ్చి 
రాజదేవోపచారప్రకారంబుల 
నతిభక్తి గొలిచె రాజార్ధమౌలి 
తే. మంత్రపుప్పంబుం బెట్టె మన్మథీవిరోధి 


మూరభాగంబునందు సమ్మోద మెసంగ 
నవనిసంస్పృష్టసకలాంగు డగుచు మ్లొక్కె 
నిఖలలోకైకభర్తకు నిషధరాజు. | 110 ॥ 


హరిపూజ 
వ. అనంతరంబ పరమపురుషునిం బురుషోత్తము నారాధింప నద్దేవునిసన్నిధికి వచ్చి. ॥ 
111॥ 


సీ, కీలుకొ ప్పునం బైండిగేదంగిరేకులు 
గొనలు గానంగ రాం గుదురుపజీచి 
కర్ణపాశంబుల. గలధాతమయపాండు 
పుండరికవతంసములు ధరించి 
బాహుమధ్యంబున( బవడంవు( జివులుల 
బచ్చల దోమాలె యచ్చువజిచి 
చరణపీఠంబుల గరుడాంకమణిఖండ 
తుళసీదళంబులు నెలవుకొలిపి 
తే. పురుషసూక్తనిపాఠంబు పరిచయించి 
పావనాష్టాక్షరీమంత్రపఠనం దగిలి 
పాంచరాత్రో! దితక్రియాపథమునండు 
నలిననాభు సమారాధనంబు సేసె. 112 | 


చ. గురుతరకౌస్తుభాశ్మమణికుట్టిమ మైనరథాంగపాణిపే 
రురమునం బూన్సె నొక్కయసిలోత్సలమాలిక షట్పదావళీ 
గరుదనిలావతారమునం గంపము నొందెడు రేకు లిందిరా 
తరళకటాక్షవీక్షణవిధావికటాయిత మభ్యసింపంగాన్‌. || 113 ॥ 


క. అలనాటి కాళియోరగ 
వలనంబులు దల(ప కున్న వనమాలి మది 
న్నలదత్తవికచవిచికిల 
కలికాడుండుభకదంబఘటితాంగకుం డై. |114॥ 


క. నరనాథసమర్పిత మగు 
విరవాదులదండ యొప్పి వెన్నుని పాదాం 
బురుహంబున నంగుటమున 
నురలినయాకాశగంగ కుపమానంబై. | 115 ॥ 


హరిస్తుతి 


వ. ఇవ్విధంబున నిషధదేశాధ్యక్షుండు పుండరీకాక్షు నర్చించి ప్రణామంబు సేసి 
యప్పరమపురుషు నిట్లని స్తుతియించె. 116 |॥ 
సీ. జయ భూర్భువన్స్వస్తిజగదేకనాయక! 
జయ సర్వదేవతాసార్వభౌమ! 
జయ పూర్వగిర్వాణసంహారకారణ! 
జయ కుక్షినిహితవిశ్వప్రపంచ! 


జయ జహ్నుకన్యకాజనకపాదాంభోజ! 

జయ కోమలాంబుదశ్యామలాంగ! 
జయ వైజయంతికాస్రక్ట్రుభాలంకార! 

జయ పుండరీకవిశాలనయన! 
తే. జయ శతక్రతుముఖమరుచ్చక్రవాళ 
కనకకోటీరచారుసంఘటితనూత్న 
రత్ననీరాజనక్రియారాజమాన 
చరణపీఠాంతికోద్దేశ! జయ రమేశ?॥117॥ 


క. భవదీయము లగుమంత్రము 
లవాజ్మననగోచరంబు లంభోరుహసం 
భవభవుల కనిన శక్యం 
బవునే మాబోటివారి కచ్యుత! పొగడన్‌?॥118॥ 


శా. ఓదామోదర! యిందిరాయువతివిద్యుల్లేఖతో నూత్నపిం 
ఛాదామత్రిదశేంద్రకార్ముకముతో సమ్యక్కృపాదృష్టితో 
నీ దేహం బనుమేచకాంబుదము మన్నెత్రద్వయీచాతకా 
హ్లాదంబుం బొనరించుగాత భవతాపాటోపముం బాపుచున్‌. |119॥ 


భగవద్దశావతారవర్ణ్లనము 


తే, కపటమత్స్యంబ వై నీవు గడలి నడుమ 
బుచ్చ మల్లార్చ నెగసినభూరిజలము 
మింట గడు. దెల్లనై పాఖుచుంటం జూచి 
యభ్రనది యంచు వర్ణించె నఖిలజగము. 1120 |॥ 


క. గతభువనసర్గసముదయ 
ధృతభూవలయాంకసదృశదృఢ చరమ తనూ 
వితతబహుచక్రచిహ్నము, 
బతగధ్వజ! కపటకచ్చపము నిను గొలుతున్‌. |121॥ 


తే. చించి వెడలినతనురుహశ్రేణిచేతం 
బద్మజాండంబు కడప పూబంతిం బోలం 
బెరిగియున్నట్టికిటిరూపధరుని నిన్ను 
ఖురచతుష్టయబిలచతుశ్శరధిం గొలుతు. |॥122 | 


మ. అతిగంభీరహిరణ్యదై త్య్వహృదయాహంకారకూపోదరా 
పతితస్వర్గరమాసువర్ణకలశప్రత్యుద్ధ్ర తి ప్రక్రియా 
యతపంచాంగుళలోహయంత్ర మగునీహ స్తంబు వర్ణింతు ను 
ద్ధతకంఠధ్వనికుంఠితారిహృదయోత్కంఠా! నృకంఠీరవా!॥ 123 | 


తే. 'భోగి సహవాససంబంధములు భజింతు 
భువనధార హస్తంబునం బోయు' మనుచు 
రెంటమాటల బలిం బ్రతారించినట్టి 
దంభవామన! మామనస్తాప ముడుపు. |॥|124|॥ 


మ. తటీ నాక్రాంతసమ లోక! బలిదైత్యధ్వంసి! యోదేవ? నీ 
యజకా లుద్ధతి రాహుమండలము బ్రహ్మాండంబుతో నొత్తినం 
గుయిగుజ్ఞం “చెడ సంది బిటొరలునగోరాహీ నీ యంఘ్రికిన్‌ 
గిటు జెప్పైనవిధంబు నామనములో! గిలించిన ట్లయ్యెడున్‌. 125 ॥ 


తే. తిరిగె నంట జాంబవంతుండు దేవ! నీకు 
దైత్యబంధనవేళం బ్రదక్షిణంబు 
దద్భ్రమీచక్రవలయంబు దంభవటుక! 
యుచితబంధనరజ్జు వై యుండ కున్నా 126 | 


తే. క్షత్రజాతికి నీచేయి కారణంబు 
దత్హయంబున కదియ నిదాన మయ్యె 
గారీణమునంద విలయంబు గార్యమునను 
ననుట యుచితంబు గాదె రామావతార! ||127॥ 


సీ. తను సృజించినవిధాతకు బూర్వరాముండు 
లీలాభ్యసనహస్తలేఖనముగం 
దనవిశ్వభూషణత్వముతోడ ఖరదూష 
ణచ్చిదాకేళి యన్వయము నొందం 
దన్ను జింతించునధ్యాత్మవేదులు రావ 
ణానీకహృన్మోహ మాసపడగం 
దనఖడ్లధారః ద్రెచ్చినశంబుకునికీర్తి 
కడలికంబుకదంబకంబు గెలువ 
తే. దివ్యనామసహస్రప్రతినిధి యనంగం 
దారకబ్రహ్మ మనం దనపేరు మెజియ 
నతిశయిల్లిన నీసప్తమావతార 
మహరహంబును వర్ణింతు నాదివురుష!॥128॥ 


౧. జనకాజ్ఞకును లోకజనవాదమునకు(గా 
నుర్విజ (యగులక్ష్మి నుజ్జగించి 
తజునిం బుత్రుని జేసి తట్టినెయ్యముపొంటె 
నజునిపొత్తుండవై యవతరిలితి 
ధాత్రి నిక్షాకుసంతతి? నుద్భవం బొంది 
యాశ్రయించినవారి కమృత మిత్తు 
వాలాయముగ విశ్రవసుకూర్మికన్నెకు 
విశ్రవస్త స్త్వము గూర్చ వెడ్కపడితి 
తే. పెద్ద కొలంబు వాసితి ప్రియవధూటి 
ననుజు నొకనాండు వాసి దేహంబు దొజంగి 
తెవ్వండెజుంగును నీచంద మిట్టి దనంగ 
రాజితానేకగుణభద్ర! రామభద్ర! 129 ॥ 


తే. కామసమ్మోహితక్రెంచఘాతమునకు 
వగచి నీచాటుకవి చెంచువానిం గినిసెం 
గామమోహిత యగునింతిం గస్తిపజణుప 
ననుజుం బురికొల్ని తిది నీకు జనునె రామ! ॥130॥ 


తే. నందనోద్యానవాటికాంతరము+ జొచ్చి 
వితరణస్పర్ష బోలె దైవతకుజంబు 
బెటీకి భువిమీందం బడవైచి పేర్చినట్టి 
విక్రమాలంకరిష్టు శ్రీవిష్ణుం గొలుతు. ||131॥ 


తే. శైశవమునాండు కర్చరీశకలపాళిం 
దెచ్చి కాళిందితరంగల ద్రెవ్వవైతు 
భావిబాణభుజాదండభంజనమున 
కభ్యసన మయ్యె నీకది యజ్ఞనాభ! 132 ॥ 


చ. వలపలికన్ను నీకు రవి వారిజలోచన! చందురుండు దా 
పలినయనంబు కర్లుడును బార్జుడు: దత్స్రియనందనుండు( ద 
త్కులజుండు వీ రొకం డొకనితో గలహింప సహించి తెట్లొకో? 
వలపలిలోచనాబ్దమును వామదృగబ్దము వేజి యచ్యుతా?॥133॥ 


తే. అమరపతిసూను నిర్జించి తార్కింగూడి 
దైత్యమర్దన! రామావతారవేళ 
నామనక్ల్ణోశ ముడుగ నే యార్కి నణంచి 
తమరపతిసూను+ గూడి కృష్ణావతార! ॥134॥ 


తే. దైత్యమర్దన! శ్రీవత్సధారణంబు 
పొసంు దేనర శ్రీవల్లభుండ వగుట 
దామరసనేత్ర! నీవు రాధాప్రియుండ 
వకట! రాధేయుం జంపించు టర్హమగునె? 135 ॥ 


తే. కుముదబాంధవ! రేవతీరమణ! భద్ర! 
కామపాల! శరన్న్మేఘగౌరవర్ల! 
త్రిజగతీలోచనోత్సవ! దేవ! నీకు 
నందమై యుండు నీలాంబరాకలనము. ॥136॥ 


రక్త బలరామకృష్ణసంజ్ఞలు 
దెలుపు నలుపు నైనదివ్యతేజంబులతో 
నిలమీంద నవతరించిన 
జలజాక్షునినెణులు శర్మసౌరభ మొసంగున్‌. |137॥ 


తే. ఏక! యద్వయవాది! త్రయీవిదూర! 
యనవగీతచతుర్విధఖ్యాతిమార్గ! 
పంచబాణారి! పడభిజ్ఞ! పరమపురుష! 
బుద్ధ! సంపత్పరంపరావృద్ధి నొసంగు. 138 ॥ 


తే. బుద్ధ! నీగట్టిహృదయసంపుటము దాకి 
కుంఠితము లయ్య మరునంపకోల లెల్ల 
మొద్దువోయికదా యిష్ట మురవిరోధి! 
యలరు లెల్లను వర్తులాస్యంబు అయ్యె. ॥|139॥ 


తే. ముఖ్యచతురాననుండ వీవు మునిశరణ్య! 


గౌణచతురాననుం డలకమలభవు(డు 
నీవు సర్వజ్ఞుండవు బుద్ధదేవ! నిజము 
శంభు సర్వజ్ఞుం డగుట “లాక్షణికవృత్తి. ॥140॥ 


తే. జ్ఞానకర్మేంద్రియోపాధిసంప్రభూత 
దశమహాకల్కనీహారదశశశాంక 
దళమదివ్యావతారు నత్యంతనియతిం 
గల్కిదేవుని నిను గొల్తుం గైటభారి! | 141 | 


క. విశ్వవ్యాప్తయశోని 
త్యైశ్వర్యసమృద్ధి విష్ణయశు. డనునామం 
బిశ్వర, కల్కిసమాహ్వయ 
నిశ్వసదర్థ మయి చెల్లు నీజనకునకున్‌. 142 ॥ 


క. కురువీరపంక్తికంధర 
హిరణ్యకశిపుల జయించి తీ వంబురుహో 
దర! మూండవతారంబుల 
నరహరిలిలావిడంబనప్రాఢుండ వై. |143॥ 


తే, అర్జునచ్చేద మొనరించి తర్ధచక్ర 
సన్నిభం బైనశితపరశ్వధముచేత 
పర్వలోకేశ! సంపూర్ణచక్రధార 
బాణభంజన మొనరీంప( బరువె నీకు?॥144॥ 


తే. ప్రథమపరమేష్టి వైననీప్రకృతియందు 
శేషఫణిరాజ వైననీశిరసునందుం 
గపటబాలుండ వైననీకడుపునందు 
విశ్వములు నుండు నని నాథ! విందు శ్రుతుల. ||145॥ 


క. సంసారినికరమానస, సంసద్భవనావకరరజశ్ళోధని యో 
కంసారి! నీపదాబ్దని, నంసాపరిశుద్ధి బుద్ధినైపుణిం దలయన్‌. ||146॥ 


తే. ధర్మబీజవియన్నదీతాతపాద! 
కామితార్థప్రదైనైక కల్పవృక్ష! 
కామజనక! చిదాత్మప్రకాశరూప! 
కమలనాభ! చతుర్వర్గగతివి నీవ. |147॥ 


తే. విశ్వరూప భవద్భూరివిభవమహిమ 
యెంత వర్ణింప జాలు మాయీామనంబు? 
ప్రాతపైచీరచెజంగున బడుగువాండు 
హేమశైలంబు చిదిపి జా లెన్ని ముడుచు! 148 ॥ 


వ. అని యనేకప్రకారంబులం బ్రస్తుతించి నమస్కరించె, నివ్విధంబున దేవతార్చనం 
బొనర్చి భోజనకార్యంబులు ద్‌ర్చి విజితవైజయంతం బగుశుద్ధాంతకేలినాధం బెక్కి 
విహితకులదేవతాభక్తియుం గృతభుక్తియు నగుదమయంతీమహాదేవితోడం గూడె 
ననంతరంబ. [1491 


సంగీతాదిగో షి 


శా. ఆరామారమణుల్‌ రమాసతియు దైత్యారాతియుంబోలె శృం 
గారక్రీడలం బొద్దు పుచ్చిరి వధూగంధర్వకన్యాకళా 
కీరాలాపకలాపకోకిలకుహూకేళలిమయూరాంగనా 
చారీమండలతాండవారభటికాసంరంభసంభావనన్‌. || 150 ॥ 


సాయంసంధ్యావర్లనము 
వ. అంత.॥51॥| 


తే. గగనహరినీలశైలశృంగమున నుండి 
డొల్లిపడెం బ్రొద్దు జేగురుం గల్లువోలెం 
చన్ని పాతసముద్ధూతధాతుధూలి 
చందమునం దోచోదివసావసానసంధ్య. 152 ॥ 


ఊ. కో మలతాముచూళికలక్రొవ్వెఐసంజకుం బ్ర బ్రోదివెట్ట ని 
స్సీమకలోరతారరుతిం జెట్టుప లార్చుచు నట్టులెత్తి వి 
శ్రామమ పోలె గూసి విలసచ్చరమాచలకూటపక్కణ 
గ్రామటికాకుటీరశిఖరంబు లం గుక్కుటచక్రవాళముల్‌. 153 ॥ 


చ. తలం బ్రతిబింబభానుమణిం దాల్చి విహారవనాంతరంబునన్‌ 
మలం౧ మలంగి పెంజిలుమునాగువుభంగి నవీనసారణీ 
సలిలభరంబు దోలుకొని చయ్యన వచ్చిన జూచి భీతి బి 
ట్టులియుచుం బోయె నత్తటి వియోగముంబొంది రథాంగదంపతుల్‌. | 154 |॥ 


శా. రశ్మిగ్రాహగరుత్మదగ్రజకరారబ్దావిరామభ్రమిం 
గాశ్మీరాభనవేష్టకారుచిరరాగంబున్‌ సహస్రాంశుశా 
ణాశ్శంబున్‌ గదియించె ధాత సవసంధ్యాఖడ్గము న్వేదనా 
వేశ్శన్వాంతరథాంగదంపతిచమూవిచ్చేదలిలార్థ వై మై.॥155॥ 


తే. సలిలనిధిసార్వభౌమకాష్టాపురంధ్రి 
యోలగందంపుంబసుపాడెనొక్కొ యనంగ 
గమలకింజల్కరేణుసంకాశ మగుచు 
నింగి నెజసంజకెంజాయ నివ్వటిల్లె. 156 ॥ 


క. కుసుమం బద్దినవిధమునం 
బసుపున హత్తించినట్లు బంగారమునం 
బస నిచ్చినగతి సంధ్యా 
వసరంబున నిరిగి యరుణవర్లం బయ్యెన్‌. ||157॥ 


క. అభినవసంధ్యాతాండవ 
రభసరయచ్చిన్న హిమధరాధరకన్యా 
ప్రభుహారాన్థులభంగిన్‌ 
నభన్స్య లిం దారకాగణంబులు వొడిచెన్‌. | 158॥ 


మ. చరమాశానికషోపలాంచలమునన్‌ సంధ్యాప్రకాశోదయం 
బొరం గావించి విరించిచేం గొనినసూర్యుం డన్సదార్వన్నెబం 
గరపుం బూదియకై వియద్విపణి వేడ్కం గాలమన్చచ్చు చె 
చ్చెరం జెల్లించినగవ్వచౌక మన మించెం దారకాచక్రముల్‌. | 159 ॥ 


నక్షత్రవర్ణనము 


మ. నభ మెల్లం గలయంగ నిండ బొ డిచె న్సంధ్యావశేషాదృతా 
రభటీడంబరతాండవభ్రమరికారంభంబున న్నాంభవీ 
ప్రభుపాదాహతి మీందికి న్నెగయుచున్‌ బ్రహ్మాండగోళంబుతో 
నభిసంబద్ధము లయ్యెనో రజతశైలాశ్మంబు లన్నట్టుడుల్‌. 160 ॥ 


సి. చుక్కలో యివి? గావు పురలోకవాహినీ 

విమలాంబుకణకదంబములు గాని 

తారలో యివి? గావు తారాపథాంభోధి 
కమనీయపులినసంఘములు గాని 

యుడుపులో యివి? గావు మృడునంబరంబున 
దాపించినట్టిముత్యాలు గాని 

రిక్కలో యివి? గావు రేచామ తుజుముపైం 
జెరివినమల్లెక్రొవ్విరులు గాని 

తే. యనుచు లోకంబు సందెహమందుచుండం 

బొడిచె బ్రహ్మాండపేటికాపుటకుటీర 

చారుకర్పూరఫాలికాసంచయములు 

మెండుకొని యోలి నక్షత్రమండలములు. ||161॥ 


చ. హటదురులీల నిర్ణరులు నచ్చరలేమలు వేల్పు టేట నొ 
క్కట విహరింప సందడికి గాక తొలంగి చరించుమీనక 
ర్కటమకరంబు లొక్కొ! యనగా గగనాగ్రమునందు మీనక 
ర్కటమకరంబు లెంతయు+ బ్రకాశము నొందె నిశాప్రసంగతిన్‌. |162॥ 


మ. విపులాకాశనిపాతభీతికలనావిన స్తదుర్వర్లకీ 
లపరిస్ఫూర్తినిశాలతాకుసుమముల్‌ భాసిల్లె బ్రహ్మాండమం 
టపకాష్టామలకీటరంధ్రరజముల్‌ నాకాపగాచక్రవా 
కపురంధ్రీనయనాశ్రుబిందువులు నక్షత్రగ్రహగ్రామముల్‌. |163 ॥ 


ననన 


అంధకారవర్ణనము 


ఉ. కాలకిరాతపాదతలఘట్టనం జేసి వియద్వనీమహా 
కాలఫలంబు భాస్కరుండు గ్రక్కున నస్తమహామహిధర 
స్టూలశిలాస్టలిం బడియెం దోరము లైనతదీయబీజముల్‌ 
నీలరుచులే వడిం జెదరె నింగి ననచ్చతమశ్చలంబునన్‌. |164॥ 


తే. పగలు బ్రహ్మాండభాండకర్పరమునందు 
గగనమణిదిపమున నైనకజ్జలంబు 
రాలెనో కాక యంధకారంబుపెరం 


గాలవాతూలహతి నిశావేళయందు. |॥ 165 ॥ 


వ. అంత నమ్మహీకాంతుం డట మున్న నిశాముఖో చితక్రియాకలాపంబులు నిర్వర్తించుటం 
జేసి క్రీడాసౌధంబు నేడవనిలువునకు దమయంతీసమేతంబుగా నరిగి యచో ఏట 
శుద్ధాంతకాంతాజనంబు పరివేష్టింపం గొలువుండె, నప్పుడు పొడుపు గుబ్బలిమీందం 
బొడతెంచుపూర్ణచంద్రబింబంబుం బొడగని యంగన కిట్టనియె. |[166|| 


చంద్రవర్ణనము 


తే, శుద్ధకాంచనపిండంబు సూర్యం దిగిచి 
పూర్ణశశిపూతబంగారుపుటము నొసంగి 
సాయ మనుధూర్తు వంచించె జగమునెల్ల 
దెల్లబాజిడునదె చూడు తెజివ! విధుండు. ॥167॥ 


సీ. ఇందుకాంతంబుల నెబ్బంగి వడిసెనో 
నిష్యందకిలాలనిర్ణరములు? 
చక్రవాకముల లో చనయుగ్మకముల నె 
ట్లుబ్బెనో విరహబాష్పోదకములు? 
చంద్రాతపమున నే చందాన గురిసెనో 
ధారాళ మగుచు నీహారవృష్టి? 
విపినవీధికల నే విధమున గాటెనో 
శేఫాలికాపుప్పసీధుధార? 
తే. యన్ని ముఖముల నభివృద్ధి యెసంగ దేని 
యొదింగి పవలింటియట్లన యుండుంగాక 
యూర కేల విజృంభించు నుదధు లేడు 
నుత్పలేక్షణ! యీశశాంకోదయమున. | 168 ॥ 


క. లీలావతి! యామవతీ 
కాళిందీసైకతంబు గగనోదన్వ 
ద్వేలాడిండీరము చం 
ద్రాలోకం బింత యొప్పునా యివ్వేళన్‌! ||169 ॥ 


ఉ. దేవి! తమోమషీరసము తేటం బొసంగంగ గట్టివెట్టి యం 
కావళి వ్రాయంగాం దొడం౧ నంబరసంపుటకాంతరంబునం 
బూవిలుకానిశౌర్యగుణముల్‌ హరిణాంకుండు ముత్తియంబులం 
దావడముల్‌ రచించిన విధంబున రుక్టటికాముఖంబులన్‌. 170 ॥ 


తే. చామ! యీశానమౌళి నీచందమామ 
కొంచెమైయుండునవయవాంకురముకం టె 
డాసి గ్రహముండమాల్యమండలమునడుమం 
గీల్కొనిన రాహువక్తు వీక్షించి యొక్కొ?॥171॥ 


క. శివునకు. జకోరమునకున్‌ 
దివిజులనును నిచ్చం దుహినదీధితి యాతం 
డవయవము రుచుల నమృతము 


సువిద! తగుం గల్పతరునహోదరుం డగుటన్‌. 172 ॥ 


ఉ. అంగద నంకవర్తి హరిణాభ్యవహారవిలోలబుద్ది యె 
మ్రింగు విధుంతుదుం డనెడుమేటిభుజంగమ 'మిశశాంకుసా 
రంగము: బాయం డీయవసరంబున మేలని మెచ్చియో సుమీ 
మ్రింగియుం గ్రాయు నచ్చిలువ మెల్త! విధుం గసుగందకుండంగన్‌. 173 ॥ 


తే. లతలక్రీనీడం దిలతండులితము లగుచు 
గాంత! యీనిండురేటేనికరము లమరు 
నంగులీకిలితేంద్రనీలాంగుళియ 
కంబులునుం బోలె లీలావనంబునందు. ॥174॥ 


తే. తండ్రి కంభోధికినిబోలె ధవళనేత్ర! 
హానివృద్ధులు గల వీశశాంకునకును 
రాజబింబనిభాస్య! కారణగుణంబు 
గార్యమున సంక్రమించుట గలద కాదె?॥175॥ 


తే. వహ్ని మొదలై యఖిలదైవతగణంబు 
దృప్తిం బొందుదు రీనుధాదిప్తియందు 
మహితపుణ్యాత్ముకళ్యాణగ్భృహమునందుం 
బొలంతి! యభ్యాగతులు దృప్తింబొందునట్లు. 176 ॥ 


తే. ప్రవహవాయుకురంగ మంబరమునందు 
డప్పిగొని యాసుధాంశుమండలము సొచ్చి 
యమృతపంకంబులో నంఘ్రు లణంగుటయును 
వెడలలేకున్న యదిచూడు విద్రుమోష్టి! 177 ॥ 


సీ. ఓషధీసందేశభాషాప్రణిధి యైన 

మృగము గాంబోలు నీ మృగము దరుణి! 
రుద్రాగ్రహత్రాసవిద్రావితం బైన 

మృగము గాబోలు నీ మృగము దరుణి! 
ప్రవహనామకమహాపవనవాహన మైన 

మృగము గాంబోలు నీమృగము దరుణి! 
రోహిణీశుద్ధాంతగేహవర్ధిత మైన 

మృగము గాంబోలు నీమ్మగము దరుణి! 
తే. సతతసేవాసమాయాతసకలభువన 
భవ్యవిపినాషధీలతాపల్లవాగ్ర 
భక్షణక్షిబ మై సుధాపాయి యగుచు 
మగువ! యీచంద్రునందు నీమృగము బ్రతికె. ||178॥ 


తే. కంతుండును నీవిధుండు నొ క్కంతవారు 
సఖ్య మీయిద్దజకు నొప్పుసదృశులగుట 
ముదిత! యొక్కండు హరునినెన్నుదుటికంట 
నొకడు కంసారికుడికంట నోహటిలిరి. |179॥ 


ఉ. బాలిక! యిసుధాకరుండు పంకజనాభునివామభాగద్భ 


గ్లోళక మైననాండు నవకోమలబాలతమాలకందలి 
కాళిమ గేలి సేయునడుకం దిది తన్నయనాంతరంబున 
న్నీలకనీనికామఘవనీలమణిత్వము నొందకుండునే? 180 ॥ 


ఆ. కమలవిపినదాహకంఠోక్తపటుతీవ్ర 
శక్తి యగుహిమాగ్ని సంగమమున( 
గందంబోలు శిశిరకరుడెంద మీభంగి 
నాతి! యొండు కారణంబు లేదు. ||181॥ 


క. హరితచ్చాయాచ్చలమున 
భరఖేదము వాయ నమృతపానీయసరో 
వర మగునీశశియందుం 
దరుణీ! యోలాడుచున్న ధరణిం గంటే? ॥182 | 


తే, జనకుం డగుదుగ్గవార్థి కుద్చైశ్ళ)వంబు 
గలిగె రావణంబును గలిగె నట్టి 
తనకు గారాబుంబట్టికి వనజవైరి 
కొక్కకుందేలు గలుగుట యువిద! యరుదె?॥183॥ 


తే. జ్యోత్స్ననాంగం దమిస్రనానుభయభార్య 
లుడుపతికినందు నొకతె దె ల్పోర్తు నలుపు 
తాను వారికి మెచ్చుగాం దాల్పం బోలు 
దెలుపునలుపును నగుమేను నెలంతి! యితడు. ||184॥ 


మ. గణుతింపంగ నితండు పాల్కడలిన్‌ గారాపుయబుత్రుండు బ్రా 
హ్మణరాజో షధిభర్త నెట్టుకొ ని సంపాదించినన్‌ బ్రాతియౌ 
మణిమంత్రెషధము ల్పురావిహితకర్మం బెట్టిదో కాక ల 
క్షణకాలుష్యము రాజయక్ష్మమును జిక్కం బెట్టలేం డయ్యెడున్‌. 185 ॥ 


క. కాలతమతిమిరనీలీ 
కాలాగురుసమకళంకకజ్జలపంక 
క్షాళనగోక్ల్షీరము లివె 
ప్రాలేయకరాంశు లంబరము శోధించన్‌. |186॥ 


తే. జలదకాళిమం బాపంగం జాలెం గాని 
సహజకాళిమం బాపంగ( జాల దయె 
శారదారంభవేళ యీచందురునకు 
నతివ! యయ్యెడి దొ గానియదియు. గాదు. || 187 ॥ 


తే. అస్తమించినయప్పు డీయమృతకరుని 
కళలు పదునొక్క. డెక్కు రుద్రులశిరంబు 
అసమబాణునిదొనం జొచ్చు నైదుకళలు 
కాంత! యిది సూవె పదియాజుకళల లెక్క. | 188 ॥ 


తే. అమృతజంబాలముల సందు లదికి యదికి 
వేయునక్షత్రముల నొక్కవిధమువానిం 


జేర్చి విధి చందురునింగా నొనర్భెనేని 
అలన! నీమోముసరి సకళంకుం డితండు. | 189 ॥ 


తే. చంద్రమండల మిది పితృస్థాన మగుట 
జనసమావర్ణితస్వథాసలిలతిలలు 
మంత్రబలమున నెక్కె నీమధ్యమునకు( 
జంద్రబింబాస్య! లాంఛనచ్చాయ గాదు. ||190॥ 


మ. ఇదే వీక్షింపు చకోరశాబకనిభాక్షి! దీరికాహంసి యి 
ప్టుదకాంతప్రతిబింబితుం షర రు జంద్రునిన్‌ 
మది దర్శించి నిజాధినాథుం డనుచున వాత్సల్య మేపారంగా 
జదురొప్పంబరిచుంబనంబొనరుచుం జంచూపుటాగ్రంబునన్‌. | 191 |॥ 


మ. అకలంకాఖిలదీర్షికాజలతపస్యత్కైరవశ్రేణికా 
ముకుళిభావసమాధిభంగకలనాముగ్దాప్పరఃకామినీ 
వికచాస్యాంబుజ మీనిశాకరుండు దేవీ! చూడు మీసాంద్రచం 
ద్రిక లేతద్దరహాసచంద్రికలు సందేహంబు లే దెంతయున్‌. | 192 ॥ 


మ. నవలావణ్యరసంబు పళ్లెరములోనం బోసి యగ్రంబునన్‌ 
భవదీయాస్య మొనర్చి యార్చి పిదపం బ్రాలేయరుజ్మండలం 
బు వినిర్మించె విరించి యచ్చిలుమువో పూంబోడి యాచిహ్న మం 
బువులం దాతండు చేం దొలంచు మిసిమిం బుట్టెన్‌ సరోజాతముల్‌. | 193 ॥ 


శా. ఛాయామార్గభుజంగహారమును జంచత్తారకామండల 
సాయద్దివ్యకపాలభూషణము జ్యోత్స్నాభన్మగౌరంబునై 
యౌయాకాశము శంభుమూర్తి యగు తో న్నేర్పాటునం దెల్పెడుం 
ద్రైయక్షాణిమభూతి సూక్ష్మతరమధ్యా! దేవి! ఎక్షింపుమీ. |194॥ 


మ. అలరుంబోడి! సహస్రపత్రతులనాహంకారలీలావిశృం 
ఖలసౌభాగ్యకళాకలాప మగునీకాంతాస్యముం బోలంగా 
వలదా యీశశికిం గళంకికి మృగవ్యాధోత్తమాంగన్థలి 
వలదాకాశధునీతటావనివనీవానీరకోయప్టికిన్‌. | 195 ॥ 


క. దేవి! యితడు హర్యక్షీ 
భావము భజియించి యుండ బ్రకృతివిరో ధం 
బేవెంటం గలిగే నొ క్కో 
కావలమున నకట! సింహికాసూనునకున్‌. 196 ॥ 


స్రగ్ధర. నానాధావళ్యసంతా 
నములకును నిదానంబు నా నొప్పు నీరా 
కానక్షత్రేశుమేనం 
గలదె యొకకళంకంబునుం గాకతాలీ 
యానన్‌ బైత్రోవ రాంగా 
హరిహయనగరీహస్తిరాడ్డండపిండ 
స్థానాపాదానదాన 
థి 
ద్రవనవలవముల్‌ దాశెంగా కభ్రవీథిన్‌. 197 ॥ 


మ. ఉడువిధీహరినీలరత్నమయపాత్రోత్సంగభాగంబునం 
గడుగారా మొనరన్‌ రుషాంకునకు నంకచ్చాయ యన్‌ కమ్మనూం 
బిడిత గూడ సుధాంశుబింబ మనునేయిం బాయసాహారముం 
గుడువంబెట్టెనొ బంతికూళ్లకును జాకోరంబు లేపారంగాన్‌? | 198 |॥ 


శా. అభ్రాంతంబున సింహికాతనయదంష్ట్రాంకూరయంత్రోద్భవ 
శ్వభ్రాలిపతయాళుదీధితి సుధాసారచ్చటావాహియై 
శుభ్రాంశుండు సహస్రధారకలశస్సూర్హిం బ్రవర్తిల్లె హె 
లాభ్రాజిష్టురతిస్మరోద్వహన కల్యాణార్థసంసిద్ధికిన. 199 | 


క. పదియేనుదినంబులకుం 
బదియే న్లళ లెక్క మేను పరిపూర్ణముగా 
బదియాజవకళ యితనిది 
మదిరాక్షి! వృషధ్వజుండు మౌళి ధరించున్‌. ॥200॥ 


సీ. ముక్కంటితలపువ్వు మున్నీటిలేంబట్టి 
కైటభారాతిడాకన్నుదమ్మి 
గగనలక్ష్మికి దంతకాండతాటంకంబు 
కలువలవిందు జక్కవలగొంగ 
వలరాజు వెల్లెళ్లి వనజబాంధవునుద్ది 
శిశిరాంశురత్నంబుచేదుమందు 
గన్నులపండువు గ్రహసార్వభౌముండు 
సురలయాశటిపంట యిరులదాయ 
తే. శ్రిమహాలక్ష్మిసైదోడ శేషభువన 
సౌధకలధౌతకలశంబు చందమామ 
రాజవదన! కల్యాణపరంపరాభి 
వృద్ధి గావించు(గాత మీవిశ్వమునకు. ॥201॥ 


ప్రబంధోపసంహారము 
వ. అనుచు నిజవంశమకుటమాణిక్యం బైనరోహిణీరమణునకు రమణీసమేతంబుగా 
బుప్పంజలి సమర్పించి యంగులయకమణిప్రభాసందోహంబు చంద్రికావాహంబుపై 
వెల్లిగొన భూవల్లభుండు పాణిపల్లవంబులు మొగిడ్పి ఫాలభాగంబునం గీలుకొలిపె. 
నివ్విధంబున నాదంపతు లనురాగసంపద పొంపిరివోవం బ్రాజ్యంబు లగు రాజ్యసుఖం 
బనుభవించుచుండిరి! తత్కాలంబునం జాతుర్వర్ల్యంబు నిజధర్శంబు. దప్పక 
మెలంగె. వాతజ్వరాగ్నిక్షుత్పిపావ్యాధితస్కరభయంబు లుడిగె; బర్జన్యుండు గాలంబు 
దప్పక వర్షించె. దేశంబులు ధనధాన్యసమృద్ధంబులయ్యె; సురభు లమృతంబులు 
గురిసెం దరుపులుపుటకపుటకంబున మధుస్యందంబు( జెందె; సకలజనంబులు 


పరమానందంబు నొందిరి. మామల్లదేవీనందనుండును 
శ్రీహీరరోహణాచలరత్నప్రరోహంబును జింతామణిమంత్రచింతనఫలంబును 
గన్యాకుబ్దరాజస్థానరంగమం గళాభరణంబుసు గౌడవిజయకావ్యకర్తయు 


గవిచక్రవర్తియు ఖండనగ్రంథకారుండును వైతండికకమలషండవేదండంబును నగు 
భట్టహర్షమహాకవీశ్వరుండుం గవికులాదృష్టాధ్వపాంధుం డొనర్చిననైషధశృం గారకావ్యం 
బాంధ్రభాషావిశేషంబు నశేషమనీషిహృదయంగమంబుగా శబ్దం బనుసరించియు 
నభిప్రాయంబు గుణీంచియు భావం బుపలక్షించియు రసంబు పోషించియు 


నలంకౌరంబు భూషించియు నౌదిత్యం బాదరించియు ననౌదిత్యంబు పరిహరించియు 
మాతృకానుసారంబునం జెప్పుబడ యీభాషానైషధకావ్యం బాపస్తంబసూత్ర! 
భారద్వాజగోత్ర! యుభయకులపవిత్ర! దానవిద్యాసత్త! నెల్లూరితూర్కరాజపౌత్త! 
మామిడి పెద్దనామాత్యపుత్త! పెదకోమటివేమభూపాలకరుణాపాత్ర! 
వినయవివేకసాహిత్య! సింగనామాత్య! నీవు కృతినాయుకుండవుగాం బుణ్యశ్లోకుండు 
నలుండు కథానాయకుండుగా విలసిల్లు నాచంద్రతారార్కంబు. || 202 ॥ 


సీ. నలచక్రవర్తి పుణ్యశ్లోకుం డగుటను 
దమయంతి పతి దేవతావతంస 
మగుట నప్పరమభవ్యపవురంధ్రిపురుషుల 
చరితంబు సత్కావ్యసరణిం గూర్చి 
చింతామణీమంత్రసిద్ధుం డుపాధ్యాయ 


భట్టహర్షుండు వాక్సాథఢ మెజియం 
జెప్పిననైషధశృంగారకావ్యంబు 
దెలియం జెప్పితి నాంధ్రదేశభాష 


తే. నిమ్మహాకృతిం బరియించు నెవ్వం డేని 
యాతం డపగతకలిదోషుం డగుచు. గాంచు 
నాయురారోగ్యవిమలవిద్యావివేక 
భాగసౌభాగ్యవైభవ ప్రాభవములు. |॥203॥ 


ఆశ్వాసాంతము 


శా. ఆలంకాపురశంకరాచలమహీవ్యాపారపారంగత 
ప్రాలేయద్యుతికీర్తిమండల! కృపాపాథోనిధీ! దానవి 
ద్యాలంకార! కరాళహాలహలజిహ్వాభీలనిస్త్రింశ! లో 
కాలోకోపరిభాగసంతమససంహారప్రతాపాతపా! |204॥ 


క, హాటకరత్నమయతులా 
కోటిరుళంరుళకరోరకోలాహలవి 
స్ఫోటితకుటిలమహిభృ 
త్కోటీకఠినాంతరంగ! తులితానంగా. 205 ॥ 


మాలిని. జగదవనధురీణా! సాధురక్షాప్రవీణా! 
నగవతిసమధైర్యా! నందితాచార్యవర్యా! 
యగణితగుణభద్రా! త్వాగముద్రాసముద్రా 
విగతసకలదోషా! విశ్వలోకైకభూషా! |206 | 


సరము ఇది శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త సకలవిద్యాసనాథ 
శ్రీనాథప్రణీతం బైనశృంగారనైషధకావ్యంిబునందు అష్టమాశ్వాసము. 


శృంగారనైషధకావ్యము సంపూర్ణము. 


చెన్నపురి: వావిళ్ళ రామస్వామిశాస్తులు అండ్‌ సన్స్‌ వారి 'వావిళ్ళ' ప్రెస్సున ముద్రితము. -1951. 


